ర్తి కాశీఖండము 
శ్రీనాథుడు 


PRINTED BY 
V. VENKATESWARA SASTRULU 
OF V. RAMASWAMY SASTRULU & 
SONS 
AT THE 'VAVILLA' PRESS, 
MADRAS 


ప్రకాశక విజ్ఞప్తి 
Kan 


1914-వ సంవత్సరాంతమున శ్రీనాథమహాకవి కృతమైన కాశీఖండమును ముద్రింప 
దలచి అచ్చుప్రతితో సంప్రతించుకొనుచు ఓరియంటలు లైబ్రరీలోనుండు 
వ్రాతప్రతులప్రకారము రెండు పర్యాయములు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారిచే పాఠములు 
సమకూర్చించితిమి. తరువాత ఆంధ్రసాహిత్యపరిషత్తు లోని వ్రాతప్రతిపాఠములను 
సమకూర్చితిమి. అప్పటిలో మాపండితులును కిర్తిశషులగు శ్రీ ఉత్పల 
వేంకటనరసింహాచార్యులుగారు దీనిని పరిష్కరింపగా 1917 సం॥లో ప్రక టించితిమి. నే డీ 
కాశీఖండప్రతు లత్యావశ్యకముగ కానవచ్చుటచే దీనిని పునర్ముద్రణము గావించినారము. 
శ్రీనాథకవి తక్కిన గ్రంథములు త్వరలో పునర్ముద్రణము గావించు చున్నాము. 


ఇట్లు 
ప్రకాశకులు 


కాశీఖండము 
క్ట 


కవిసార్వభౌముడు శ్రీనాథమహాకవి 'ప్రాయ మింతకు మిగుల గై వ్రాలకుండ' 
రచించిన ప్రాఢకావ్యము కాశీఖండము. రాజమహేంద్రవరము నేలిన రెడ్డిరాజు వీరభద్రారెడ్డి 
కంకితముగా క్రీ.శ. 1440 సం॥ ప్రాంతమున రచినమైనది. ఇది స్కాందపురాణమునందలి 
యేబదిఖండములలోగల సంస్కృత కాశీఖండమునకు అనువాదము. మహాపురాణైకదేశ 
మగు సంస్కృత కాశీఖండము సులభగ్రాహ్యమై పురాణరీతితో నుండగా, తెనుంగున 
శ్రీనాథుడు ప్రొఢతరమగు కావ్యశైలిలో దీనిని వచించెను కావుననే “కాశీఖండమయః 
పిండమ్‌" అను నాభాణకము తెలుగు కాశీఖండమునుబట్టియే యేర్పడినది. 


సంసృతమూలమున, ద్వాదళసహస్రగ్రంథపరిమితిగల విషయమును తెలుగున 
నేడాశ్వాసములును (1-142,2-167, 3-248,4-306,5-399, 6-310, 7-265) 1777 
గద్యపద్యములుగల కావ్యమైనది. మూలగ్రంథములోని పౌరాణికవిషయములను, 
జాతివార్తా చమత్కార విలసితముగను, శైవతత్త్వప్రతిపాదకములుగను శ్రీనాథకవి 
విపులీకరించి, ఆంధ్రతాముద్ర నీగ్రంథమున నచ్చొత్తినవాండు. 


కాశీఖండమున కాశీక్షేత్రమహిమయే చెప్పబడినను, అందందు సాముద్రిక, 
పాతంజలయోగశాస్త్ర, మంత్రశాస్త్ర విశేషములు పొందుపడినవి కావున నిది శ్రీనాథుని 
కవితాశైలికేగాక పాండితీప్రతిభకు నికషోపలము. 


ఇందలిశైలి కావ్యశైలి గావున సంస్కృతాంధ్రసాహితీపారగుం డగు శ్రీనాథుండు, 
పూర్వకవుల రచనారీతుల నెట్లు జిర్లించుకొన్నదనియు తెలిసికొనుటకు నీగ్రంథ మెంతేని 
యుపయోగపడును. సంస్కృతమున,  మయూరుని సూర్యశతక శ్లోకానువాదములు 
ప్రధానస్థాన మాక్రమించును. వాల్మీకిరామాయణము, భవభూతియుత్తరరామచరిత్రము, 
విశాఖదత్తుని ముద్రారాక్షసము, భట్టగోపాలుని సాహిత్యచింతామణి (కావ్యప్రకాశికవ్యాఖ్య) 
అవతారికారచనముల కనువాదము లిందు గలవు. తెలుగున వేములవాడ భీమన 
యుద్దండలిల - నన్నయ భట్టారకుని యుభయవాక్సాఢి, తికయజ్వ రసాభ్యుచితబంధము 
ప్రబంధపరమేశ్వరునిసూక్తివైచిత్రియు నిందుగలవు. ఇవియన్నియు ప్రత్యేకముగ జూపిన 
గ్రంథవిస్తరమగును. సూక్తముగను విశాలముగను బరిశీలించి శ్రీనాథమహాకవి రచనమున 
పదబంధములకు మూలములు మనము కనుగొనుట కవకాశములు గలవు. 


కాశీఖండము శ్రీనాథు. డాంధ్రీకరించిన వెనుక వేజివ్వరును పద్యకావ్యముగ దీని 
నాంధ్రీకరింప దలపెట్టలేదు. ఈ విష యమే దిని ప్రత్యేకత తెలుపగలదు. కంచెర్ల శరభకవి 
(క్ర. శ. 1500) యు మోచర్ల అన్నయు (క్రీ. శ. 1650, దీనిని ద్విపద కావ్యములుగ 
పరివర్తించిరి. కాని యవి లభ్యమగుట లేదు. దీనిని కర్ణాటాంధ్రభాషలలో వచనరూపముగ 
హాలాన్యమాహాత్మ్య కృతికర్త యగు నంజరాజు రచియించియున్నాడు. ఈవచనకాశీఖండము 
నముద్రితమైయున్నది. లాక్షణికులగు తాతంభట్టు, అప్పకవి కాశీఖండములోని లక్ష్యము 
లుదాహరించిరి. కూచిమంచి తిమ్మకవి తన సక్వలక్షణ సారసంగ్రహమున నిందలి 
పద్యములను డెబ్బదింటికి పైగా నుదాహరించియున్నాడు. ప్రామాణికాగ్రగణ్యుండగు 
పరవస్తు చిన్నయసూరి దీనియందలి పాఠభేదములను గుర్తించినాడు. భాషావిషయమున నీ 
గ్రంథ మెంతప్రమాణమో పై యుదాహృతులే తెలుపగలవు. 


శ్రీనాథుండు సంస్కృతకాశీఖండమునందలి వ్యాసుండు కాశిని బాయుట అను 
వృత్తాంతమును గ్రహించి, దక్షిణకాశి యనందగిన దాక్షారామక్షేత్రమాహాత్యమును 
(భమఖండము,) రచించెను. అఖభిలభారతవర్షప్రసిద్ధమగు కాశీక్షేత్రమహిమను 
దెలుపుగ్రంథమే స్కాందపురాణమున నున్నది. ఆగ్రంథవిషయమును గ్రహించి, 
ఆంధ్రదేశమున నూతనముగ వెలసిన దాక్షారామముయొక్క మాహాత్మ్యమును తెలుగులో 
రచించి, ఆవెనుక దానికి పురాణప్రామాణ్యమును మూలగ్రంథగౌరవమును నొసంగుటకు 
శ్రీనాథుండు తెలుగుగ్రంథమును యథామాతృకముగా సంస్కృతీకరించెను. 
సంస్కృతభీమఖండము శ్రీనాథోపజ్ఞమే యనుటకు నీవ్యాసఘట్టమే ప్రమాణము. కాశిని 
వ్యాసుడు బాసినవృత్తాంతము రెండుగ్రంథములయందును, భిన్నభిన్నరీతులుగ నుండుట 
కిదియే కారణము. ఈ గ్రంథములను రెంటిని మూలగ్రంథములతో పరిశీలించి చూచిన 
నీవిషయము తేటతెల్లము కాగలదు. 


క్షేత్రమహిమలు వెలయించుటయందు శ్రీనాథునికిగల ప్రత్యేకతను _ శ్రీయుత 
మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నముపంతులవారు తమ బిల్వేశ్వరీయమున 
నవతారికలో నిట్లు ప్రశంసించియున్నారు - 


శా. స్కాందం బందనువందివందితమునౌ ఖండద్వయం బాంధ్రభా 
షం దివ్యంబుగం జేసి క్షేత్రమహిమాచార్యుం డనన్‌ గౌరవం 
బందె న్మున్నుగ బిల్వనాథసమనామాఢ్యుం డెవండెంతు 
సత్సందో హస్తుతు నమ్మహాకవిని విద్వన్నాథు శ్రీనాథునిన్‌. 


శ్రీనాథుని రచనము లనంగా, పదునాల్గు పదునైదవశతాబ్దిలోని యాంధ్రదేశరాజకీయ, 
సాంఘిక, సారస్వత చరిత్రపతిబింబములు. ఆంధ్రమహాజనుల సాహితీమయ జీవితమున 
సరసత్వమును, జాతీయతను, సభ్యతను ముద్రించి యజరామరకీర్తి గడించిన 
శ్రీనాథమహాకవిగ్రంథములున ప్రమాణికపాఠములతో సంస్కృతమూలములతో, 
సవ్యాఖ్యానములతో సమగ్రముగ ముద్రితము అగునని యప్పు 
డామహాకవిలోకోత్తరస్వప్రతిభావిశేషము, సర్వతోముఖ పాండిత్యము, 
సాహిత్యవిద్యాపారిణత, జాతీయకవిశేఖరత్వము _ ప్రస్ఫుటములై, ఆతనికీర్తిమూర్తిని 
దేదీప్యమానముగ విరాజిల్లజేయ సమర్ధములగును. ఆంధ్రమహాజను  లట్టి 
మహాకార్యమునకు గడంగుదురుగాక! 


నిడుదవోలు వేంకటరావు, ఎం., ఏ. 


పీఠిక 
ప్రథమాశ్వాసము 
ద్వితీయాశ్వాసము 
తృతీయాశ్వాసము 
చతుర్థాశ్వాసము 


న్రికాశీఖండము 


పీఠిక 


ఇష్టదేవతాప్రార్థనాదికము 


శా. న్రీకాశీనగరాధి రాజ్యపదవీసింహాసనాధ్యాసి లో 
కైకగ్రామణి విశ్వనాథుడు విశాలాక్షీమనోభర్త సు 
శ్లోకుం దొడ్డయయల్లభూవరతనూజున్‌ వీరభద్రేశ్వర 
క్షాకాంతుం జగనొబ్బగండని మహైశ్వర్యాన్వితుం జేయుతన్‌. ॥1॥ 


ర్‌ 


. కంఠాగ్రకరిరాజు డుంఠివిఘ్నేశుండు 
వడశుగుబ్బలికూ(తుకొడుకుకుట్టి 
యాకాశమండలం బను నల్లకలువకు 
నకరు వాద్యుండు లోలార్కమూర్తి 
గోపాలరామలగుబ్బచన్ను లమెచ్చు 
గీర్వాణవంద్యుండు కేశవుండు 
కరటి ప్రీడాశూన్యకటి గోపురద్వార 
పరిరక్షకుండు కాలభైరవుండు 
తే. కాలకంఠునిశిరసుపూ గగనగంగ 
కాశికాక్షేత్రమున కేడుగడయు నైన 
యిందయును నిత్తు రెల్లప్పు డీప్పితమ్ము 
లల్లయప్రభు విరభద్రాధిపునకు. ॥2॥ 


సీ. కబరికాభారంబు గై పెక్కు విరులతో 
నవటు భాగంబుపై నత్తమిల్ల 
నలథతతి లెజెిమటచే నసలుకొన్న లలాట 
కుంకుమంబున. జిన్నికురులు మునుంగ6 
బసిండికుండలం బోలు పాలిండ్లభరమున 
సన్నపుంగెదీంగె జలదరింపం 
ధవళతాటంకరత్నప్రభారింఛో (3) 
గండస్టలంబుల( గౌగిలింపం 
తే. గాశికారామకల్పవృక్షములనీడం 
గుతపవేళలయందు నాడొ న్నవారి 
కమృతదివ్యాన్న మిడు విశాలాక్షి గౌరి! 
శాశ్వతైశ్వర్యములు కృతిస్వామి కొసంగు. |॥3॥ 


ఉ. పాయక నిర్ష్నిరోధనిరపాయసమగ్రకృపాగుణైకపా 
రాయణవిలాసము తిరంబుగ నంబుజసూతి వీరనా 
రాయణు దానవైభవధురంధరు సంగరసవ్యసాచి దీ 
న్లాయురుపేతుం జేయుత నృపాగ్రణి నల్లయవీరభద్రునిన్‌. |4॥ 


తే. కంఠపీరిక నొకారఘంట మొరయః 
జెలంగుం గావుత మన్మనశక్షేత్రసీమం 
గవికుటుంబంబుపాలిటి దివిజసురభి 
జలజసంభవుబోటి భాషావధూటి. |॥5॥ 


వ. అని సముచితప్రకారంబునం బూజ్యపూజాతత్సరుండనై యొక్కనాం డాత్మగతంబున 
నిట్టని వితర్కించితి. |॥6॥ 


సీ, చిన్నారిపొన్నారిచిబుతకూంకటినాండు 
రచియించితిని మరుద్రాట్సరిత్ర 
నూనూగుమీసాల నూత్నయౌవనమున 
శాలివాహనసప్తశతి నొడివితి 
సంతరించితి నిండుజవ్వనంబునను శ్రీ 
హర్షనైషధకావ్య మంధ్రభాషం 
బ్రౌఢనిర్భరవయఃపరిపాకమునం గొని 
యాడితి భీమనాయకునిమహిమ( 
తే. బ్రాయ మెంతయు మిగుల. గైవ్రాలకుండ( 
గాశికాఖండమను మహాగ్రంధ మేను 
దెనుంగుం జేసెదం గర్జాటదేశకటక 
పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి. |॥7॥ 


ఉ. స్కందపురాణసంహితకు ఖండము లేబది యందులోన నా 
నందవనానుభావకథనంబున శ్రోతకు వక్తకున్‌ శుభా 
నందపరంపరావహము నైజగుణం బని గాశిఖండ మా 
కందు వెటింగి నేను సమకట్టితిం గావ్యముగా నొనర్పంగాన్‌. |॥8॥ 


వ. ఇమ్మహాప్రబంధప్రారంభంబు. గర్లాకర్ణికావశంబున నాకర్ణించి 
కర్ణాంతవిశ్రాంతవిశాలనేత్రుండును, 
బంటవంశకమలమిత్తుండును, నశ్రాంతవిశ్రాణనక్రీడాపరాయణుండును, 
వీరనారాయణుండును, 
నిత్యసత్యుండును, బల్లవాదిత్యుండును, 
భూభువనభారభరణదీక్షాదక్షదక్షిణభు జాభుజంగుండును, 
రాయవేశ్యాభుజంగుండును, 
గీర్తిగంగాతరంగిణీప్రవాహపవి త్రి త స్వర్గమర్త్యపాతాళుండును, 
జగదగోపాలుండును, విమలధర్మశీలుండును, సంగడిరక్షాపాలుండును నగు 
నల్లయవీరభద్రభూపాలుం డొక్కనాండు. |॥9॥ 


న త్రైలోక్యవిజయాభిధం బై బెన సౌొధంబు 

చంద్రశాలాప్రదేశంబునందు 

సచివసైన్యాధీశసామంతన్ఫపవర 
సమంతినీజనశ్రేణి గొలువ 

శాస్తమీమాంసయు సాహిత్యగోష్టియు 
విద్వత్కవీంద్రులు విస్తరింపం 

గర్పూరకస్తూరికాసంకుమదగంధ 
సారసొరభము దిక్సూరితముగ 


తే. నిజభుజావిక్రమంబున నఖిలదిశలు 

గెలిచి తను రాజ్యపీఠ మెక్కించినట్టి 

యన్న వేమేశ్వరునిజాంక మాశ్రయించి 

నిండుకొలు వుండె. గన్నులపండు వగుచు. |॥|10॥ 


వ. అప్పుడు నన్నుం బిలువం బంచి సముచితాసనంబునం గూర్చుండ నియమించి 
యున్నయవసరంబున. ॥11॥ 


తే. రాయవెశ్యాభుజంగ సంగ్రామసార్థ 
గాయిగోవాడ వేమనక్ష్మాధవుండు “ 
గూర్మి యనుజన్ముహృదయంబుకోర్కి యెజింగి 
యర్ధి ననుం జూచి యిట్లని యానతిచ్చె. ॥|12|॥ 


సీ. వచియింతు వేములవాడ భీమనభంగి 
నుద్దండలీల నొక్కొక్కమాటు 
భాషింతు నన్నయభట్టుమార్గంబున 
నుభయవాక్సాఢి నొక్కొక్కమాటు 
వాకృత్తు తిక్కయజ్వప్రకారము రసా 
భ్యుచితబంధముగ నొక్కొక్కమాటు 
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరునిఠెవ 
సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు 
తే. నైషధాదిమహాప్రబంధములు పెక్కు 
చెప్పినాండవు మాకు నాశ్రితుండ వనఘ! 
యిపుడు చెప్పం దొడంగిన యీప్రబంధ 
మంకితము సేయు వీరభద్రయ్యపేర. ॥13॥ 


శా. ఈక్షోణిన్‌ నిను బోలు సత్కవులు లే రీ నేంటికాలంబునన్‌ 
దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీ 
వక్షోజద్వయగంధసారఘుసృణద్వైరాజ్యభావంబు న 
ధ్యక్షించున్‌ గవిసార్వభౌమ! భవదియప్రాఢసాహిత్యముల్‌. ॥14॥ 


వ. అని యనంతరంబ కర్ఫూరవసంతరాయండు _ వీరభద్రేశ్వరుండు 
కర్పూరతాంబూలసహితంబుగా జాంబూనదాంబరాభరణంబు లిచ్చినం బరిగ్రహించి. ॥ 
15|| 


సీ. ఆంధ్రక్షమామండలాఖండలుండైన 

వేమభూపతి కృపావీక్షణంబు 

ఘోడెరాయాంక! సద్గురురాజ భీమేశ్వ 
రస్వామి 'పదసమారాధనంబు 

కమలాద్రినిలయ మార్కండేయశివమౌళి 
చంద్రాంశు నవసుధాసారధార; 

వేదాద్రినరసింహ విపులవక్షన్స్య లీ 
కల్హారమాలికాగంధలహరి 

తే. గారణంబులు నుద్బోధకములు గాంగ, 

సంభవించిన సాహిత్యసౌష్టవమున 


తే. 


ర్‌ 


తే. 


విరభద్రేశ్వరుం బ్రబంధవిభునిం జేసి 
కాశికాఖండము. దెనుంగుంగా నొనర్తు. ॥|16॥ 


కలిగె. బదియాజువన్న బంగారమునకు( 
బద్మరాగంబుతోడి సంపర్కలబ్ధి 
కాశికాఖండమను మహాగ్రంథమునకు 
నాయకుండు వీరభద్ర భూనాథుం డగుట! |॥|17॥ 


. అని తన్మహాప్రబంధకల్పనాకుతూహలాయయత్తచిత్తుండ నై. ॥18॥ 


. బాదరాయణుపాదపద్మంబులకు మక్కి 


ప్రాచేతసుని మనఃపదవి నిలిపి 
భట్టబాణమయూరభవభూతిశివభద్ర 
కాళిదాసుల మహాకవుల. గొలిచి 
రాజశేఖరుని భారవి మాఘు( గీర్తించి 
ప్రవరసేనుని దండి భాసుం దలంచి 
హర్షు బిల్లణుని మల్లణుం జోరు గొనియాడి 
“క్షమేంద్రు "వేడుకం జిత్తగించి 
తే. శబ్దశాసను నన్నపాచార్యుం "దలంచి 
సత్కవీశ్రేస్టుం దికయజ్వను భజించి 
సత్స్రబంధమహేశ్వరు శంభుదాను 
నధికసద్భక్తి సంయుక్తి నాదరించి. ॥19॥ 


మత్పితామహుం గవిపితామహునిం దలంతుం 
గలితకావ్యకళాలాభు. గమలనాభుం 
జంద్రచందనమందారసద్భశకీర్తి 
సరససాహిత్యసామ్రాజ్యచక్రవర్తి. ॥20॥ 


. అని యనంతరంబు కృతీశ్వరు వంశం బభివర్షించెద. ॥21॥ 


కృతిపతివంశవర్ణనము 
. కలశాబ్ధికన్యకాకరపల్లవద్వయీ 


సంవాహనక్రియాసముచితంబు 
నిఖిలవేదాంత వాజ్నిధివధూధమ్మిల్ల 
బహుళపుష్పామోదభాసితంబు 
ప్రణతనానాసుపర్వకిరీటసంఘాత 
రత్నాంశురాజినీరాజితంబు 
సనకాదిసన్మునీశ్వరమనోమందిరా 
భ్యంతరరత్నదీపాంకురంబు 
తే. పతగకేతను శ్రీపాదపంకజంబు 
గారణంబుగ జన్మించె భూరిమహిమ 
గంగసైదోడు రిపుకోటిగళము త్రాడు 
నాలుగవజాతి సమధికోన్నతవిభూతి. |॥22॥ 


శా. ఆవర్ణంబున నుద్భవించి గుణరత్నార్లోనిధానంబు శ్రీ 
దూవూరం బెరుమాళ్ళురెడ్డి యభివృద్ధు ల్లాంచె మృత్యుజయ 
గ్రీవాక్ష్వేళకలంకపంకహరణక్రీడాకళా గర్విత 
ద్యావాపృథ్వ్యవకాశ పేశలయశోధారానభస్సింధువై. ॥23॥ 


తే. అతనియర్ధాంగలక్ష్మి శ్రీయన్నమాంబ 
గాంచె. దనయుల నర్ధార్ధికల్పకముల 
నల్లయాధీశ పెదకోట యాన్నప్రోల 
దొడ్డయేశుల పినకోటరెడ్డివిభుల. ॥24॥ 


సీ. అవనిభారధురీణతాధరీకృతమహా 

క్రోడప్రధానుం డల్లాడనృపతి 

ధాటీసమాటికనాటోపవిధ్వస్త 
కుటిలాహితుండు పెదకోటశౌరి 

పంటాన్వయక్షీరపాథోధిసంపూర్ణ 
పూర్ణిమావిధుండు తా ప్రోలవిభుండు 

ప్రోద్దామదోఃప్రతాపోదయవ్యతికర 
చ్చాయాధిపుండు దొడ్డాయనృపతి 

తే. హాటకాచలధైర్యుండు మేటిబిరుదు 

పాటి కలవాండు కరహాటలాటబోట 

గౌళకర్ణాటదేకరాట్కటకసుకవి 

కోటినుతకీర్తి శ్రీపిన్నకోటరెడ్డి. ॥25 ॥ 


తే. పంటకులరాజు దొడ్డభూపాలునకును 
బరమకల్యాణి యన్నమాంబకును సుతులు 
ప్రోలభూపతియును గోటభూపతియును 
భువననుతకీర్తి యల్లాడభూపతియును. |॥26॥ 


వ. అందు. |॥27॥ 


సీ, కుటిలారిరాట్కంఠకుహరాంతములం గాని 
క్రీడింపనీండు కౌక్షేయకాహి 
హరిదంతసౌధశృంగాగ్రవీథులం గాని 
తిలకింపనీండు కీర్తిధ్వజంబు 
నాశ్రితబంధుమిత్తారామములం గాని 
సాగనీడు కృపావసంతలక్ష్మి 
హరిణభృన్మూర్ధన్యచరణాబ్దములం గాని 
మరుగణండు నిజాత్మమధులిహంబు( 
తే. బ్రళయసంరంభశుంభదారభటిపటిమ 
భయదఫాలాక్షభావసంభవదభంగ 
దహనమహనీయదివ్యప్రతాపవిసర 
దతులజయహారి దొడ్డయయల్లశౌరి. |॥28॥ 


మ. జయధాటీవిజయంబులన్‌ విలయజంరూమారుతాడంబర 
స్మయహారిప్రతిజృంభమాణఘననిస్సాణోగ్రభేరీస్వనం 


బయి యొడ్డాడి భయంకరోడ్డమరశౌర్యం బైన శ్రీరెడ్డి దొ 
డ్డయ యల్లాడనృపాలరాహునకు బిట్టల్లాడు దిక్చక్రముల్‌. ॥29 | 


మ. లలితాహంకృతి దొడ్డభూవిభుని యల్లాడక్షమానాథు నా 
జుల మార్కొన్న విరోధేరాజు లమరస్తుత్యప్రతాపప్రభా 
కలితశ్రీయుతులై సుఖింతు రెలమి గల్యాణశైలంబుపై( 
గలధాతామలహర్మ్యరేఖల మరుత్కాంతాకుచాగ్రంబులన్‌. |॥30॥ 


మ. అనవేమక్షితిపాలుపొత్రియగు వేమాంబామహాదేవికిన్‌ 
ఘను డయ్యల్లడభూమిపాలునకు సంగ్రామస్థలీగాండివుల్‌ 
తనయు ల్వేమవిభుండు వీరవసుధాధ్యక్షుండు దొడ్డప్రభుం 
డును నన్నయ్యయు బాహువిక్రమకళాటోప ప్రతాపోద్ధతుల్‌. 31] 


వ. అం దగ్రజుండు. |॥|32|॥ 


మ. కొనియెం గంచుకముల్‌ సముద్భటనటద్దోట్‌భటప్రాడ్జి గై 3 
కొనియె న్వేడుకం జిడికాడ యహితక్షోణిశు లల్లాడం జే 
కొనియ న్మాకవరంబు మీక మదవద్దరారిసంహారియై 
ఘనుం డల్లాడమహీశువేమన నిరోఘాటైకధాటీగతిన్‌. ॥33॥ 


సన సప్తమాడియరాయచంద్రబింబాననా 

చికురవల్లరులపై. జిన్నిపువ్వు 

రూడెజంతుర్నాటిజననాథశుద్ధాంత 
కుచకుంభములమీ(ది కుంకుమంబు 

బారహదొంతిభూపాలలీలావతీ 
గండస్థలంబులం గలికినవ్వు 

కలువపల్లొడ్డాదికట్లకాధిపతవధూ 
సమంతవీథులం జేరుచుక్క 

తే. యల్లడాధీశువేమక్షమాధినాథు 

భూరినిషురధాటీవిహారచటుల 

సైన్యనా సరతుక్థారశఫపుటోత్ట 

వింధ్యపార్శ్వవసుంధరావిపులధూలళి. 34|| 


పండువాసురధాని పావడం బంపిన 
భద్రేభములు వీటం బాళె ముండు 
నొ డ్జైధాత్రీనాథుం డుపదం బుత్తెంచిన 
బింబాధరోకి ది సంబెళ వహించు 
గర్లాటభూపతి కానుక'యనిపిన 
ముక్తాతపత్తంబు మ్రల మెజియు 
యవనాధిపతి "యుపోయనముగా నొసంగిన 
పాగాహయంబులు వాగె వచ్చు 
తే. దూర మంతంత బారుహదొంతిమన్నె 
సప్తమాడియ రాజన్యసమితి మ్రొక్కు 
రాయవేశ్యాభుజంగసంగ్రామపార్ధ 
గాయిగోవాడవేమనక్ష్మాధవునకు: ॥35॥ 


ర్‌ 


క. చటులత నల్లయవేమన 
పటుధాటీవిజయభేరిభాంకృతి మొరయున్‌ 
లటహమదనృహరిసమధిక 
కటుకంఠగభీరకుహరకహకహరవమై. 36|| 


ర్‌ 


. ధరియింప నేర్చిరి దర్భవెట్టిన వ్రేళ్ళ 
లీల మాణిక్యాంగుళీయకములు; 
కల్పింప నేర్చిరి గంగమట్టియమీంద( 
గస్తూరికాపుండ్రకంబు నొసల; 
సవరింప నేర్చరి జన్నిదంబుల మ్రోల 
దారహారములు ముత్యాలసరులు; 
చేర్చంగ నేర్చిరి శిఖల నెన్నడుములం 
గమ్మనిక్రొత్తచెంగల్వవిరులు; 
తే. ధామముల వెండి పసిడియుం దడబడంగ 
బ్రాహ్మణోత్తము లగ్రహారములయందు 
వేమభూపాలు ననుజన్ము వీరభద్రు 
ధాత్రి వాలింప గౌతమీతటములందు. ॥37॥ 


తే. ప్రకటశాఖోపశాఖలం బంటవంశ 
ముద్ధరించినవేమేంద్రుం డుదయవేళ 
నివు" విశాఖుని బూజించు భక్తి 
లలితబిల్వత్రిశాఖపలాశసమితి. ॥38॥ 


ర్‌ 


్టై త్ర్యంబకాచలకన్యకాంబుపూరంబున 
నఘమర్షణస్నాన మాచరించి 
నిద్దమైన మడుంగునీర్యా విధోవతి 
కనకమేఖలతోడ( గటి ఘటించి 
మూలమంత్రాక్షరంబుల భూతి మంత్రించి 
పుండ్రకం బొగి ఫాలమున ధరించి 
క్రొత్తముత్తెములతో రుద్రాక్షమాలిక 
లష్టోత్తరశతంబు లఅజుతం దాల్చి 
తే. పుండరీకాజినమునం గూర్చుండి శంభు 
నర్పనము( జేయునపుడు మహాప్రమథుండు 
చాల నొప్పారు రెండవశంభునట్లు 
వీరనారాయణుం డల్ల వేమవిభుండు. ॥39॥ 


శా. చంచల్లీలకహ! హన్తకంకణమణిచ్చాయల్‌ ప్ర ప్రకాశింప బూ 
జించు 'న్వేమమహీవిభుండు నవరాజీవంబులం గల్వలన్‌ 
బ్రాంచత్కాంచనపుప్పకేసరములం బ్రాసాదపంచాక్షరిన్‌ 
మంచుంగొండయనుంగుెండ్రికొ, డుకున్‌ మధ్యాహ్నకాలంబునన్‌. [40 || 


వ. తదనుసంభవుండు. ॥41॥| 


ఉ. రాజశశాంకశేఖరుండు రాజకిరీటవతంస మష్టది 
గ్రాజమనోభయంకరుండు రాజులదేవర రాజరాజు శ్రీ 


రాజమహేంద్రభూభువన రాజ్యరమారమణీమనోహరుం 
డాజిం గిరీటి కీర్తినిధి యల్లయవీరనరేంద్రుం డున్నతిన్‌. |42॥ 


మ. మనుతుల్యుం డగుకోటభూవిభుని వేమక్షా వ 
దనయాణిగ్రహణంబు చేసి బ్రియ మొందన్‌ వరభద్రిశ్వరుం 
డనితల్లి న్వనితామతల్లి నుదయాస్తాద్రింద్రసీమావనీ 
ఘటసామ్రాజ్యసమర్థన ప్రతిమసాక్షాదిందిరాదేవతన్‌. |43॥ 


తే. అట్టియనితల్లి పుణ్యగుణాభిరామ 
దనకుం బట్టంపుదేవిగా ధన్యలీల 
వసుధయెల్ల నేకాతపవారణముగ 
నేలు నల్లయవీరభద్రేశ్వరుండు. 44|| 


సీ. మకరకుండలదివ్యమాణిక్యదిప్పులు 
చెక్కుటద్దములపై జీరువాజ 
డాకాలికండపెండారంబుదాపున 
బొమ్మలై వైరిభూభుజులు వ్రేలం 
గమియంగ నలందినకస్తూరినెత్తావి 
యష్టదిక్కులయందు నవఘళింప 
మొగము చూచినమాత్ర మూర్ధాభిషిక్తులు 
మోడ్చుజేతులు మస్తముల ధరింప 
తే. మెజుంగుందీగెలం బోలుభామినులు గొలువ 
నిండుకొలువుండె( గన్నులపండు వగుచు 
రాయవేశ్యాభుజంగవీరప్రతాప 
విభవుం డల్లాడభూపతి విరవిభుండు. ॥45॥ 


స్రగ్ధర. జంభారాతీభశోభాచకచకనిభముల్‌ శాంభవీయాట్టహాసా 
“రంభావష్టంభరేఖారభటలటహముల్‌ రాజరాజాద్రితేజ 
స్పంభారభ్రాంతిదంబుల్‌ సకలభువన వీక్షాకరంభంబులయ్యున్‌ 
జృంభించున్‌ వీరభద్రక్షితిరమణ య శశ్మీ) వధూవిభ్రమంబుల్‌. 46|| 


క. వేరీ ధరణిపు లల్లయ 
వీరక్షాపతికి సాటీ వితరణగరిమన్‌ 
ధారాధరధారాధవ 
ధారాధరవాహదానధారానిధికిన్‌. ||47॥ 


సీ. గోదావరీపావనోదకంబుల హేమ 
కలశీశతంబుల జలక మార్చు( 
గర్బూరకన్తూరికాకుంకుమంబుల 
గలపంబుం గూర్చి శ్రీగంధ మలందు 
సప్తగోదావరస్వర్లపుష్కరహేమ 
సౌగంధికముల నర్పనము సేయు 
గలధెతపాత్రలం గాలాగురుచ్చేద 
బహులధూపంబుల బరిఢవించు 
తే. వేనవేలు నివాళులు విస్తరించు 


నమృతదివ్యాన్నముల నుపహార మిచ్చు 
సంఘటించు నశేషోపచారములను 
బ్రమథనాయకునకు వీరభద్రనృపతి. ॥48॥ 


చ. విలసితకీర్తిశాలి యగు వీరమహేశ్వరు*గేహరంబు శ్రీ 
నిలయమునం ద్రిసంధ్యమును నిర్మలనౌాధసువర్ణజాలకం 
బుల వెడలున్‌ గిరీశగళమూలహలాహలకాంతింబోలి గు 
గ్గులు మహిసాక్షివాసనల. గ్రావ్వినమంగళధూపధూమముల్‌. ॥49॥ 


ఉ. ఈశ్వరుం డింటివేల్పు జగదేకగురుం డగుఘోడెరాయభీ 
మేశ్వరుం డాత్మవంశగురుం డిగులు నిత్యవినోదకృత్యముల్‌ 
శాశ్యతధర్శకిర్తులు దలంపంగ నమ్మినసొమ్ము వ. 
ర్భ్ఫేశ్వరుం డౌట నైజ మెనయే నృపో లల్లయవరశౌరికిన్‌. |॥50॥ 


సీ. తెంచు నెవ్వనిహేతి దృష్తారినరవర 
గ్రైవేయపరిలసత్కంధరముల 
ముంచు నెవ్వనికీర్తి ముగ్రేందుధరకంఠ 
కాకోలవిషమషీకాలిమంబు 
బెంచు నెవ్వనిబుద్ధి పంచాస్తపరిపంథి 
పాదపాథోధితాత్పర్యచర్య 
మించు నెవ్వనిమూర్తి as 
నల నలకూబరాదుల జయించి 
తే. యతడు వాగడొదు రాయవేశ్యాభుజంగు 
డవధిమహిధరచరమగాథాంధకార 
ధట్టఘట్టనలటహప్రతాపతపను 
డల్లనరనాథుదొడ్డభూవల్లభుండు. 51|| 


శా. బెరా! యల్లయరెడ్డి దొడ్డవసుధాధ్యక్షుండు ధాటీచమూ 
భేరిభాంకృతిఘోరఘాషమున నిర్భేదించె నొడ్డాది శృం 
గారంకోటయు లోతుగడ్డ(ద్ద)యును నుద్దాటీంచె నత్వుద్ధతిన్‌ 
క్షీరాంభోధితటంబున న్నిలిపె దిక్సిమాజయస్తంభముల్‌. [152 ॥ 


మ. హరి దాంటించెం బురోపకంఠమున వాహ్యాలిప్రదేశంబునం 
దరరే యల్లయరెడ్డినందనుండు దొడ్డయ్యక్షమాధీశ్వరుం 
డిరువైనాలుగుమూళ్ళమేర యనుగో సెక్కింపంగా నేలయ 
ద్ధరణనాథునికిర్తి దాంటెం గడు నుద్దండించి బ్రహ్మాండముల్‌. ॥53॥ 


మ. సరి వే రీజలరాశివేష్టితమహీచక్రంబున న్విక్రమా 
పరగాండీవికిం జక్రవాళమహిభృత పర్యంతవిశ్వంభరో 
ద్ధరణప్రాఢభుజాభుజంగమునకున్‌ ధాత్రీశు లల్లాడభూ 
వెరునన్నయ్య కకుంఠవాజ్మయకలావైకుంఠరాట్టుయ్యకున్‌. 54|| 


సీ, జిష్ణువైభవరేఖం జెలువుంూదుటయు. గాక 
పావకవిస్సూర్తిం బరంగు టెట్టు 
ధర్మరాజవిభూతి దర్పించుటయు. గాక 


పుణ్యజనోపాఖ్య( బూను టెట్టు 
మహిని( బ్రాచేతసమహిమం+ దాల్బుటయుకా 

దగ జగత్సాణాఖ్యం దాల్చు టెట్లు 
ధనదత్వవిఖ్యాత ఘనత నొండుట గాక 

శంకరసుషమచే జరగు టెట్లు 
తే. తెలిసి దిక్సాలకాంశావతీర్లుం డగుట 
భోగమున శుద్ధసూనృతమున జయమున 
నాజ్ఞ బలమున ధనమున నధికకరుణ 
నల్లభూపాలనందను. డన్నవిభుండు. ॥55॥ 


ఉ. వల్లకిచక్కికాహళము వంశము డక్కహుండుక్కర్వుర్హరుల్‌ 
ర్సుల్లరి యాదిగాం గలుగుశబ్దపరంపర తాళబద్దమై 
యుల్లసితప్రబంధముల కొప్పుగ నాడుదు రగ్రవేదిపైం 
బల్లవపాణు లిశ్వరునిం బంటమహీశులు పూజసేయగన్‌. ॥56॥ 


శా. మార్కండేయ మహేశ్వరుం డఖిలసామ్రాజ్యంబు బాలింపంగా 
నర్కేందులలయంతకాలము తదీయాంఘ్రిద్వయీభక్తిసం 
పర్కోదంచితభాగ్యసంపదలనాక్షామండలీవల్లభుల్‌ 
కోర్కు ల్నిండంగ సేవకత్వమున, గైకొం డ్రాయురైశ్వర్యముల్‌. ॥57॥ 


సీ, ఉండు నేవీట మార్కండేయమునినాథ 
సజలింగ మనంగశాసనుండు 
ప్రవహించు నెవీటిపశ్చిమప్రాకార 
మొరసి గంగమ్మ సాగరముకొమ్మ 
యావిర్భవించినాః డేవీటికోటలో 
బలభేది మదనగోపాలమూర్తి 
పాలించు నేవీటిప్రాగుదక్కోణంబు 
సుమబోటి శ్రీముల్లగూరిశక్తి 
తే. ప్రబలధారాసురత్రాణభద్రజాతి 
కరిఘటాసైన్యదుస్సాధకనకలోహ 
గోపురద్వారకవాటప్రదీపిత మది 
సాంద్రవిభవంబు రాజమహేంద్రపురము. |॥ 58 ॥ 


మ. కలపుంస్కోకిలకంఠకోమలకుహూకారస్సురత్సంచమ 
స్టల[]వద్వశ్యములైన కాలముల మార్కండేయనాథేశ్వరున్‌ 
(కో వజ 
లలితోరస్కుండు వీరభూపతి వసంతం బాడు నీవీటివీ 
థులం గర్ఫూరహిమాంబుసంకుమదకస్తూరీపటీఠంబులన్‌. ॥ 59 ॥ 


ఉ. [2]ప్రాకటవిక్రమస్స్ఫురణ రాజమహేంద్రము రాజధానిగా 
నేకసితాతపత్తమున నేలెను వీరనృపాలుం డుత్తమ 
శ్లోకుండు వేమశౌరియనుజుండు సమున్నతవైభవాఢ్యుండై 
చికటియున్‌ గళింగయును జిల్కసముద్రము సింహశైలమున్‌. ॥ 60 ॥ 


షష్ట్యంతములు 


© 


క ఈదృశగుణగణనిధికిని 
వేదార్థరవిత్యతత్తన్థవిధివత్పతికిన్‌ 
క్ష్మాదిఎజకవిజనా 
ర్వాదప్రవితీర్యమాణవైభవనిధికిన్‌. |61॥ 


క. క్షురికాకరబేతాళున 
కరిభయదభుజాపరాక్రమాభీలునకున్‌ 
శరణాగతకురుకేరళ 
కురుభూపాలునకు జగదగోపాలునకున్‌. ||62 ॥ 


క. అంభోధివలయితావని 
సంభరణప్రాఢనిజభుజాయుగయుగలి 
సంభావితకిటికచ్చప 
కుంభీనససార్వభౌమకులకుధరునకున్‌. ॥63॥ 


క. వేమాధిపానుజునకును 
రామామదనునకు ఘోడెరాయగురు శ్రీ 
భీమేశ్వరశిష్యునకు 
న్వేమాంబాగర్భసలిలనిధిచంద్రునకున్‌. |64॥ 


క. త్రైలోక్యవిజయసౌధవి 
శాలమహాచంద్రచంద్రశాలాసతత 
వ్యాలోకితగౌతమక 
న్యాలహరీవిరహతాండవాటోపునకున్‌. ॥65॥ 


క. అనితల్లివల్లభునకున్‌ 
గనకాద్రివిని ద్రకల్పకద్రుమలీలా 
వనభవనకిన్నరస్తీ 
జనతాజేగీయమానచారిత్రునకున్‌. |66॥ 


క. నిర్భణనిర్ణాతస్స్ఫుట 
నిర్షోషకఠోరధాటినీస్సాణమహా 
దీర్ణతరధణధణాంకృతి 
దూర్హట్టననిర్దలితచతుర్దిక్కునకున్‌. ॥ 67 | 


క. హాటకకుభృద్ధనుర్దర 
జూటీకోటికుటిరసుమనస్తటినీ 
వ్యాటీకోర్మీసంఘో 
ద్దాటవచోవైఖరీజితద్రుహిణునకున్‌. ॥68॥ 


క. గజదళవిభాళబిరుదున 
కజగవధరభక్తిభావితాత్మునకు సమి 
ద్విజయునకు రాయవేశ్యా 
భుజగునకును వీరభద్రభూపాలునకున్‌. ॥ 69॥ 


వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన కాశీఖండంబు. ॥70॥ 


[1] దధ్వన్య, వద్వస్య, దుర్వన్య 
[2] ఈపద్యము కొన్నిప్రతులలో. గన్పట్టదు. 


శ్రీరస్తు 
ప్రథమాశ్వాసము 
బుంల్టం సంజ 
కథాప్రారంభము 


పురాణప్రశంస 


సీ. పద్మాదికంబులు పదియు నెనిమిదియు 
నాదిపురాణంబు లాపురాణ 
జాతంబు నాల్లులక్షలసంఖ్యగలయది 
యుపపురాణంబులం దుదృవించెం 
బదునొకండవది యై బహుసంహితలతోడ 
బహుఖండములతోడ బహువిచిత్ర 
కథలతో నేకలక్షగ్రంథ పరిమాణ 
కలితమై శ్రీమహాస్కాంద మొప్పు 
తే. నమ్మహాస్కాందమునకు సారాంశ మనంగ 
నాల్గుపురుషార్థములకు( దావక మనంగ 
బ్రహ్మవిద్యకు నాదికారణ మనంగ 
నఖిలఖండంబులందు. బ్రఖ్యాతి వడసె. ||71॥ 


తే. మూండులక్షలుం బదియేడు ముగిసిపోవం 
దాం బ్రవర్తిల్లు లక్షగ్రంథంబుతోడ 
సమధికస్సూర్తి నేపురాణములు సాటి 
గరిమ కందంబునకు మహాస్కాందమునకు. ||72॥ 


తే. వదున నెనిమిది యన్యదేవతలం దెల్పుం 
బదిపురాణంబు లీశ్వరుం బ్రస్తుతించు( 
జంద్రమౌళిప్రభావంబు సమధికముగ 
శ్రుతులయట్ల [1]3పురాణసంహితలు నడుచు. ॥73॥ 


తే. సరవి సర్గంబు నాం బ్రతిసర్ణ మనంగ 
వరుసతో వంశవంశానుచరితము లన 
గ్రమపరిప్రాప్తి మన్వంతరము లనంగ 
లలి బురాణమునకు నైదు లక్షణములు. ||74॥ 


తే. గ్రంథపరిసంఖ్య నాల్గులక్షలు పురాణ 
మది చతుర్దశవిద్యలయందుః బెద్ద 
చాల గర్మార్థమం దానుషంగిక మన 
యాదికారికయందె బ్రహ్మార్థగరిమ. 75|| 


ఉ. అట్టి]దివోపురాణము మహత్త్వము సూతుండు దద్విదుండుగాం 


బట్టి కనిష్టజన్మమున+ బ్రాకృతుం డయ్యు నురుప్రభావులై 
నట్ట మహామునింద్రులకు నంబుజసంభవునంతవారికిన్‌ 
దిట్టతనంబు మీటి నుపదేశ మొనర్చుచు నుండు బ్రహ్మమున్‌. ॥76॥ 


నైమికశబ్దనిర్వచనము 


సీ. ఆది మనోమయం బగునొక్కచక్రంబుం 
గల్పించె బ్రహ్మ జగద్ధితముగం 
గల్పించి యాబండికలు డొల్చె సత్యలో 
కంబుననుండి యాకమలగర్భుం 
డది డొల్లగిలి విష్టపాంతరంబులు దాంటి 
క్రమముతో భూమిచక్రమున వ్రాలె 
వ్రాలి రంహస్సూ ర్తి వచ్చి వచ్చి ధరిత్రి 
నిమ్నోన్నతుల శీర్ణనమి యయ్యె 
తే. నేమి విరిసినకతన నన్నేలనెలవు 
నైమిశంబయ్యె నదియ తా నైమిశంబు( 
దన్మహాపుణ్యవనమున ద్వాదశాబ్ది 
సత్తయాగంబుం గావించె శౌనకుండు. ||77॥ 


వ ఆసత్తయాగంబునందు శౌనకాదిమహామునులును సూతాన్వయసంభవుం డైనసూతు 
నర్చించి తన్ముఖంబునం బురాణేతిహాససంహితలు వినిరి గావున 
నమ్మహావిద్యాస్థానంబు సూతముని సంవాదాత్మకంబు. ||78॥| 


తే. స్కాందమందుల నేంబదిఖండములకు 
బహుకథాసంగతులు సేయ బాడి గాదు 
ఖండఖండంబులందును గలిగినట్టి 
కథలపాలివి సంగతిగ్రహణమునకు. |॥|79॥ 


వ. ఇమ్మహాస్కాందమ్మునకు నవయవంబు లాజుసంహిత లవి క్రమంబున 
సనత్కుమారసంహిత ' _ పంచపంచాశత్సహస్రిక, సూతసంహిత  షట్సహస్రిక, 
శాంకరసహిత త్రింశత్సహస్రిక, వైష్ణవసంహిత పంచసహస్రిక, బ్రహ్మసంహిత త్రిసహస్తిక, 
సౌరసంహిత యేకసహస్త్రిక. ఈనసంహితలయందు( (బంచ)నాగరఖండంబు, 
గమలాలయాఖండంబు, రేవాఖండంబు, నేకవీరాఖండంబు, మైలారఖండంబు, 
గోదావరీఖండంబు నాదిగాగల పంచాశళ్దండంబులందు. ||80|| 


కాశీఖండప్రశంన 


శా. ప్రాశస్త్యంబు వహించు ద్వాదశసహస్ర గ్రంథసంక్షప్తివి 
శ్వేశక్షేత్రవియన్నదీపటుకడుంరఠీనాథసత్కీర్తనో 
ద్దశప్రక్రమశోభి తాద్భు తకథాధిషానమై శ్రేష్టమై 
కాశీఖండ మఖండవైభవమునన్‌ స్కాందాబ్ధిమధ్యంబునన్‌. ॥81॥ 


వ. ఈకానీఖండంబు వేదవ్యాససూతసంవాదాత్మకం బనియునుం గొందజు చెప్పుదురు. 
దినికిం గథాక్రమణిక వింధ్యనారదసంవాదంబు, బ్రహ్మలో కప్రభావంబు, 
గోదానమాహాత్మ్యంబు, వారాణసియం దగస్త్యాశ్రమవర్ణ్లనంబు, 


మునిదేవతాసమాగమంబు, పతివ్రతాచరితంబు, కుంభసంభువప్రార్థనంబు, 
తీర్థప్రశంస, శివశర్మోపాఖ్యానంబు, సప్తపురీప్రశంస, సంయమనీప్రశంస, 


మహీంద్రలోకదర్శనంబు, వహ్నిసముత్స్పత్తి, క్రవ్యాద్వరుణసంభవంబు, 
గంధవత్యలకావర్లనంబు, చంద్రలోకప్రాప్తి, యుడులోకవృత్తాంతంబు, 


శుక్రసముద్భవంబు, శనైశ్చర్యలో! కవర్ణనంబు, సప్తర్షిలో కద్రువలో! కవర్ణనంబులు, 
కుమారాగస్త్యసంవాదంబు, మణికర్ణీకాసముద్భవంబ, 'గంగామాహాత్మ్యంబు, 
భైరవావిర్భావంబు, దండ్లపాణిజన్మంబు, కళావత్యుపాఖ్యానంబు, సదాచారంబు, 
బ్రహ్మచారిప్రకరణంబు, స్తీలక్షణంబు, కృత్యకృత్యప్రకరణంబు, గృహస్థధర్మంబు, 
యోగనిరూపణంబు, కోలజ్ఞానంబు, దివోదాసవర్లంనంబు, యోగినీవర్ణనంబు, 
లోలార్కోత్తరార్క సంజ్ఞాదిత్యద్రు పదాదిత్యారుణాదిత్యవర్ణనంబు, 
దశాశ్వమెధతీర్థమాహాత్మ్యంబు, పిశాచవిమోచనంబు, డుంఠీప్రాదుర్చ్భావంబు, 
విష్ణుమాయాప్రపంచంబు, దివోదాససముచా చ్చాటనంబు, పంచనదోత్తత్తి, 
మందరాచలంబుననుండి యిందుమౌళి వారాణసీపురంబున కేతెం చుటయు, 
జైగిషవ్యాపాఖ్యానంబు, కృత్తివాససముత్పత్తి, దుర్గామాహాత్మ్యంబు, 
ఓంకారమాహాత్మ్యంబు, త్రిలోచనసముద్భవంబు, కేదారేశధర్మేశమాహాత్మ్యంబులు, 
పక్షికథ, విశ్వభుజాఖ్యానంబు, దుర్చ్దమకథ, విశ్వేశ్వరాఖ్యానంబు, 
కామేశృరవి శ్వకర్మేశరనరస్వతీశ్వరామృతేశ్వరవకి రంబులు, వ్యాసభుజాస్తంభంబు, 
క్షేత్రతీర్ణకదంబవర్ణ్లనంబు, ముక్తిమంటపవర్లనంబు, విశ్వేశ్వారావిర్భావంబు, 
దేవతోయాత్రావిధానంబు నన బుణ్యాఖ్యానంబు లేకోత్తరశతంబునుం గలిగి. |82॥ 


శా. ఆశాస్యంబులు సంఘటించును బహూపాఖ్యానశాఖోపశా 
ఖాశోభాసముదంచితాభ్యుదయమై స్కాందాబ్దిసంజాతమై 
యీశానుగ్రహలబ్ధముక్తిఫలమై యెక్కాలమున శ్రోతకున్‌ 
గాశీఖండ మఖండవైభవమునన్‌ గల్పద్రుమప్రక్రియన్‌. ॥83 | 


వ. పూర్వఖండంబున బ్రహ్మర్షి నారదుండు తీరయాత్ర చరించెనని సూతుండు 
శౌనకాదీమహామునులకుం జేప్పీ వా రడుగంగా గాగీవృత్తాంతం బిట్లని చెప్పం దొడంగె. 
కదు ఇపాయనుండు ప్రియశిష్యుండైన సూతున కనంతరకథాక్రమంబునం 

ఖండకథాకథనప్రారంభంబున నిట్లనియె. ॥|84॥ 


నారదుడు వింధ్యమున కేతెంచుట 


తే. ఇవ్విధంబునం దీర్ధంబు లెల్ల నాడి 
నర్మదానది నవగాహనం బొనర్చు 
దలంచి గోదావరీసింధుతటము పట్టి 
దండకారుణ్యవీథిమధ్యంబు దరిసి. |85॥ 


వ. ముందట. ॥86॥ 


శా. కాంచెన్‌ గాంచనగర్భసంభవుం డుదగ్రగ్రావకో టిస్టల 
చ్చంచన్నిర్హర వేణికాన వహసంజాతాబ్ధిసాంగత్యమున్‌ 
బంచాస్యస్ఫుటకంఠనాదహతశుంభత్కుంభిదర్పాంధ్యమున్‌ 
ప్రాంచద్ధాటకభూమిభృచ్చిఖగర్వావంధ్యమున్వింధ్యమున్‌. ॥ 87 | 


క. రేవాతరంగశీకర 


ర్‌ 


ర్‌ 


వ. 


సేవాహేవాకపాకశిశిరసముత్తు 
స్తావపరికంప్యమానజ 


టావలి యగు చతండు వింధ్య మల్లనం జేరెన్‌. ॥88॥ 


తాపసకులాగ్రగణ, 
శ్రీపాదాంభోజయుగళచిహ్నక్రేణీ 
నైపథ్యపరమవుణ్యశి 

లాపట్టం బగుచు నయ్యిలాధర మలరెన్‌. ॥89॥ 


త్రసరేణుపరిమాణధాతుధూలీపాళి 
యలికంబులకు వింతచెలువ మొసంగ 
ఘన మైనరారాపుచనుదోయిరాయిడి 
నిజుపేదనడిమికి వెఐపు చూపం 
పొలుపాణఖుమెజుంగుందింగెల బోలుకన్నులు 
వడ దాశి యొక్కింత వాడం బాజ 
సిందూరతిలకంబు చెమటచిత్తడిం దాశి 
యలికభాగంబునం దనలుకొనంగ. 
తే. గనకమేఖల జఘనచక్రమునం జాజి 
నీవిబంధంబు నాలోన నెమ్మి వదల 
మహతి ధరియించి యొకతనుమధ్య దన్ను 
ననుచరించుచు గాంధర్వ మభ్యసింప. ॥90॥ 


వింధ్యవర్లనము 


కర్పూరకదలికాకాంతారపవనంబు 
లధ్వనీనశ్రాంతి నపనయింప 
మదురంగం బండినమాలూరఫలములు 
చెంచుకన్యలకుచక్రీలం జెనయ 
నురగవల్లిగాఢపరిరంభణంబులం 
బోతమ్రాకులకింపు పురువుకొనంగం 
బాటలీవకుళచంపకసౌరభముతోడ 
విచికిలామోదంబు వియ్య మంద 
తే. గమియ నామూలచండంబుగా ఫలించి 
యంబరము మోచి యున్నయుదుంబరములు 
లీల బ్రహ్మాండభాండమాలికలభూష 
లవధరించిన వృషభాంకు ననుకరించె. |91॥ 


దరవికచవకుళకురవక 
పరిమళసంభారలోలబంభరమాలా 
పరిషజ్ఞంకారధ్వని 

తెరువరులకు మన్మథప్రదిపన మొసంగున్‌. ॥92॥ 


వెండియు( 


గర్కరేటుకఠోరతారతరరటనంబును 


దాత్యూహవ్యూహకహకహారావకోలాహలంబును గలకంఠకంఠకోమలకుహూకారంబును 


మదకలకలవింకచూంకృతంబును కాకకాకలీకలకలంబును 
బుంఖానుపుంఖయిల్లీరుంకారధారాప్రసారంబును 
సముద్దతధ్వాంక్షనిధ్వానపాటవాటోపంబును 
సముత్కటోత్యొశవాసీతవ్యాఘ్రసంరంభసంభ్రమంబును 
గోయష్టివదననిష్ట్యూతనిష్టురారావనిష్థాసొష్టవంబు నుం గూడి 
కిటిశరభగండవేదండశార్జూలసింహగ వయ సృమరచమరవాతప్రమీలు లాయఖడ్డరురుకురం గఢ 
ఫేరవగోలాంగూలాది నానామృగంబుల యెలుంగులతోడం గీడ్పెజసి 
లతాకుడుంగగర్భంబులం బ్రతిశబ్దంబు లావిర్భవింపంజయం 
గిసలయముకుళకుసుమశలాటుఫలభరితంబై బిసరుహబాంధవునికి 
కిరణవిసరంబులను సొంగనీయకమసుమనుకనియిరు లసలుకొనుచు నిసుక చల్లిన 
రాలని పసరుఢాలవింధ్యవసుంధరాధరప్రాంతకాంతారంబు దటీసి చనువాండు 
ముందట. ॥93॥ 


మ. నలినప్రోద్భవసూతి గన్గొనియై వింధ్యక్షోణిభృత్కందరా 
బలవద్దండశీలాఘాతవిలుఠత్సాథస్తరంగచ్చటా 
స్థలసంరంభవిజృంభమాణపటుర్ఫుంకారస్సుటాంతర్మదన్‌ 
గీలనాతత్పరభక్తలోకపరిరక్షాశర్మదన్‌ నర్మదనీ. ॥94॥ 


తే. దివిజముని నర్మదానది దీర్ధ మాడి 
విమలభస్తంబు నిఖలాంగకముల నలంది 
యుత 'రుద్రాక్షమాలిక అనువుపజచి 
భవుని నోకారనాథునిః భక్తి గొలిచి. |95॥ 


వ. అప్పుడు. ॥96॥ 


తే. స్థావరం బైనరూపంబు జలదవీథి 
నావరించుచు మొదల నున్నట్ట యుండ 
జంగమంబైనరూపంబు నవధరించి 
యెదురుగా వచ్చె వింధ్యమహీధరంబు. ॥97॥ 


తే. అతిథి గడునల్పుం డైన నత్యధికుం డైన 
నింటి కేతేరం బ్రియ మందు నెవ్వం డేని 
వానిగౌరవ మది గౌరవంబు గాని 
కాదు గౌరవ మాకారగౌరవంబు. ॥98॥| 


స. మొగులు ముట్టినమహామూర్ధంబు ధర మోవః 
బాదాంబుజములకుం బ్రణతిం జేసి 

యంతరంగముకంటిె నత్యున్నతం బై బెన 
పృథుహే హేమసీఠంబు వెట్టం బంచి 

దధ్యాజ్యమధుపుప్పదర్భాదికము లై 'లెన 
యష్టాంగములతోడి యర్హ్య మిచ్చి 

యాత్రాసముల్సితాయాసఖేదము వాయ 
నంబ్రుసంవాహనం బాచరించి 

తే. శ్రాంతి దీలుట యెజింగి హస్తములు మోడ్చి 

వినయవినమితగాత్రుండై విన్న వించె 


తనగుహారంధ్రములు ప్రతిధ్వనుల నీన 
వేల్పుందపసికి నిట్లని వింధ్యశిఖరి. |99 ॥ 


వ. మహానుభావా! భవదీయకృపాకటాక్షవీక్షాసుధారసప్రవాహంబున రజఃప్రసరంబును 
ద్వదంఘ్రినఖచంద్రమండలజ్యోత్సాసమున్మేషణంబునం దమణాండంబును 
ఖండింపబడియె. ఇంతగాలంబునకుం బ్రాగ్గన్మకృతంబు లైనసుకృతంబులు ఫలించె. 
విశ్వంభరాభారభరణదీక్షాధురంధరంబు అగునాకులంబు వసుంధరాధరంబులలోన 
మాన్యుండ నైతి ధన్యుండ; గృతార్జుండ, భాగ్యవంతుండ; అది య ట్లుండె. 
యుష్మత్పాదారవిందసందర్శనంబునం బ్రభవించినయానందప్రవాహం బుల్లంబున 
వెల్లివిరిసినకతంబున నేయర్థంబునకు నవకాశంబు లేదు. ఐనను నొక్క విన్నపంబు 
సావధాన మతివై యవధరింపుము. నీకు సేవాంజలీపుటంబు పంచాశత్కో టివిస్తీర్ణం 
బైనభూమండల(బునందు నీవు చూడనియట్టి మహీధనంబులు లేవ. కొండలు 
లెక్కకుం బెక్కు కలుగుంగాక, యెనిమిది దిక్కుంజరంబులకు దిక్కై కూర్మంబునకు 
నర్మిలియై క్రీడాక్రోడంబునకుం దోడై పాపటినికిం బ్రాపై యేసుబోలె నెక్కటి 
యీసర్వసర్వంసహాచక్రంబును భరియింపంగలయదియే? మందరంబు మందరశి, 
నీలంబు నీలనిలయం, బస్తం బస్తవ్యస్తం, బుదయం బనభ్యుదయంబు, క్రౌంచం 
బకించనంబు, గంధమాదనంబు పేద, పారియాత్రం బేతన్మాత్రంబు, 
మలయదర్దురత్రికూటంబు లొకపాటివి, మహేంద్రనిషధద్రోణంబులు దరిద్రాణంబులు, 
హేమకూటంబు గిటగిటన, తక్కుంజిణుకొండలం బేర్కొనం గారణం బేమి? ఇప్పు 


డిప్పాట నాతోడం బ్రతిభటింపం గలయది 
సురగరుడఖచర విద్యాధరయక్షకిన్నరగంధర్వద ర్వీకరాశ్రయంబును, 
గల్పతరువాటికామధుగ్దిన్దుమండలంబును, 


విబుధవేదండశుండాదండచులికితో ద్దగిర్లస్వర్ణదీకాండగండూషితబ్రహ్మాండగో' ళంబును 
నగు సుమేరుశైలంబు, మాయిద్దజతారతమ్యంబును నెజుంగుదు. నాకు నగ్గిరికి 
నిప్పుడు గొన్ని వాసరంబులనుండి యీరసంబు పెరుగం గజకజిక నెట్టుకొని 
సాగుచున్నది. ఇంక నెట్టుండు? భట్టారకా! మొకమోట యుడిగి పక్షపాతంబు 
పరిత్యజించి యానతిమ్ము. 


తే. అని యవష్టంభసంరంభ మతిశయిల్ల, 
బలుకుటయు నాత్మ గరించి నలువపట్టి 
యొం డనాక యొక్కీంతసే సే పూరకుండి 
యుస్సు కనుచు వేండేనిట్టూర్పు పుచ్చి. |101॥ 


వ. పదంపడి నిలింపమౌని కలహప్రియుండు గావునం ద్రిభువనోపద్రవకారణంబైనను 
నమ్మహామహిధరంబులసంఘర్షణంబునకు సమ్మతించి శక్తిసంధుక్షణార్థంబు 
వింధ్యంబున కి ట్లనియె. |[102|| 


శా. నాతో నీ విపు డెట్టులాడితి ప్రధానత్వం బపేక్షించి ప్ర 
స్ఫిత్రాటోపమహాప్రతాపగుణగంభీరార్థయుక్తంబుగా _ 
నాతో నట్టన యాడె మేరువు ప్రధానత్వం బపేక్షించి ప్ర 
సితాటోపమహాప్రతాపగుణగంభీ రార్థయుక్తంబుగన్‌. |[103|| 


తే. నీ వెణుంగుదు నీలావు నిక్కువముగ 
నెజుంగుం దనలావు తా నమ్మహిధరముదానె 
తప్పకుండ మాయిద్దజబితారత మ్య 


మెంతవారును దెలియంగ నెంతవారు. |॥|104॥ 


వ. శ్రీశైలవేంకటాహోబలశోణాద్రిసాలగ్రామాదిపర్వతంబులు మహిసుభావంబున 
మీయిద్దణీకంటె నధికంబులు. మీగర్వాలాపంబులు విని యోర్వవచ్చునే? మిము నే 
మనవచ్చును? హెచ్చుకుం దాడనేరక విషాదంబున నిట్టూర్పు నిగుడించితి. 
మముబోటి తీర్థయాత్రాపరాయణులకు నిది యేటి చింత? మికు మే లయ్యెడు( 
బోయి వచ్చెద ననీ నారదుం డెందేనియుం జనియె దదనంతరంబ. 1105 ॥ 


తే. విబుధమునిమాట చెవికి. గ్రొవ్వేడి యగుడు 
వంధ్యగర్వోదయుం డైన వింధ్యశిఖరి 
చాల నుద్వేగ మంది విచారపరత 
నాత్మగతమునం దాను నిట్లనుచు నుండె. |॥106॥ 


తే. శాస్త మాచార్యసన్నిధి. జదువ డేని 
నిద్దేటో ధంబు మది సంగ్రహింహింప డేని 
దెగువ మీటి ప్రతిజ్ఞ సాధింప డేని 
జ్ఞాతిజయ మందం డేని తజ్జనుండు జనుండె? |107॥ 


ఉ. కంటికి నిద్ర వచ్చునె? సుఖం బగునే రతికేళి? జిహ్వకున్‌ 
వంటక మిందునే? యితర వైభవముల్‌ పదివేలు మానసం 
బంటునె? మానుషంబుగలయట్టిమనుష్యున కెట్టివానికిన్‌ 
గంటకు డైనశాత్రవుం డొకండు దనంతటివాండు 'రల్లినన్‌. ||108|| 


క. ఎవ్వనితో నెచ్చోటం 
జివ్వకుం జే సాపవలదు చే సాంచినచో 
నివ్వల నవ్వల నెవ్వరు 
నవ్వక యుండంగం బగసనందిర్ప నగున్‌. |109॥ 


శా. ఆచందంబున నంతరంగమున కత్యంతంబు( దీవ్రవ్యథా 
ప్రాచుర్యంబు ఘటింపం జాలదతిఘోరం బైనదావానలం 
బేచందంబున నంతరంగమున కి ట్లీజ్ఞాతిభూభ్యృజ్ఞిగీ 
షాచింతాభర మావహించు నతిదుస్సాధ్యవ్యథాభారమున్‌. ॥110॥ 


సీ. భేషజం బెద్దాని భేషంపం జాలదు 
లంఘనంబున నెద్ది లావు చెడదు 
తజీగించు బుద్ధినిద్రామహోత్సాహక్షు 
ధాకారతేజోబలాది నెద్ది 
నాసత్యచరకధన్యంత రవ్రభృతివై 
ద్యులకు నసాధ్యమై యుండు నెద్ది 
దివసంబు లీర డతిక్రమించినయప్టు 
జిర్ణత్వదశ నధిష్టింప దెద్ది 
తే. ప్రత్యహంబు నవత్వంబు వడయు నెద్ది 
యట్టిచింతాజ్వరంబు త న్నలముకొనియె' 
నేమి సేయుదు నింక నే నెచటం బొత్తు 
నెట్టు నిర్ణింతు మేరుమహిధరంబు. ॥111॥ 


క. ఉప్పర మెగసి యజాండము 
చిప్పలు రాలంగ మేరుశిఖరంబులపై 
గుప్పించి దా(టుకొందునొ 
తప్పక నామనసులోని తహతహ దీన్‌. |112॥ 


ఉ. ఒక్కడు మాకులంబున సముద్ధతిం జూపిన జాతరోషుండై 
టిక్కలు దెంచి వేలుపులటే( డటు పాపము చేసె గాక యా 
టిక్కలు నేడు గల్గిన నెజీం గగనంబునం బాజుతెంచి బి 
ట్టెక్కనె కూటకోటితటు నెల్లను నుగ్గులు గాంగ మేరువున్‌. ॥113॥ 


తే. అడుసులోపలం దాటిపం డదిమినట్టు 
అదుముదునేె కాదె పాతాళ మంటికొనంగ 
వేల్పు లెల్లను విభ్రాంతి విహ్వలింపం 
బాదముల మెట్టినాదాయః బసి(డికొండ. ||114॥| 


శా. ఈయైశ్వర్యముం జూడ జాలుదునె నే నిప్పాట నానాంటికి 
న్రేయిందుగ్రహతారకంబులు పగల్‌ నీరేరుహాప్తుండు సే 
వాయోగంబు మెయిన్‌ బ్రదక్షిణముగా వర్తిల్లంగా నిర్భరా 
సూయామానపరీతచేతసుండనై సూన్యోద్యమప్రక్రియన్‌. |115॥ 


తే, అడ్డపెట్టెదం గాక తీవ్రాంశురథము 
ప్రహరి దిరుగక యుండంగ భర్మగిరికి 
దరతరంబ యజాండకర్పరము దాక 
ఘనశిరశ్శృంగశృంగాటకముల( బెంచి. ||116॥| 


వ. అని యవష్టభసంరంభంబున. ॥117॥ 


మ. అవరోధించెను వింధ్యభూధర ముబ్రధ్నాధ్వంబు దర్పోద్దుర 
వ్యవసాయోద్భవభంగి నింగి నురులింగాకారు(డై యీశ్వరుం 
డవరోధించిన గర్వరేఖ బలిదైత్యధ్వంసినారాయణుం 
డవరోధించిన లేవమూర్ధ మొగి బ్రహ్మాండంబుతో రాయంగన్‌. |118॥ 


తే. మేదినీధర మిబ్బంగి మిన్ను ముట్టి 
నిట్టనిలుచుండి చూచె నిర్నిమిషదృష్టిం 
దనయనుసష్థానకాలంబుం దప్పకుండ 
బ్రాహ్మణుండు జీపకడం బోలె భానుపొడువు. ॥119॥ 


వ. (3]అంత. ॥120॥ 


సూర్యోదయవర్ణ్లనము 


సీ. చిబుసాన బట్టించి చికిలి సేయించిన 
గండ్రగొడ్డలి నిశాగహనలతకుం 
గార్కొన్న నిబిడాంధకారధారాచ్చటా 
సత్తవాటికి వీతిహోత్ర జిహ్వ 
నక్షత్రకుముదకాననము గిల్లెడుపొంటె 


ర్‌ 


ప్రాచి యెత్తినహస్తపల్లవాగ్ర 
మరసి మింటికి మంటి కైళ్ళసందెహంబు. 
బరిహరింపంగం బాల్చ్పడ్డ యవధి 
తే. సృష్టికట్టెజ్ణ తొలుసంజచెలిమికా(డు 
కుంటి వినతామహాదేవికొ డుకు(గుట్టి 
సవితృసారథి కట్టెజ్ఞచాయవేలు 


పరుణు డుదయించెం బ్రాగ్గిశాభ్యంతరమున. 1121 ॥ 


. ప్రాలేయకిరణబింబంబు వెల్వెలం బాణీ 
యస్తాచలంబుపై నత్తమిల్ల 
వరుసతో నోషదీవల్లీమతల్లుల ' 
కాంతి వైభవలక్ష్మీ కచ్చు వదల 
రవికాంతపాషాణరత్నంబులం దుబ్బి 
యగ్ని ప్రత్యుత్ణాన మాచరింపం 
బ్రబలాంధకారధారాచ్చటాపటలంబు 
పంచబంగాళమై పాణీపోవ 
తే. నుదయపర్వతకటకగండోపలముల( 
బక్షమూలచ్చిదావ్రణప్రభవమైన 
నెత్తు రనియెడు విచికిత్స నివ్వటిల్ల 
భానుకిరణంబు లొకకొన్ని ప్రాశ నభము. |122॥ 


. తజీపివెన్నెలలోని ధావళ్య మొకకొంత 
నవసుధాకర్వమద్రవము గాగ 
చిన్నారి పొన్నారి చిజుతచీకటి చాయ.. 
యసలుకొల్పినమఓనసము గాంగ 
నిద్ర మేల్కాంచిన నెత్తమ్మిమొగడల 
పరువంపుంబుప్పాళ్లు హరిదళముగం 
దొగరువన్నియలేతతొలుసంజకెంజాయ 
కమనీయథాతురాగంబు గాంగ 
తే. వర్ణములు గూడి యామినీవ్యపగమమున 
జగము చిత్రింప దూలికచంద మైన 
కులుకుంబ్రాయంపునూనూంగుంగదమయెండ 
ప్రాచి కభినవమాణిక్యపదక మయ్యె. ॥123॥ 


3 ప్రాద్దిశాకాంతనిండుగర్భంబునందు 

సూర్యు డుదయింపం బ్రొద్దులు చొచ్చి యుండ 
మొదలు దీండ్రించు లే(తకొ మ్మొలకయెండ 
నింగి యింగిలికాన నభ్యంగ మార్చి. ॥|124|॥ 


. కమలము లుల్లసిల్ల రవికాంతశిలాధమనీలతాసహ 

స్రముల గృపీటసంభవు(డు రాజంగం జీకటియారునారుగాం 
గుముదము నిద్రవో బొడుపు(గొడపయిన్‌ రవి యొప్పెం జూడంగా 
సమధికలీల నింద్రునిహజారపుమేడకుం బై(డికుండయై. ॥125|॥ 


సీ, చరమరింఖాపుటాంచలటంకశిఖరంబు 


ర్‌ 


తే. 


ర్‌ 


లుదయాద్రిచజి జాణకుండ మోపి 
తీగ సాగినభంగి దీర్హదీర్హము లైన 
యంగకమ్ముల రాజు లలమి యెత్త 
సుత్తాను డై వెన్క కొరిగి పిచ్చుకకుంటు 
విప్రతీపంబుం గా వినుతి సేయ 
నపగతవ్యాసంగ మగుట జిత్కారంబు 
వెలిగాగం జక్రంబు విభ్రమింప 
తే. నభ్రవీథికి లంఘించె నమ్మహాద్రి 
గంధవాహప్రవాహాభిఘట్టనమున 
గేతనముమీంది ప పసి(డికీంకణులు మొరయ 
మెజుంగు మెజసినచందాన మిహిరురథము. ॥126॥ 


ధూర్జండఘట్టనత్రుటితగ్రహగ్రా(వ)మ 
ధూళిపాళిమిళద్ద్యుస్సలములు 
ధ్వజపటపల్లవొద్ధతమరుత్సంపాతీ 
పరికంపమానోడుపరివృఢములు 
గ్రాసాభిలాషానుగతవిధుంతుదవునః 
ప్రాప్తచక్రవ్యథోపద్రవములు 
శ్రాంతాశ్వనిబిడన్నిశ్ళాసధారోద్ధుర 
స ్వర్థునీనిర్గిరజలభ(ధ)రములు 
తే, గగనపదలంఘనైకజంఘాలికములు 
పద్మ(వనజ) బాంధవనిజరథప్ర ప్రస్థితములు 
సా(గె నని దక్షిణాయనసమయ' మగుట 
దర్దురముమీంద మలయభూధరముమీంద. ॥127॥ 


నడచె భాండీరదేశంబునడిమిచాయ 
గగనఘంటాపథంబునం. గమలహితు(డు 
పాండ్యభూపాలశుద్దాంతభవన మ 
దీర్షికలయందు. దననీడ తేజరిల్ల. |128॥ 


ఒకదీవి కొకకొండ యుదయాద్రియై యుండు 
నది యొండుదీవికి నస్తశిఖరి 
యొకదివిం దొలుసంజ యున్మేషమున( బొందు 
నుదయించు మజుసంజ యొండుదీవి 
నొక దీవి నిండుచంద్రికలు మిన్నులు వ్రా(కు 
నొకదీవిం బేరెండ యుబ్బి కాయు 
నొకదీవి ఠవణిల్లు నొకబుతు ప్రారంభ 
మొకదీవి నిగురొత్త తు వొడుబుతువు 
తే. దక్షిణాయన మొకదీవి వళుకుం జూపు 
నుత్తరాయణ మొకదీవి నుప్పతిల్లు 
నిన్నిటికి యత్ప్రభావంబు హేతుభూత 
మట్టిరవితేరు సా(గె లంకాద్రిమీ6ద. ॥129॥ 


సీ. మలయాచలంబుపై: జిలువయిల్లాండ్రుర 


ఫణరత్నములయందు. బ్రతిఫలించి 


లంకాపురంబున శాంకరిదేవర 
మకుటేందురేఖతో మచ్చరించి 
కాంచీపురోపాంతకంపాతరంగిణీ 
నాళికావనరాజి మేలుకొలిపి 
ద్రవిళసీమంతినీస్తనమండలంబుల 
నవకంపుజమటబిందువుల నిలిపి 
తే. సహ్యగిరిరాజకన్యకాజలనిధాన 
సలిలహాళిపరస్పరాస్సాలనోత్ట 
కణలవాసారనీహారగంధవాహా 
సంగమంబుల( బథపరిశ్రాంతిం దొజంగి. ||130॥ 


వ. ఇవ్విధంబున దక్షిణాపథంబునం జనునప్పుడు. ॥131॥ 


ర్‌ 


. విసమరధ్వాంతౌఘవిధ్వంసనక్రియా 
బరమదిక్షారంభగురు మయూఖ 
దశశతపరిషదాధారమండలుం డైన 
చండభానుని కధిష్టాన మగుట 
భారంబు భరియింప బరువుపడ్డది వోలె 
మూంపుమూయున నంది(టి ) మొక్కలముగ 
ననిలంబు లేడును నంచెలంచెలు గట్టి 
యాకాశవీథి నందంద నడవ 
తే. నడచురవితేరు మింటినన్నడిమిచక్కిం 
బ్రగ్గనంగం దాత వింధ్యపర్వతముచజుల౦ 
గలిననిర్జోషనిర్హాతఘట్టనమునం 
బంకజుతభాపాండకర్పరము వగుల. ॥132|॥ 


క. తగులువడి యపుండు వడి సెడి 
గగనమణిరథంబు దోరగలువడి నిలిచెన్‌ 
బొగరు మొగకడలియక్కిలి 
దగిలి నిలువబడినకలపతతియుంబోలెన్‌. |॥133॥ 


క. ఒక్కనిమేషము రాహువు 
పుక్కిటిలో దగులువడక పోయెడుభానుం 
డిక్కొండ ప్రక్క జిక్కెం 
బెక్కేండులు విధివశంబుపెం పెట్టిదియో? |॥134॥ 


తే. రెండువేలును నిన్నూటరెండుయోజ 
నంబు లతనిమేషమాత్రంబునందు 
నంబరంబున; బాబుతీవ్రాంశురథము 
నిలిచె బహుకాల మిట్టిదే నియతిమహిమ. ॥135॥ 


క. స్థితిసర్గవిసర్గములకు 
గీతి భానుండు గేవలంబ కాన తదీయ 
ప్రతిబంధము త్రైలోక్య 
ప్రతిబంధంబై విపత్పరంపరం బెనచెన్‌. |॥136॥ 


సీ. లేవయ్యె స్వాహాస్వధావషట్కారంబు 
లుడివోయిం ద్రేతాగ్నిపహోత్రవిధులు 

కాలంబుకొలంది లెక్కలు పెట్ట నేరక 
చిత్రగుప్తాదులు చిక్కువడిరి 

యిది సంజ యిది రాత్రి యిది వాసరం బను 
సమయపర్వంబులు సంక్రమించె 

సావితో వర్షంబు సమకూరకుండుటం 
'బంటలు లేవయ్యేం బాండిదొరగ 

తే. కొన్నిదేశంబు లెండచే గుమిలిపోయెం 

గొన్నిదేశంబు లీదచేం గొంకువోయెం 

గొన్నిదేశంబు లిరులచే గుడ్డివడియెం 

గొన్నిదేశంబు లివచేతం గుందుపడియె. ॥1137|॥ 


సీ. పూచినకొరవిపూంబొదరింటిచందానం 
గత్తెర యొక్కచో గదలకుండె 
నొకచో దగుల్పడె సుపకారికొజటికిం 
దర మైనరోహిణితారకంబు 
నొకచ్యో బునర్వను పూంగె వృక్షముకొమ్మ 
సుడిబడ్డముత్యాలజోగువోలె 
శయనించె నొకచోట శ్రవణనక్షత్రంబు 
గుంటెమీందటి ప్రత్తికొడుపువోలె 
తే. స్వాతిచిత్తలు తోరణస్తంభయుగము 
ననుకరించుచు నొ క్కచో నత్తమిల్లె( 
జయివవోయినమూంకుటిచెలువుం దాల్చి 
హత్తి నొకచో విశాఖ వింధ్యాద్రియందు. |॥138॥ 


ర్‌ 


నేత్రంబు లున్మేషనిస్తృహత్వము నంద 
శ్రుతిపుటంబుల శక్తి చొక్కుమడంగ 
జ్ఞానేంద్రియజ్ఞానకళ లౌరుసౌరుగా 
జిహ్వవివేకంబు చిదువవోవ 
నంతరంగమున మహాంధకారము గ్రమ్మం 
దనువు చేష్టాదరిద్రత వహింపం 
బ్రాణముల్‌ శ్వాసమాత్రమునం బర్యవసింపం 
దలచిర యెజుగనిదశ ఘటిల్లం 
తే. బాము గజచిన మూర్చిల్లి పడినయట్లు 
వితతనిద్రాసమావేశవివశు లగుచు 
తరణిదీధితి లేమి జైతన్య మెడలి 
పడిరి పాశ్చాత్యదెశంబుపంచజనులు. |॥139॥ 


వ. అనిన విని నైమిశారణ్యమునీశ్వరు లటమీంది వృత్తాంతం బెయ్యవి యని యడిగిన. 
[140 || 


ఆశ్వాసాంతము 
శా. పారావాకపరీత విశ్వధరణీభారోద్ధతీవ్రక్రియా 


ధౌరంధర్య! సరోరుహేక్షణ! సమిద్గాండీవకోదండ! దా 
క్షారామప్రమాదాకరోరకుచకుంభా భోగసంక్షప్తక 
స్తూరీస్థాపకముద్రితస్థగి తవక్షోవీథికాభ్యంతరా! |॥141॥ 


క, వేమాంబాప్రియనందన! 
హేమాచలధీర! భువనహితచారిత్రా! 
వేమాధిపాసుసంభవ! 
రామారతిరాజ! రాజరాజకిరీటా! | 142 |॥ 


భుజంగప్రయాతము. హరక్రీపదాంభోరుహద్వంద్వపూజా 
పరాధీన! కారుణ్యపాథోనిధానా! 
కురంగేక్షణాపుప్పకోదండమూర్తి! 
శరచ్చంద్రికాస్నిగ్ధసంసిద్ధకిర్తి! ॥143॥ 


గద్య. ఇది గ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త సుకవిజనవిధేయ 
కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణ్‌తంబైన కాశీఖండం బనుమహాకావ్యంబునందు. 
బ్రథమాశ్వాసము. 


[1] పురాణతత్త్వము ప్రియంబున 
[2] పురాణతత్త్వము ప్రియంబున 
[3] ఇయ్యది కొన్ని మాతృకలలో లేదు. 


శ్రీరస్తు 


ద్వితీయాశ్వాసము 
3434 


శ్రీరాజమహేంద్రవరమ 
హారాజ్యశ్రీస్వయంవరాధిశ్వర! శృం 
గారకళార్సుషకేతన! 

యారాధితభుజగహార! యల్లయవీరా! ॥1॥ 


దేవతలును మునులును బ్రహ్మకడ కేగి స్తుతించుట 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్టనియె. ఇవ్విధంబున నకాండప్రళయంబు 
సంభవించిన నపరాసురోరగం బగులోకంబు గాందిశీకం బగుటయు మునులును 
దేవతలును గూడి బ్రహ్మలోకంబునకుం బోయి బ్రహ్మ నిట్లని స్తుతియించిరి. |॥2॥ 


తే. బ్రహ్మ! బ్రహ్మస్వరూప! హిరణ్యగర్భ! 
యమృత! కేవల! యప్రతర్క్యానుభావ! 
వేదవెద్య! చిదాత్మ! యనాదినిధన! 
చిత్తగింపుము సంస్తుతించెదము నిన్ను. |॥3॥ 


తే. డెందమును వాక్కు నెవ్వాని నందలేవు 
కాంతు రెవ్వాని హృదయపుష్కరములందు. 
బరమయోగింద్రు లధికతాత్సర్యలీల 
నట్టినీకు నమస్కార మఖిలవంద్య! 


తే. ప్రకృతిరూప! గుణత్రయోపాధియుక్త! 
కాల! కాలాతిరిక్త! నిష్కామహృదయ! 
సత్త్వగుణమున హరి వై రజస్తమోగు 
ణముల శంభుండ వగు నీకు నతి విరించి! ॥5॥ 


సీ, బుద్ధ్యహంకారరూపుని భజింతుము నిన్ను 

బంచతన్మాత్రరూపా! భరింపు 
పంచకర్మేంద్రియపంచబుద్ధీంద్రియా 

త్మక! మనోరూప! యేమటికు మమ్ము 
క్షిత్యాదిపంచకాకృతి మమ్ము రక్షింపు 

విషయాత్మకా! మమ్ము విడువవలదు 
బ్రహ్మాండరూప! మాపాలిపెన్నిధి ఎవు 

పాలింపు మము దదభ్యంతరన్ధ! 
తే. కొలుతు మిమునీశ్వరాకృతిం గోరి నిన్ను 
విశ్వరూపుని నిన్ను సేవింతు మెప్పు 
డవధరింపుము నిత్యసత్యస్వరూప! 
సదసదీశ్వర! యభయహస్తంబు జూపు. ॥6॥ 


సీ, నిగమత్రయంబు నీనిశ్వాసపవనంబు 
నీమూర్తిభేదంబు నిఖిలజగము 
నీయంమై మేదిని నిమూర్ధ మాకాశ 
మంతరితము నాభి యండ్రు నీకు 
జంద్రుండు హృదయంబు చక్షు వబ్బ్దహితుండు 
తనురుహవ్రాతంబు దరులు నీకు 
నీవు సర్వంబును నీయందు సర్వంబు 
స్తోతృస్తుతిస్తవ్యజాత మీవు 
తే. మైక్కెదము నీకు నని మహామునులు సురలు 
నలికతలమున సేవాంజలులు ఘటింప 
ద్రుహిణుం డెంతయు నాత్మ సంతోషమంది 
యందజీని జూచి యిట్టని యానతిచ్చె. ॥7॥ 


తే. ఆద్య మగునీ స్తవంబున కనఘులార! 
యేను బరితుష్టి నొదితి నిచ్చయందు 
నేమి వలసిన నట్టిద యిత్తు గాన 
యిది యభీప్సిత మనుండు మీ రింపు మిగుల. ॥8॥ 


మ. నినవద్యస్థిరభక్తితోడి ననుం గానీ శంభు గానీ రమే 
శ్వరుంగాని గుజీయించి యెవ్వంరట యీసారస్తవంబు జపిం 
తురు వారందటి కేము మువ్వురము సంతుష్టిం బ్రసాదింతుమిం 
పరువారన్‌ ధనధాన్యపుత్తపశురక్షాయుస్సుఖారోగ్యముల్‌. ॥9॥ 


వ. మీ కెయ్యది యభీష్టం బట్టివరంబు గోరుం డిచ్చెద. ఇక్కడికి వచ్చియు నిట్లిటికి 
నాకులత్వంబు విడువరు! స్వన్థులరు గండు. నాలోకంబునం 
గామక్రోధలోభమోహమదమాత్సర్యహింసాసూయాదులు లేవు. మూర్తంబు లగు 
నీయమ్నాయంబులు విద్యలు యజ్ఞంబులు దక్షిణలు 
సత్యధర్మతపోబ్రహ్మచర్యముఖ్యంబులు నుల్లసిల్లెడుంజూడుం డని మటీయు 
నిట్లనియె. |10॥ 


సీ. తల్లిదండ్రులకు నిద్దపుభక్తి ఠవణిల్ల 
శుశ్రూష చేసిన శుద్ధమతులు 
పతులకు నిర్వ్యాజపరమతాత్పర్యతం 
బరిచర్య సలిపినపద్మముఖులు 
నజ్జనావళికి నిష్కారణంబున నుప 
కార మొనర్చిన ధీరగుణులు 
దటి దప్పకుండ సంధ్యాజపహోమాది 
తంత్రముల్‌ నెజిపినధర్మవిదులు 
తే. బ్రహ్మరతులు తపస్వులు భవ్యతీర్థ 
సేవకులుసు సద్వాతులు నిస్తృహులు మొదలు 
గాగ నొప్పిడు తత్సుణ్యకర్మపరులు 
వీరె కనుగొండ్రు సుఖ మున్నవార లిందు. ॥11॥ 


క. నతి చేసి యిష్టధనములు 
క్షితిసురులకు నొసంగినట్టి సిద్ధులు సుండి! 


యతులహిరణ్మ్యయహర్శ్య 
స్థితు లగుచు( జరించువారు చిరశుభలీలన్‌. ||12॥ 


తే. ఉభయముఖ లగుగోవుల నొండె నొడె 
గపిల లగుధేనువులం బుణ్యకాలతిథుల 
దాన మొనరించినట్టిస త్యప్రతి జ్ఞ 
లీమహార్థపీఠంబుల' నెసంగువారు. ॥13॥ 


బ్రహ్మ దేవతలకును మునులకును గోబ్రాహ్మణప్రభావంబు సెప్పుట 


వ. అని చెప్పి యప్పరమేష్టి బ్రాహ్మణుల సామర్థ్యంబున గోవులమాహాత్మ్యంబును 
నొక్కించుక వర్ణించుతలంపున ని ట్లనియె. |॥14॥ 


తే. నాకు శంభునకును బద్మనాభునకును 
దుష్టికరములు రెండువస్తువులు గలవు 
విప్రులును గోవులును నన వినుండు మొదల 
నొక్కకులము ద్విధాభంగి నొంది యుండు. |15॥ 


చ. సకలఫలంబులుం గురియు జంగమతీర్థము లెందు బ్రాహ్మణ 
ప్రకరము లట్లుం గాక పెడవాయుట యట్లు తదీయభాషణో 
దకముల సేవకావలికి దతణమాత్రన జన్మజన్మబం 
ధకత సహాగతంబు లగుతిత్తదనేకమహాఘసంఘముల్‌. ॥16॥ 


చ. విను డనయంబు గోవులు పవిత్రము గోవులు మంగళంబు ద 
ద్దనఖురటంకశ్ళంగపరిఘట్టదళద్ధరణీజశ్చటల్‌ 
కనుకని నవ్వుచుండు( బురఘస్మరమూర్ణజటాటవీనట 
ద్దనపథసింధువార్లహరి గర్వభరార్భటి. బోవనోన్నతిన్‌. [17|| 


చ. ప్రతివసియించు గోవులఖురాగ్రములందు సమస్తతీర్ణసం 
తతియును సర్వపర్వతవితానము గొమ్ములమధ్యసిమ న 
ద్భుతచరితుండు శంకరుడు భూధరకన్యయు( దాను నుండు ద 
ద్వితతకుచేభకుంభపరిదిగ్ధపటీరపవిత్రవక్షుండై. [18|| 


క. కొనియాండు మా 
గొనియాడు బుషివ్రజంబు గురుసమ్మదముల్‌ 
జనియించు వేల్పులకు( గం 
దనిపెంవు(న) నరుండు గోవుదానము సేయన్‌. ॥19॥ 


శ్లో. గోమయం యమునా సాక్షా ద్దోమూత్రం నర్మదా శుభా, 
గంగా క్షీరన్లు యాసాం వైకిం పవిత్ర మతః పరమ్‌. 20|| 


శ్లో. గవా మజ్జేషు తిస్టన్తి భువనాని చతుర్దశ, 
స్మా త్తస్మాచ్చివం మె స్యాదిహ లోకే పరత్ర చ. ॥|21]॥ 


క. అనుమంత్రంబులు చెప్పుచు 
నొనరించును ధేనుథాన ముర్వీసురవ 


ర్యున కెవ్వం డాతం డధికత 
వినుతులు గను జగమునందు విశ్రుతలీలన్‌. |22॥ 


క. స్తుతిపూర్వకముగం బ్రదక్షిణ 
మతిభక్తిం జరించు విపు డావుల కతనిన్‌ 
ధృతిం బొందు నపుడు స సకల 
క్షతికిం బ్రదక్షిణము నియతిం జేసిన ఫలముల్‌. ॥23॥ 


క. ముందట బిజుందం గ్రేవల 
డెందమునం గరము సందడిలవలదా య 
స్పందశుభావహములు గో 
బృందము లని మాకు బుట్టు బ్రియ మెల్లపుడున్‌. |॥24॥ 


క, నీరాజనంబు నెబుపుదు 
రారంగ గో పుచ్చమున నిజాంగంబుల క 
వ్వారలు వారలయఘములు 
దూరమున దొలంగు నిండ్ల దొరకును బ్రియముల్‌. ॥25॥ 


తే. వినుడు గోవులు విప్రులు వేదచయము 
సతులు లోభవిహీనులు సత్యపరులు 
దానశీలు రియ్యేడ్వురు దాల్తు రెపుడు 
నవని నెంతయు విగతభయంబు గాంగ. ||26॥| 


గి. నాదులోకంబునకు మీదు నలిననాభు 
లోకమున నూర్ధ్వమగు గుహలోక మవల 
భర్గులోకంబు దీత్సమీపస్థలమున 
గోకులంబను లోకంబు గోమరు మిగులు. |27|| 


సీ, ప్రవహించు నెచ్చోటం బరిపూర్ణుసంపద 
దొలుకొడువీచుల దుగ్గనదులు 
సవరిల్లు నెచ్చోట జర డగ్గజంగ నీక 
సంతతకౌమారసౌష్టవంబు 
లల రొదు నెచ్చట నాజ్యనిర్లరులతో 
బహుసంఖ్యం బాయసపర్వతములు 
బెడగాంరు నెచో టం గడను యింతయు లేమి 
సామగ్రి శుభవస్తుసంచయంబు 
తే. నట్టిగోలోకమునయందు నధివసింతు 
రభవుచేం నెల్ల ప్రొద్దు నెయ్యంబుం గనుచు 
నలఘుమూర్తులు గోమాతృకలు సునీల 
యాడిగాం గలపరమకల్యాణనిధులు. ॥48॥| 


వ. అట్టు గావున గోవులకు మిగిలినయుపాసనీయంబు లేదు. గోప్రదాతలకు మిగిలిన 
పుణ్యవంతులు లేరు. వెండియు నాకర్ణింపు(డు. సరస్వతీతీర్థమృతులును, 
మార్తాండుండు మకరస్థుండై యుండ. “బ్రయాగతీర్థంబున మౌఘస్నానంబు 
చేసినకృతార్థులును, పారణాసియందు బంచనదంబునం గార్తికమాసమందు. 


దీర్ణమాడినవిశుద్ధదేహులును, గురుక్షేత్రంబునం గణికామాత్రంబై ను హిరణ్యంబు 
దోనంబిచ్చిన దాతలు మొదలుగాగల నానాధర్మపరు లస్మదీయలోకంబున వీరె 
నిజకర్మోచితపదంబులం గల్పస్థాయిసుఖంబు లనుభవించుచున్నవారు మీకును నింక 
భయంబువలదు మీరు వచ్చినకార్యం బే నెజుంగుదు. వింధ్యం 
బవంధ్యగర్వోదయంబున గీర్వాణభూధనంబుతో మచ్చరించి శృంగోద్చాయంబులం 
బతంగమార్గంబు నిరోధించి బుధజనంబులకు బాధసేయుచున్నయది. 
ఈయకాండప్రళయంబులకు బెగ్గలంబంది యాపత్సరిహారార్థంబు నన్ను శరణు 
జొచ్చితిరి. అరిష్టనిరసంబునకు నుపాయంబు చెప్పేద. మహామునియగస్త్యుం 
డవిముక్తంబనుపముక్తిక్షేత్రంబున విశ్వేశ్వరు విరూపాక్షు భోగమోక్షప్రదాయకుం 
దారకబ్రహ్మోపదేశార్థంబు _ సేవిం చుచున్నవాడు. అతడు మీకార్యంబు 
సంఘటింపంగలవోడు. మీ రచ్చోటి కరిగి యమ్మహాత్ము నభ్యర్థింపుడు. ॥29॥ 


క. వాతాపీల్వలు లనియెడు 
దైతేయులం గుపితకపటతంత్రోద్ధతులన్‌ 
భ్రాతల వధించె వ్రేల్మిడి 
నాతం డెవ్వరుసు వెజితు రమ్మునిపతికిన్‌. | 30॥ 


వ. పొండు మీకు మే లయ్యెడు నని పుండరికభవుండు వీడ్కొల్సిన్ల వారును 
మహాప్రసాదంబని ప్రసన్నాంతరంగులై సత్యలోకంబు వెలువడి *(వచ్చువా 
రంతరాంతరంబుల మూర్తిమంతంబులైన వేదంబుల వెదాంగంబుల యజ్ఞంబుల 
దక్షిణల సత్యంబు ధర్మంబు దపంబు'. శ్రుతిస్తృతిపురాణేతిహాసంబులం బతివ్రతల 
బ్రహ్మచారుల మాతాబతృభక్తుల గోగ్రహణబాతుల గాయత్రీజపపరాయణుల 
నుభయముఖగోప్రదాతల( గపిలాదానతత్పరుల బ్రాహ్మణపాదోదకప్రాశనుల 
సరస్వతీతీర్థమృతుల మకరరాశిస్థితుండై మార్తాండుం డుండ మాఖస్నానంబు 
ప్రయాగతీర్థంబునం జేసినకృతార్థుల _ వారణాసియందుం బంచనదంబునం 
గార్తికమాసంబునం దీర్ధంబాడినవిశుద్ధదేహులం గురుక్షేత్రంబునం గాకిణికామాత్రం 
బైనను గనకంబు దానంబు చేసినదాతలను విలోకించుచు). 31|| 


తే. విమల కైవల్యకల్యాణవిత్తనిధికి 
విశ్వనాథుని మొదలిశ్రీవేశ్శమునకు( 
గాశికాక్షేత్రమున కేంగం గడలి రపుడు 
కోర్కు లిగురొత్త బృందారకులును మునులు. ॥|32॥ 


వ. హర్షోత్కర్హంబునం దమలోన. ॥33॥ 
2 2 


సి మనభాగ్యమున గాదె కనకాచలేంద్రంబు 
విశ్వాధికౌన్నత్యవిభవ మొందె 
మనభాగ్యమునం గాదె మార్తాండమండలి 
వినువీధి రోధించె వింధ్యశిఖరి 
మనభాగ్యమునం గాదె మర్త్యపాతాళత్రి 
విష్ణపంబులకు నరిష్ట మొదవె 
మనభాగ్యమునం గాదె కనకగర్చ్భుండు ప్ర ప్ర 
త్యక్ష మై యుపదేశ మానతిచ్చె 
తే. నహహ! మనభాగ్యమునం గాదె యమరతటిని 
దరి వసించినవా(డు వాతాపిదమను 


క 


వ. 


డఉన్నిసౌభాగ్యములు(ను) గూడియిచ్చె మనకు. 
గాశికాక్షేత్రరాజవీక్షాసుఖంబు. ||34॥ 


ఏకక్రియ ఫలయుగ్మము 
నాకర్షింపంగం జాలు నది లోపాము 
ద్రాకాంతుం గుజీచి పోవంగ 
శ్రికాశీదర్శనంబుచే సిద్ధించున్‌. ॥35॥ 


దేవర్షులు బ్రహ్మనియోగంబున నవిముక్తంబున కేతెంచి యగస్త్యుని 
దర్శించుట 


జనుచు _ బ్రహ్మలోకంబుననుండి డిగ్గి వారు వారణాసీపురోపకంఠంబున 
శ్రికంఠజటాటవికుటజకోరకంబును  బరమేష్టికమండలుతీర్ణసలిలధారాధోరణియును 
గుపితకపిలమునిపరివృఢకపిలదృగనలచులికితవపురభఖిలనగరసుత 
స్వర్గారోహణసోపానమార్గంబును నగు భాగీరథియందు మణికర్ణికాకుండం బున 
దీర్థంబాడి తీర్థోపవాసులకు వాసోహిరణ్యగంధ సారకర్పూకస్తూరికాకుంకుమంబులను 
ఖండశర్కరాపూపసూపాజ్యదధిపయఃఫలాదితర్పణద్రవ్యంబులను 
సుపానత్పాదుకాచ్చత్రంబులను గుండికాదండరల్లకవ్యజనచామరంబుల 
గౌపీనశాటికాకరండంబులను దైలలవణేంధనంబులను 
గుగ్గులుమహిసాక్షిప్రముఖధూపద్రవ్యంబులను వెండియుం గ్రియాకాండంబులనుం 
బరితోషంబు సంపాదించి విశుద్ధహృదయులు బ్రసన్నాత్ములు నై 
శ్రుతస్మృతిపురాణేతిహాసప్రతిపాదిత  వేదానువచనయజ్ఞదాన తపోవ్రతాదులచేతం 
బ్రక్షీణసకలకల్మషులు భసొద్ధూళితాంగులు రుద్రాక్షమాలికాలంకృతాంగులునై శంకరుం 
గురంగాంకశేఖరు 
నిరస్తసమస్తోపాధికస్వప్రతిష్థాఖండసంచి తానందైకరసాద్వితీయస్వరూప  విరూపాక్టు 
విశాలాక్షీహృదయాధీశ్వరు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు సందర్శించి ప్రణమిల్లి 


జగన్నిర్మాణనియమపరిపాలనాదిశక్తియుక్తుం డగునద్దేవుం 
బంచబ్రహ్మపంచాక్షరప్రణవమంత్రంబుల నావాహనస్థాపన సాన్నిధ్య 


సన్నిరోధనసంకలీకరణాదులగు దశవిధసంస్క్రియాకలాపంబుల నుపచరించి 
వెండియు. ॥36॥ 


ఆడిరి ప్రమోదనృత్తము 

పాడిరి మంద్రకమహాప్రబంధంబుల మో 

మోడిరి త్రెర్ధికులకుం గొ 

ల్లాడిరి కైవల్యలక్ష్మి నమరులు మునులున్‌. ॥37॥ 


. అందంద చేసిరి యభవుగేహమునకు 


ధన్యాత్తు లలర ప్రదక్షిణములు 
యోగపిఠారూఢ నుమబోటి నర్చించి 

రభ్యర్హితులు సువర్ణాంబుజముల 
నాడుంఠివిఘ్నేశు నాపూపమోదకా 

ద్యుపహారముల( దృప్తి నందం జేసి 
నవధరించిరి పురాణాఖ్యానముఖముల 

సమధికం బగుమహాసానమహిమ 
తే. వీటి పెద్దతలారి నిస్సాటికలికీ 


దిన్సృమొలవేల్పు పార్వతీదేవిపట్టిం 
గాలభైరవుం గుర్కురగణపరివృతు 
ననుచరించిరి మునులు నాకౌకసులును. ||38॥| 


వ. అనంతరంబ. ॥39॥ 


సీ. పంచాక్షరీమంత్రపారాయణమునకు 

నెవ్వానిమానసం బేడుగడయు 

దర్పోద్ధతు లగువాతాపికిల్వలునకు 
వధనశిలాస్థాన మెవ్వానికుక్షి 

యాది నెవ్వానిదివ్యోువతారమునకుం 
బూర్జాంబుకుంభంబు పురిటియిల్లు 

మెజసి లోపాముద్రమెయి(గుంబాలిండ్లపై 
బవళించు నెవ్వానిభవ్యమూర్తి 

తే. కసరి యెవ్వానికంఠహుంకారరవము 

కొండపాములకులములో గూర్చె నహుషు 

నట్టి పరమమహాశైవు నలఘుతేజు 

వెదకి రానందవనములో విబుధమునులు. |40॥ 


సీ, డుంఠివిఘ్నేశుం డుండుప్రదేశ మీక్షించి 
లోలారునగరిమోసాల వెదకి 
దండపాణ్యానవభాండేశ్వరంబులు 
గుక్కుటస్థానంబు గుద్దలించి 
కేశవస్వామిలోగిలి “పరామర్శించీ 
కాలభైరవదేవుగవను జూచి 
శ్రీవిశాలాక్షిగోష్టీవాటి శోధించి 
యపవర్గమంటపోపాంత మరసి 
తే. విబుధగంగాతరంగిణీవేణిమధ్య 
సైకతోత్సేకవేదికాసంప్రరూఢ 
తరుణమంజులకుంజవైతనకుడుంగ 
వీధికలయందు దృష్టి యావిష్కరించి. |41॥ 


వ. కుంభసంభవు నన్వేషించువారు జగద్ధితకార్యారంభులు జంభమథనపురోగము 
లైనసురలును గీప్పతిప్రధాను “లైనమునులును నానందకాననంబన 
మహాశ్శశానంబనం రుద్రావాసం::రాన గాశియన వారణాసియన నవిముక్తక్షేత్రంబన 
లోలార్కకేశవులు కోటిద్వయంబును, భాగిశథి నారియు, ధర్మంబు శరంబును, గలి 
లక్ష్యంబును, విరూపాక్షుండు ధన్వియుంగా ముక్తిపురంద్రభ్రూలతానుకారంబును 
జంద్రరేఖాఛాయాప్రకారంబై తాను గోదండంబుభంగి నంగికరించి విశ్వేశ్వర 
శ్రీమహాదేవునకు నిిలదేవతాసార్వభౌమునకుం ద్రైలోక్కసామ్రాజ్యపట్టాభిషేకంబునకుం 
దగిన హేమపీఠంబునుంబోని యమ్మహాస్థానంబు. గలయం గ్రుమ్మరి యచ్చోటి 
పెద్దలవలన గందువ యెటీంగి చని తత్పుణ్యాశ్రమంబుం బ్ర బ్రవేశించి రందు. |॥42॥ 


సీ. కండూయనము సేయు గరటి శుండాదండ 


పుష్కరమ్మున సింహపోతకంబు 
వాలారునఖముల వదన మించుక యెత్తి 


వ. 


తే. 


తే. 


సీ, 


ముద్దాడుం బులి లేటిముద్దరాలి 
నిండుకౌగిటం జేర్చి నెమ్మిమైం దోడేలు 

గోదమచింబోతును గుస్తరించు. 
గుంజమంటపకుటీక్రోశమధ్యంబున 

నాఖుతో జెజిలాడు నడవిపిల్లి 
తే. యెండ దాశక యుండంగ నెత్తి పట్టు 
బగలు ముంగికి భుజగంబు పడగగొడుగు 
కోతితో మైత్రి వాటించు( గొండగొణీయ 
యౌర్వశేయుని పుణ్యాశ్రమాంతరమున. ॥43॥ 


వెండియు నవ్వనంబున నీవారోచనమండం బుష్టమధురంబు(గ) గండూషించి 

క్రొత్తపురిటాలికిం గురంగికి మెత్తమెత్తన కురంగంబు గ్రోల్బు 
ప్రసక్పత్సర్పీరభిఘార(ప్రవాహ)ధారాగంధపాణింధమంబై కర్కంధూపలో 
న్మిశ్రశాకపాకంబుల  తాలింపులకమ్మనికంపు పాంథఘ్రాణంబుల కింపుసొంపు 
సంపాదించు, సరసీతీరంబున సారసంబు సారస్యంబు పక్ష్మలింప 
లక్ష్మణాకంలోపకంఠంబునం గంఠంబు( జేర్చి సుఖపారవశ్యంబునం జొక్కెనో 2? 
ముక్కంటి లోగంటం గనుంగొనుచు నిశ్చలధ్యానయోగానుసంధానంబున 
మాధుర్యంబు భజించెనో? యెజుంగరాకుండ నుండు. శ్రుతిస్మ తిపురాణేతిహాససం 
హితాతాత్పర్యపర్యాలోచనం బచేళిమం బైనవివేకంబున మత్స్యమాంసం బభ్యర్తితులు 
గర్హింతు రని యొజీంగి కాంబోలు బంకజోత్పలకుముదకల్లారసంకులంబులగు 
కొలంకుల బెదమీను కొండుకమీనుం దాశదు. 
దరవికచవకుళకురవకన్యాకేసరపరాగధూసరంబు లగుమధుమాసవాసరంబులందును 
బంచబాణుం డించుని ల్లెక్కువెట్ట. జెబుచుం గావున గొంచి కొంచి 
యప్పుశుపక్షిమృగమిథునంబులు నిధువనక్తీడ లాచరించు. కంఠగతప్రాణు 
లగుజంతువులకుం గాలకంఠుండు గరుణావశంవదుండై కర్ణోపకంఠంబు( జేరి 
తారకబ్రహ్మమంత్రరాజంబు నుపదేశింప మంతనంబున విని యెజుంగుటం జేసి 
మధుమదొల్లాసంబున నది వెల్లివిరి(స్రీయుచున్నయదియో యన నిందిందిరంబులు 
మంద్రస్వనంబున రుంకారంబు సీయ నక్తభో' జనవ్రతస్థులతోడి సంసర్గంబుననో 
చకో రవర్గంబు నక్తంబులం జంద్రచంద్రికాకరంభంబున. గౌక్షింభర్యంబు సంభానించు 
నట్టిపుణ్యాశ్రమంబు దరిసి చనునప్పుడు మునులు బృందారకులు నిజాంతర్గతంబున. 
44|| 


ఎన్నడును నేగి లేనట్టి యిమ్మహాశ్మ 

శానమున (యందు) గాంపురంబున్నజంతువులకు 
నేటి నాకంబు? పున్నియం బెడలినప్పు 
డొఅకమున( గూలవలయుం గీ లూడినట్టు. |45॥ 


అపునరావృత్తిశంభులోకాధివాస 

సౌఖ్య మొనగూడు నిచ్చోటిజంతువులకుం 
గాన మనకంటెం గడు మేలు కాశినుండు 
కిటపక్షిసరీస్ఫపక్రిమికులంబు. |46॥ 


కాశికానగరంబుకడసీమమున నున్న 
చండాలు( బోలం డాఖండలుడు 
నానందవనములో ననశనస్థితి నున్మ్కి 


భువనసామ్రాజ్యవైభవము. బోలు 
నవిముక్తదేశస్టుం డయ్యె (బతితుండు 

నశ్వేమేధాధ్వరాహర్త దొరయు 
వారణాసీసంభవం బైనమశకంబు 

నైరావణముతోడి నవఘలించు 
తే. నాటుకొని శ్రీమహాశ్శశానమున నున్న 
యణుకనగ్నాలవటు. డైన నాగ్రహమున 
గర్వితోద్ధతి నేతెంచు కాళరాత్రి 
మృత్యుదేవతమునిపండ్డు మెజుకం జాలు. |47॥ 


తే. ఎన్ని కల్పంబు లరిగిన నెడలిపోవ 
దెంద రింద్రులు గడచిన నెలమి దప్ప 
దెన్ని మన్వంతరంబులు చన్న నెపుడు 
బసిమి దప్పదు కాశికాపట్టణంబు. ॥48॥ 


ఉ. తత్తరపాటు లేక నది దాన మొనర్చి పినాకపాణి దే 
వోత్తము విశ్వనాథుం గరుణోదధిం గమ్మనిపూవుగుత్తులన్‌ 
బత్తిరి, బూజ చేసి నుతిపాఠములన్‌ ఠవణించువారికిం 
దొత్తులువోలె నుబ్బుదురు దొప్పలు దోరలు ముక్తికామినుల్‌. ॥49॥ 


ర్‌ 


; ధర్మంబు కాశికాస్థానమధ్యంబున 
నాల్గుపాదంబుల నడచి యాడు 

నర్ధంబు కాశీపురాంగణంబునయందు 
నానాప్రకారమై నటన మిగులు. 

గ్రామంబు కాశికాకటకఘంటావీథి 
గర్వించు రాజలోకంబు ఠేవ 

మోక్షసంపదలు గాశీక్షేత్రమునయందుం 
ద్రవ్వి తండంబులై నివ్వటిల్లు 

తే. గాశికల్యాణముల కాదికారణంబు 

కాశి యణిమాదిసిద్ధుల కాటపట్టు 

కాశి జనలోకసంకల్పకల్పకంబు 

కలుషపిశితంబు మెసవురాకాసి కాశి. |50॥ 


సీ. ఉర్వీధరశ్రేణు లుజ్జూత లూంగంగ 
నేడుగాడ్పులు వీచు నెన్న డేని 
జండభానుండు పండ్రెండుమూర్తులు దాల్చి 
యెసంగ నెండలు గాయు నెన్నం డేని 
బుష్కలావర్తకాంభోధరవ్రాతంబు 
లెలగోలు వర్షించు నెన్నం డేని 
భూర్చ్భువస్వర్లోకములు + ముంచి జలరాసు 
లెకోదకము( జూపు నెన్నం డేని 
తే. నెన్నం డే నుండు గాలంబు మిన్ను దక్కి 
భూతములు గ్రాగ నెన్నండేం బుట్టినిండ్ల 
నపుడు వారణాసీపుర మెదుక్రోనీ సు 
లంతమేర యుపద్రవ మడరకుండు. ॥51॥ 


తే. ఉత్తరోత్తర మభివృద్ధి నొదుచుండు( 
గానీ. ధర్మార్థకామమోక్షములు నాల్గు 
చంద్రకళయట్లు శుక్లపక్షంబురేలు" 
నాండునాంటికీ గనువర్థనంబు కరణి. |॥52॥| 


ర్‌ 


పాలిండ్లు గదలంగం బసపుంబయ్యెద వీచు 
నచలాధిపతికూర్మియాడుబిడ్డ 

థూత్కార మొనరించు తొడంబుముక్కున 
శ్రీకరాసారంబుం జిలుక డుంఠి 

ప్రత్యక్షమై వచ్చి భాగీరథీగంగ 
మృదులహస్తము సాంచి మేను నివురుం 

బ్రమథిత్తముండు భృంగి భయరక్షణార్థమై 
ఫాలాగ్రమునం దీర్చు భసితే రేఖ 

తే. దక్షిణ శ్రుతి మీదుగా ధాత్రి ద్రెళ్ళి 

పెద్దనిద్రకు 'మ్రాగన్ను పెట్టువేళం 

బంచజనులకుం దారక బ్రహ్మవిద్య 

యభవుం డుపదేశ మొనరించు నపుడు కాశి. ||53॥ 


వ. అని వారణాసీపురంబు వర్ణించుచు. |54॥ 


తే. వృక్షశాఖాంచలంబుపై వ్రేలుచున్న 
కోటిసంఖ్యల నీర్కావికోర్చణములు 
విఘ్నమృగములం బట్టంగ వేసినట్టి 
చీరతెర లనసంస్కృతిం జిగురు గొలుపు. 55|| 


ర్‌ూ 


ఎదుర లోపాముద్ర పదపద్మములముద్ర 
సికతిలం బగునేలం జెలువు మిగుల 
శ్యామాకముష్టియాచ్చార్ధంబు మృగములు 
బుషికన్యకలరాక కదురుచూడ 
దేవార్చనాధూపదివ్యగంధములతో 
హోమధూమముతావి యొద్ది వడయ 
వటుజనస్వాధ్యాయవర్ణసందోహంబు “ 
శారిశుకంబులు చర్చ చేయ 
తే. గాశకాపట్టణమునకు( గ్రోశమాత్ర 
గహనగంగాప్రవాహ సైకతికభూమి 
బ్రహ్మలోకమునకు ననుప్రాసమైన 
కలశజునిపర్లశాల డగ్గణీరి వారు. ॥56॥ 


వ. అప్పుడు. ॥57॥ 


మ. శివుడే దాత శివుండె భోక్త శివుడే చేయు న్మఖాదిక్రియల్‌ 
శివుడే విశ్వము నే శివుండ ననుచున్‌ జింతించుచున్‌ జాహ్నవీ 
సవిధ శ్రీఫలవృక్షవాటమున భన్మస్నానశుద్ధాంగుండై 
భవ! కాశీధవ! నీలకంఠ! యనుచు భావించుభవ్యాత్తునిన్‌. |58॥ 


క. రుద్రాక్షభూతిముద్రా 
ముద్రితనిఖిలావయవుని ముక్తిపదశ్రీ 
భద్రాసనస్థు లోపా 
ముద్రాపరిపూర్ణపార్శ్య్వు మునిపుంగవునిన్‌. ॥ 59 ॥ 


మ. నిజధామంబున శంభులింగము భవానీదృక్కదంబంబు నం 
బుజగర్భాధిసురేంద్రవందితపదాంభో జంబు. గల్పించె మం 
త్రజపధ్యానపరాయణుం డగుచు దత్పార్శ్వంబునన్‌ ద్వీపిరా 
డజినాగ్రంబున నున్న పాశుపతవిద్యారాజ్యఎఠస్టునిన్‌. |60॥ 


క. పాటలజటాకీరీటు ల 
లాటంతపసప్తసప్తిలలితమనోజ్ఞ 
స్పోటికమణిజపమాలా 
వ్యోటికి తక్క రసరోరుహాంగుళిపార్యున్‌. ॥61॥ 


క. పంచబ్రహ్మంబును శ్రీ 
పంచాక్షరమును నఘోరపాశుపతంబున్‌ 
గించిత్చ్రస్సుటదధరో 
ష్థాంచలముగ జపము సేయునాదిమశైవున్‌. | 62 | 


మ. అవధానంబున నప్పటప్పటికి భక్త్యావిష్టుడై పార్వతీ 
ధవ! గంగాధర! నీలకంఠ! మదనధ్వంసీ! మహాదేవ! రు 
ద్ర! విరూపాక్ష! భుజంగహార! యనుచున్‌ ధారాధరవ్యూహసం 
భవగర్జారభటిన్‌ బఠించు. బరమబ్రహ్మర్షి లేఖర్షభున్‌. ॥ 63 | 


సీ. అంతర్విలోకనవ్యాప్తి యుద్వాసించి 
బాహ్యంబునకు దృష్టి పాజ విడిచి 
లీల రుద్రాక్షమాలిక దక్షిణశ్రవ 
శృష్కులీశిఖయందు సంతరించి 
పదిలంబుగా మున్ను పరిఢవించినయట్టి 
నలినాసనంబుబంధము వదల్సి 
వేదాగమపురాణవిద్యోద్భవము లైన 
పురమర్దనస్తోత్రముల పఠించి 
తే. యప్పు డప్పుడ యోగసమాధి యుడిగి 
యధికశాంతి. బ్రసన్నాత్ముం డైనవానిం 
బ్రణవపంచాక్షరిమంత్రపరమసిద్ధుం 
గుంభసంభవమునిం గనుంగొనిరి వారు. ||64॥ 


తే. జయజయధ్వను లెసంగంగ సంయములును 
నమరులును మ్రైక్కి రపు డమ్మహాత్మునకును 
బిన్న పెద్దతనంబు రూపింప నీదు 
శాంభవం బైన దివ్యతేజంబుమహిమ. ॥65॥ 


వ. ఆగస్త్యుండును బ్రత్యుత్ణానంబు చేసి యందణకు నాతిథ్యసత్కారం బొనర్చి సుఖాసీను 
లైనవారిం గుశలప్రశ్నపూర్వకంబుగా నాగమనకారణం బడిగిన. |॥| 66 ॥ 


తే. మునులు నమరులు నత్యంతవినయపరత( 
దారు వచ్చినకార్య మంతయును జెప్ప 
యావదర్ధపదొక్తివిద్యానిరూఢు 
నాంగిరసుం బ్రార్థనము చేసి రధికభక్తి. | 67॥ 


వ. బృహస్పతియు నమ్మహా(ను)భాగు నవలోకించి యిట్లనియె. | 63॥ 


బృహస్పతి దేవర్షి నియుక్తుండై యగస్త్యునితో సంభాషించుట 


సీ, ధన్యాత్మకుండవు మాన్యుండ వెంతయు( 
గృతకృత్యుండవు జగద్ధితకరుండవు 
ప్రత్యాశ్రమంబును బ్రతినగంబును బ్రత్య 
రణ్యంబు శంసితవ్రతులు లేం? 
నీప్రతాపంబును నీప్రభావంబును 
నీదునౌ దార్యంబు లేదు గానం 
బ్రణవపంచాక్షరబ్రహ్మవిద్యామహో 
పనిషత్తు నీపాణిపల్లవాగ్ర 
తే. మిట్టి నిను వేడ వచ్చితి మీందజిమును 
గమలగర్భునియానతిం గాశిపురికి 
భువనసంక్షోభకారియై పుట్టె నొక్క 
కడిందియుత్స్పాత మది నీవు గడపవలయు. |69॥ 


వ. అని పలికి వాచస్పతి పుష్పంబునకు వాసనయుంబోలె నవినాభావసంబంధంబున 
నమ్మహామునికి సహధర్మచారిణి యై యరుంధతికి సావిత్రికి ననుసూయకు 
శాండల్యకు సరస్వతికి లక్ష్మి కుమకు శతరూపకు మేనకకు సునీతికి సంజ్ఞకు 
స్వాహకుం దోడిజో డగులోపాముద్ర వీక్షించి యిట్లనియె. ||70॥ 


బృహస్పతి లోపాముద్రకుం బతివ్రతాధర్మంబులు సెప్పుట 


తే. అమ్మ! కుశలంబె? సాధ్వి! యనామయంబె? 
దేవి! భద్రంబె? లెన్సలా? పూవుంబోడి! 
సారపరమపతివ్రతాచారవైభ 
వాధిరాజ్యంబు జరుగుచున్నదియె? తరుణి! |॥71॥ 


స ప్రాణేశుం డారగింపక భుజింపవు భక్త 

నిద్రింపకయమున్న నిద్రవోవు 

నాథుండు మేలుకొనకమున్న మేల్కాంతు 
కైసేయ కెన్నడు( గదియ వధివు 

ధవుండు రోషితు( డైనతటి వాడి యుండుదు 
పతికి నెప్పుడు మాయి పలుక వీవు 

పురుషునీగికి నల్ప మనక సంతోషింతు 
మొగ మెత్త నేరవు మగనియెదురం 

తే, జెణంగుమాసినమూన్నాళ్లు సిగ్గుతోడం 

బతివిలోకనమార్గంబుం బరిహరింతు 

సవితృం డదయింప నాల్నాళ్ల జలక మాడి 


చూడ వెవ్వారిం బెనిమిటిం జూతు కాని. |॥|72॥ 


మ. పసపుంగుంకుమకజ్జలంబునును గూర్పాసంబు తాంబూలముం 
గుసుమంబుల్‌ కబరీభరంబు చెవియాకుల్‌ మంగళాలంకృతుల్‌ 
విసు పొక్కింతయు లేక తాల్పవలయున్‌ వినిన్‌ సదాకాలము 
న్ససిం జక్కంగం బ్రియుండు వర్థిలుటకై నాలికపత్రాక్షికిన్‌. ॥73॥ 


తే. రజకితోడ నుదక్యతో శ్రమణతోడ 
విధవతో నాథుతో రాయువెల.దితోడం 
జెడిపెతోడం బోరాములు సేయవలదు 
ప్రాణసంకటములను బుణ్యాంగనలకు. |74॥ 


సీ, పతి పిల్వంబంచినం బని యేమి యని వచ్చి 
చెప్పినయుడిగంబు సేయవలయు 
భక్తయానతి లెక ప్రకృతిబంధునికైన 
నేపదార్థంబును నీగి సెట్ట 
జీవిత్వేరుండు డించినయోగిరంబును 
గుత్స సేయక భుక్తి గొనంగందగవు 
సుఖసుప్తుం డగునిజేశునిం బ్రబోధ మొనర్చ( 
గా దనుష్టానభంగముల దప్ప 
తే. నొటి నెచ్చోటి కరుగుట యుక్తి గాదు 
తడుపు గట్టక నిరాడం దగవుగాదు 
కడపమీందను మజీ సన్నెకంటిమీందం 
జక్కిమీందను గూర్చుండ జాడ గాదు. ॥75॥ 


క. నాగరికత్వము వాచా 
ప్రాగల్భ్యము జూపందగదు పతిముందట సం 
'సొగక్రీ టో విభవో 
ద్యోగంబులం దక్క సతికి నుత్సలనయనా! ॥76॥ 


క. ఇది ధర్మం బిది యాలువు 
ఇది వ్రత మీది సద్వివేక మిది యాచారం 
బిది దేవపూజ యిది పతి 
యుదితం బాలంబు సేయకుండుట సతికిన్‌. |77॥ 


క. కాంతు(డు సంతోషించిన 
సంతోషింపంగవలయు సతి కత డాత్మన్‌ 
సంతాపించినపట్టున 
సంతాపింపంగవలయు జలజేక్షణకున్‌. ||78॥ 


వ. కొందు కులటలు పతి దురవన్ధ బొందినం దెవులుపడిన శృంఖలాబద్ధుం డై డెనను 


బరిత్యజింతురు. _కొందయి దుష్టమతులగుసతులు లేమిం 


నధికకార్పణ్యంబు పచరించి సర్చిర్ణవణతైలతండులాదులకై సిబ్బితి వజుతురు. కొంద 
శీచ్చావతులు ప్రియుండు దమకు నేమి యిచ్చిన మెచ్చట హెచ్చు కుందాడుదురు. 
కొందు పరాకు లే కేకాకినులై మగని మొజణంగి యొక్కడికేనియుం జనుదురు. కొందజు 


దున్సీల లన్లీలవాక్యంబుల నందందం బ్రియునిముందట మందెమేలంబునం బ్రేలుదురు. 
ఇందజు నాధునిం గులంబువారిని నరకంబునం ద్రోది తారును నంద కూలుదురు. | 
79|| 


సీ. చీకటితప్పు చేసిన సరోరుహనేత్ర 
గూబ యై చరియించుం గోటరమున 
వింతవానిం గటాక్షపక్షణంబునం జూచు 
కిసలయోష్టి వహించు గిల్లకన్ను 
మగండు దన్నాత్తిన మార్మోత్తునలివేణి 
వ్యాఘ్రియై చరియించు వనములోన, 
జిజుదిండి తనవారి మొజంగి యాహారించు 
నతివ సూకరజాతియందు. బుట్టు 
తే. నధిపుం గోపించి హుంకార మాచరించు 
పడతి మూం గౌను నవతిసౌభాగ్యలక్ష్మి 
జూడ(జాలక మదిలో ససూయ సేయు 
భామ దుర్భగ యగు నన్యభవమునందు. ॥80॥ 


ఉ. దూరమువోయి యెండంబడి దూపిలివచ్చినప్రాణనాథునిన్‌ 
ద్వారకవాటదేహళులదాక నెదుర్కొని తీర్థ మార్చి యా 
హారము పెట్టి వీడ్యము సమర్పణ చేసి వహారశయ్యపై 
నూరువు లోత్తి చిత్తమున కుబ్బొనరించుట ధర్మ మింతికిన్‌. ॥81॥ 


తే. తగవు పాటించి యల్పంబు దండ్రి యిచ్చు 
నల్ప మల్పంబ భ్రాతయు నాత్మజుండు 
ప్రార్థితం బైనధన మెంతయైన నిచ్చు 
ప్రాణనాథుని సరియె యేబంధువులును? ॥82|॥ 


సీ. ఒర్చుమై నుప్పిండి నుపవాస ముండనీ 
మగనాలిసరిం బోల్ప( దగదు విధవ 
తిరిగి నానాపుణ్యతీర్థంబు లాడనీ 
మగనాలిన్‌రిం బోల్పం దగదు విధవ 
సమధికంబగు నిష్టజపములు సేసిన 
మగనాలిసరిం బోల్ప( దగదు విధవ 
సద్భక్తి దేవతార్చనము సేయంగనీ 
మగనాలిసరిం బోల్స( దగదు విధవ 
తే. నిద్ర మేల్కాంచి రేపాడి నియపరత 
నహిమభానుని వీక్షింపనియటకమున్న 
తగదు (వీక్షింప) నరునకు జూడంగం దల్లి వదినె 
నత్తగారిని దప్పించి యన్యవిధవ. ॥83॥ 


ఉ. జీవముతోడం బాసి యశుచిత్వముం బొందిన మేనుగంధతో 
యావబ్బథాభిషేకము సహస్రఘటంబుల నాచరించినన్‌ 
బావన మౌనె? యట్ల పతిం బాసి వితంతుత నొదినట్టిరా 
జివదళాయతాక్షి యశుచిత్వము వాయదు వేయుభంగులన్‌. ॥84॥ 


తే. ప్రియము గలిగిన నంగీకరింపవలదు 
ముండదీవన రేపాది మోము. జూచి 
బైసిమాలిన పరమనిర్భాగ్యురాలు 
విధవ దాని యాశీస్సును విషసమంబు. ॥85 ॥ 


సీ. పెండిలినాండు భూబ్బృందారకులు గన్య 

నప్పగించిరొ లేదొ యధిపుం గూర్చి 

సహచారిణివి గమ్ము సకలకాలమునందు 
నిండుజందురునిం జంద్రికయుం బోలెం 

దొలుకరిమొగులు విద్యుల్లేఖయును బోలె 
ననుగమింపంగం బాడి యతివ మగని 

బితృవనంబునదాకం బతివిమానము వెంట 
గైసేసి కొలనాడం గదలుభంగి( 

తే. బిజీకికండ యొకింత లే కజిమి వేడ్కం 

జచ్చుణకం బోవునికచరాజీవనేత్ర 

కశ్వమధంబుఫలము తథ్యంబు గలుగుం 

బద పదమ్మున కిదె వేదభాషితంబు. ॥86॥ 


తే. పుట్టలోపలిపాము నభ్యుద్ధరించు 
వశ్యమంత్రుండు పాములవాండపొలె 
భర్త నభ్యుద్దరించు: బాపంబువలన 
నగ్ని నుజికినయట్టి పద్యాయతాక్షి. |॥87॥ 


గీ. పెక్కు మాటల నిటు జాలిపెట్ట నేల 
సాధ్వి గర్హింప నొక డెట్టు చాలంగలండు? 
గంధవాహంబు వెజచు నక్కలువకంటి 
పసపుపయ్యెద పాలిండ్ల బాయం దట్ట. ॥88॥ 


తే. బెర్వశిఖికంటె జముకంటె నర్కుకంటె. 
బిడుగుకంటెను దీవ్రమై బిఖుసు చూపు 
నాత్మ దప్పుంగం దలయదురాత్మకులకు 
సహహ! పతిదేవత పతివ్రతాతిశయము. ॥89॥ 


చ. తొలంగుదు రంత నంత యమదూతకిరాతులు భీతచిత్తులై 
కలుషసమన్వితుం డయిన కాంతుని దారుణలోహపాశశృం 
ఖలికలు విచ్చి పుచ్చుకొని కాంత చితాగ్నిశిఖాముఖంబునన్‌ 
వెలువడి యాత్మభర్తవెనువెంట హుటాహుటిం గూడివచ్చినన్‌. ॥90॥ 


తే. ఎన్నికకు రోమకూపంబు లెన్ని గలవు 
దివ్యవర్షంబు లన్ని మోదించు సాధ్వి 
నాకభువనంబునం దాత్మనాథుం గూడి 
వెఐ పొకింతయు లేక చిచ్చుటిీకె నేని. ||91॥ 


తే. తండ్రివంశంబునం దేడుతరములకును 
దల్లివంశంబునం దేడుతరములకును 


ధవునివంశంబునం దేడుతరములకును 
శాశ్వతస్వర్గసౌఖ్య మీం జాలు సాధ్వి. |॥92॥ 


వ. అని పలికి బృహస్పతి లోపాముద్రం గనుంగొని దేవీ! నీప్రసంగవశంబునం గొన్ని 
యోషిద్ధర్మంబులు చెప్పితి. నీవు మహాపతివ్రతవు. నీబోటివుణ్యవతులు కొందరు 
గలుగంబట్టిగదా వసుంధర తిరంభైయున్నయది. ఇదె నీకు నమస్కారంబు. ॥93॥ 


క. మావచ్చిన కార్యమునకు 
నీ వనుకూలత భజించి నిర్మలకరుణా 
శ్రీ వెలయంగం బ్రార్థింపుము 
నీవల్లభు భువనకుశలనిర్వాహకునిన్‌. |॥94॥ 


వ. అని యగన్త్యమహామునిం జూచి వెండియుం ప్రణమిల్లి యాఖండలగురుం డిట్లనియె. 
95|| 


బృహస్పతి యగస్త్యునితో దమవచ్చినకార్యంబు నెణింగించుట 


సీ. ప్రణవంబు నీవు నిర్మలగుణాలంకార! 
యామ్నాయవిద్య యీాయలరుంబోడి 
తప మీవు శశికళోత్తంసభ క్రీనిధాన! 
శాంతి యాసంపూర్ణవంద్రవదన 
ఫల మీవు వాతాపిఖలదర్పభంజన! 
సత్మ్రియ యీగంధసారగంధి 
మిహిరుండ వీవు విశ్వహితప్రవర్తక! 
చైతన్యలక్ష్మి! యాచపలనయన 
తే. బ్రహ్మతేజంబు నీయందు. బ్రజ్వరిల్లుం 
బ్రజ్వరిల్లు. బతివ్రతాపరమతేజ 
మిలతాతన్వియందె మా కిందజణకును 
నుభయతేజంబులును మహాభ్యుదయ మొసంగు. ॥96॥ 


తే. శక్తుం డీతండు శిఖి విడు జముండు వీండు 
రాక్షసుండు వీండు పాథోధిరాజు వీడు 
పవనుండును విండు కిన్నరపతి యితండు 
వృషభవాహనుం డీతండు విశ్వవంద్య! ॥97॥ 


వ. వీరెమునులు. వీరే _ సిద్ధసాధ్యమరుత్కిన్నరకింపురుషగంధర్వవిద్యాధరు 
లగుదేవయోనులు. మావచ్చినకార్యం బవధరింపుము. వింధ్యం బనుమహీధరంబు 
విబుధశైలంబుతో బ్రతిస్పర్ధించి యూర్థ్వాండకర్పరంబు నిజశిరశ్శృంగశృంగాటకంబుల 
నుద్దాటించుచు ననూరుసారధిపథం బవరోధించి నక్షత్రగ్రహతారచక్రంబు( జిక్కుపజచి 
సప్తసమీరణస్కంధంబులనుం బ్రతిబంధించి శింశుమారాకారంబునం దారకావీథి 
బవ్వడించిన పాంచజన్యధరు నొరసి యాౌత్తానపాది నుత్తరించి. గగనగంగ 
నాలింగనంబుచేసి యురులింగాకారుం డైనధూర్ణటిం ద్రివిక్రమాకారంబున విరాడ్రూపుం 
డగు విష్వక్సేను ననుకరించియున్నయది. 
తృటినిమేషకాష్టాకకాముహూర్తాహోరాత్రపక్షమాసర్త్వ్వయన 
సంవత్సరయుగసంధ్యాసంధ్యాంశమన్వంతరకల్‌ " మహాకల్పాదిభేదభిన్ను బై 


పదార్థంబులం బరిచ్చేదించుకాలంబు 
నినస్తసమస్తోపాధికస్వప్రతిష్ణాఖండ సచ్చిదానం దైకరసాద్వితీయరూపుం 

డైనవిరూపాక్షుండు దప్పించి యన్యులనుం బరిచ్చెదించు. అట్టికాలంబునకుం 
దపనపరిస్పందంబు మూలంబు. మార్తాండుండు కొండప్రక్కం జిక్కి 
కడలిమొగయక్కలిం దగులుపడి చిక్కిన జోగునుంబోలె నెదురు నడవ మరలం 
బజివలేక చీకాకుపడియున్నవాండు. ప్రాహ్లాపరాహ్రమధ్యాహ్నసమయంబులు గత్తరం 
గలయుటం జేసి నిత్యనైమిత్తికాదిక్రియాకలాపంబు లుపసంహృతంబు అయ్యె. 
ప్రాచ్యోదీచ్యదేశంబు లంధకారాతపహిమానిలంబులచేతం జేతనావైకల్యంబు వహించే. 
భువనంబుల  కకాండప్రళయం బావిర్భవించె. కల్పాంతకా లంబునందును 
గసుగందకుండుం గావున నవ్వేసవి గాశీక్షేత్రంబునందు నుపరతి చూపదు. ఏమును 
నిమ్మహోపద్రవంబునకుం బ్రశాంతిం గోరి యబ్రహ్మణ్యంబు సేయుచు బ్రహ్మశరణు 
సొచ్చితిమి. అవ్విరించి కరుణాకటాక్షంబున నీక్షించి యీయాపద యపనయింప 
వాతాపిహారితాపసుండు దక్కం దక్కినవాఃడు _సమర్థుండుగాడు. _అతనిం 
బ్రారింపు(డు, పొం డని తాన నీకందువ చెప్పిన నీయానందవనంబున కనుదెంచితిమి. 


ఇకమీద గోపాటో పావకుంఠకంఠకఠిన హుంకారధారావష్టంభంబునం 
త్రివిష్టపరాజ్యలక్ష్మీమదాంధుం డైననహుషుని నిమిషమాత్రంబున 


ధాత్రీమండలంబునం బడంద్రోదిన మహానుభావుండవు. నీవ ప్రమాణంబు. ॥98॥ 


క. ఎవ్వడు నిసర్గకఠినుం 
డెవ్వడు సన్మార్గరోధి యీర్ష్యాపరుం డై 
యెవ్వండు దన కధికునితో 
జివ్వకుం జేసాండు వానిసిరు లధ్రువముల్‌. ॥99॥ 


వ. అనిన వాచస్పతిపలుకు లాకర్షించి యమ్మునిపుంగవుం డిట్లనియె. |100॥ 


తే. యత్న మొనరింతు నీకార్య మనువుపడంగం 
జనుండు మీమీనివాసదేశముల కర్ణి 
నున్నవాడు గదా! వీడే యుమయుం దాను 
గాశికాభర్త మనపాలికల్పతరువు. ॥101॥ 


వ. అనిన వారును మహాప్రసాదం బని సముచితప్రకారంబునం గుంభసంభవుని వీడ్కొని 
నిజనివాసంబులకుం జనిరి. అనంతరంబ యగస్త్యుండు లోపాముద్రం జూచి 
యిట్లనియె. |102॥ 


అగస్త్యుండు కానీవియోగంబునకు( బరితపించుట 


తే. కమలలోచన! మనుజు డొక్కటిం దలంప 
దైన మొక్కటిం దలంచు టెంతయు నిజంబు 
కాశిం బెడబాయ నని యేను గదలకుండ 
గాశిం బెడంబాపె దైవంబు కరుణ లేక. |103॥ 


తే. అప్పటికి నియ్యకొంటిం గా కంబుజాక్షి! 
[1]బుషులపాశంబులే యింతలేసి పనులు? 
కొసల కాంబోతు నాంబోతు గ్రుమ్ములాడ 
నడిమి లేబెయ్యగతి వచ్చె నాకు నిపుడు. ॥104॥ 


సీ. వివరించి చూడంగ విసుమానములుగాక 
గోత్రారి వెజచునే కుధరములకు? 
యుగవిరామమున నుజ్టూత లూంపగజూలు 
గాలి కొండ దమింప( జాల దెట్టు? 
సర్వభూతంబుల శాసింపంజాలెడు 
జములావు గిరియందు. జడతవడునె? 
దహనునిదాహకత్వంబు మహీధ్రసం 
స్తంభంబునకు శక్తి చాల దొక్కొ? 
తే. రుద్రులాదిత్యతుషితమరుద్గణములు 
దక్కుగల దేవతలు జగత్తయము మ్రింగి 
యుమియయాలుదు రట్టివా రోపలేరె? 
వింధ్యగిరగర్వసంరంభవీభవ మడపం ||105|| 


తే. కామధేనువు దనయింట( గట్టినాండు 
కలవు తనతోటలోపల( గల్పతరులు 
అట్టియింద్రుండు ప్రార్థించె నట్టె నన్ను 
నింతపని  కియ్యకోకుండ నెట్లు నేర్తు? ॥106॥ 


సీ. మాటనిల్కడం గాదె? మధుకైటభులు దొల్లి 

హరిచేతం జచ్చి రేకార్లవమున 

గరుడుండు మోమోట గాదె? వాహన మయి 
వనజాక్షు నెక్కించుకొనియె వీయు 

స్వాగతంబున గాదె? చక్రాయుధుం డడంప౦ 
బాతాళబిలములో బలి యడంగె 

విశ్వాసమున గాదె వృత్రాసురేంద్రుండు 
సమసి నంబుధివాక శక్రుచేత 

తే. మెజిసి యుపకార మొనరింప మేలు వచ్చుం 

గీడు వచ్చు మనంబులో నోడ వలదు 

వాడు చేసినధర్మంబు వానిం గాంచు. 

గీర్తి యొక్కటి సాలదే కేవలంబ? ॥107॥ 


చ. ప్రతిదివసంబు విందుము పురాణముఖంబునం గాశియందు సం 
తతముగ నంతరాయములు దాశుచునుండు ననంగ నిప్పు డా 
శ్రుతి నిజమయ్యె నేనిదె యశోకమనస్కత నుండంగా నత 
ర్కితగతి వచ్చిం జూడుమిదె కిన్నరకంఠి! మహాంతరాయముల్‌. ॥18॥ 


తే. విముఖుం డయ్యెం జుమీ! నాకు విశ్వభర్త 
గాక యూరక యేభంగిం గలుగనేర్చు 
సకలకైవల్యకల్యాణజన్మనిలయ 
కాశికాక్షేత్రవిప్రయోగవ్యథార్తి. |109॥ 


తే. పాణి యాహారకబళంబుం బాజవైచి 
కూర్చరము నాకు పిసవెట్టికూళ వోలె 
భోగమోక్షములకు జన్మభూమి టై యైన 
కాశి విడిచి నరుం డన్యదేశ మరుగు. ॥110॥ 


చ. తటగున నియ్యకొంటి మతి దప్పి మరుద్గురునంతవానితో 
నటమట మింకం బోక యడియాసల నుండుటం బాపు దైవమా! 
యిటు నను జిక్కు వెట్టుదె యనేకవిధంబుల నెట్టు చెప్పానన్‌ 
గటకట! యెట్లు వాయనగుం గాశిక మోక్షపదప్రకాశికన్‌. [1111 


సీ. పాయంగ వచ్చునే ప్రాలేయగిరికూట 

సమవతీర్ణజలాఘజహ్నకన్య? 

మఖువంగ వచ్చునే. మందారమధురసా 
స్వాదఘూర్షితనేత్రు వటుకనాథు? 

విడువంగ వచ్చునే, విఘ్నాంధకారార్కు 
డుంఠివిఘ్నేశు మండూకజఠరు? 

మానంగ వచ్చునే మధ్యాహ్నకాలంబు 
శ్రీవిశాలాక్షి కెంజేతిభిక్ష? 

తే. సురలు, ప్రార్థింపగా( బ్రతిశ్రుతము చేసి 

యెట్టు వోకుండ నేర్తునే నింతవాడ? 

నెట్టు వో నేర్తుం గానం బుజ్యైకరాశి 

బ్రకటగుణరత్నదుగ్ధాంబురాశిం బాసి. ||112॥ 


క. కాశీ క్షేత్రము పంచ 
కోశము గైవల్యలక్ష్మికులగ్భృహ మని యా 
కోశించు శ్రుతులు వీనియును 
దేశాంతర మరుగ సమ్మతింతు రభాగ్యుల్‌. |॥113॥ 


తే. కాశిం బాయుదుం గా కేమి కలువకంటి! 
యంతరవిముక్తితీర్థంబు నాశ్రయింతు 
నంతరవిముక్తతీర్థ * మెయ్యదియొ యనిన 
వరణయును నసీయును నైనవారణాసి. ||114॥ 


వ. భ్రూఘ్రాణంబులసంధి యవిముక్తస్థానం బది యభ్యంతరతీర్థంబు తీర్థంబులు 
బాహ్యాభ్యంతరభేదంబున ద్వివిధంబులై యుండు. ॥115 | 


తే. ఎల్లవియు బాహ్యతీర్థంబు లిందువదన! 
యరయ బాహ్యంబు 'లయ్యు నాభ్యంతరములు 
కాశికాతీర్థ మాదిగా గలవు కొన్ని 
వాని వినీపింతుం బరిపాటి = వినుము. ||116॥ 


సః శీర్ణంబునందలి శ్రీశైలతీర్ధంబు 

మల్లికార్డునదేవుమనికిపట్టు 

ఫాలభాగమునందుం బ్రాలేయమయ మైన 
విమల కేదారతీర్ణము వసించు 

గుచచూచుకములందు( గురుజాంగలమ్ముల 
తీర్ధరాజము సంప్రతిష్ట నందు 

భ్రూవల్లరీయుగ్మమునకు మధ్యంబున 
నానందవనతీర్థ మధివసించు 

తే. నంతరంగమున( బ్రయాగ మాశ్రయించు 


నిమ్మహాతీర్థములు పార్వతీశ్వరునకు 
విహరణస్థానములు వేదవిశ్రుతములు 
వెలుపలను లోపలను నుండుం దలిరుయోడి! |॥117॥ 


వ. బాహ్యాభ్యంతరంబులయందును నవిముక్తతీర్థం బుత్తమోత్తమంబు. 
అట్టితీర్ధంబుననుండి యఖండంబు సచ్చిదానందైక * రసంబు 'నవ్విత్రీయంబు 
నగునిష్కేళంకస్వరూపంబును నర్ధనారీశ్వరాదిరూపం బైనసకలస్వరూపంబును 
నగువిశ్వనాథు నుపాసింప నొడగూడదయ్యెం గావున నింక నేను భావతీర్థంబున 
యాభర్గు నుపాపించెద. సంసారసాగరంబుం దరియింపసాధనం బగుటం దీర్థం 'బయ్యె. 
ఆభ్యంతరం బైనయవిముక్తతీర్థంబు బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు లబ్ధస్థానీంబగుటం 
త్రిమూర్తులకు సాధారణం బయ్యును మహేశ్వరునకుం బ్రధానస్థానం బై యుండు. | 
118|| 


ర్‌ 


. ఏవిధంబున నాత్మ నెజుంగుదు నే నంచు 
యాజ్ఞవల్క్యుని నత్రి యడిగెం దొల్లి 
యవిముక్తమునయం దుపాన్యుం డాత్ముం డటంచు 
యాజ్ఞవల్క్యుం డత్రి కానతిచ్చె 
నాయవిముక్త మెం దాశ్రయించినది యం 
చడిగెం గ్రమ్మణి నత్రి యాజ్ఞవల్క్య 
నిసుపారి వరణయందును నసియందును 
నది యుండు నని యత్రి కాన తిచ్చె 
తే, ar see భూమధ్యమాస్థలంబు 
వరణ సంసారదొషనివారణంబు 
నాశి యింద్రియదోషవినాశనంబు. 
జేయుచుండుట యిట నిర్వచింపంబడియె. |॥119॥ 


వ. అభ్యంతరావిముక్తక్షేత్రదర్శనంబు బ్రహ్మనాడీపవమానజయంబునం గాని సిద్ధింపదు. 
1120॥ 


సీ. ప్రకృతిరూపిణి యైనపాపపూంబోడికి 
మహదాదివికృతులు మలక లేడు 
మొగము విచ్చి సుషుమ్న మూలరంధ్రముం గప్పి 
వంశాస్థిసంబంధవలనలీల 
నది మీందు ప్రాకీ మధ్యమనాడితో గూడి 
ద్రుహిణరంధ్రము గప్పుం దోకచివరం 
జక్కజాయం జరింప సమకూరకుండుట 
నిడం బింగళను గాలి యెక్కు డిగ్గుం 
తే. గెలనివాశిళ్ళు రెండు వేగిరము మూసి" 
నడిమివాశిలిం దెజవ నెన్నండు నేర్చు 
సాధకుడు నాండుగాని వశ్యంబు గాదు 
పవనవిజయంబు వానికి బద్మనయన! ॥121॥ 


క. ఇడ వామనాడి పింగళ 
కుడినాడి సుషుమ్న మధ్యగోచర యగునీ 
కుడియెడమ మధ్యనాడుల 


కుడురాజానన! త్రిమూర్తు లొగి దైవతముల్‌. ॥122॥ 


క, హరి యిడకు నలువ పింగళ 
కరవిందదళాయతాక్షి! యమృతాంశుకళా 
ధరుండు సుషుమ్నానాడికిం 
బరిపాటి నధీశు లనుచు( బలుకుదు రార్యుల్‌. ॥123॥ 


వ. పవనంబునకు సుషుమ్నాప్రవేశలక్షణం బైన యోగంబు వివరించెద. 
బ్రహ్మలోకప్రాప్తిద్వారం బగుట సుషుమ్న బ్రహ్హునాడి యనం బరంగు. 
షణ్ణవత్యంగుళప్రమాణం బైనదేహంబునట్టనడుమ+ ద్రికోణాకారం బై కుక్కుటాండంబు 
చందంబున నుండునది కందస్థానంబు. |124॥ 


తే. నాభికందంబుక్రిందట నలినగంధి! 
కుండలీశక్తిదేవత యుండునెలవు 
కుండలీశక్తి నా/ంజకోరనేత్ర! 
పాముచందాన నుండెడు ప్రథమధమని. ॥125॥ 


వ. అది మూల ప్రకృతి. మహదాదిప్రకృతివికారంబు లేడును దానిమేనిమలకలు. 
అప్పాపచేడియయు సుషుమ్నానాడితోడం బెనంగొనియుండు. |॥126 | 


క. గిటగిట నెనిమిదిమలకల( 
గుటిలీభావము భజించి కుండలి ప్రాకున్‌ 
నిటలాంతముదాశను గ్రిం 
దటిమొగ మై వ్రేలు నండ్రు దద్దులు దానిన్‌. |127॥ 


తే. దానిచుట్టును నుండు లే.దలిరుంబోడి! 
డెబ్బదియు రెండువేలు నాడికలు మేన 
ముఖ్యనాడులు వానిలో ముద్దరాల! 
పదియునాలుగు ననుచు జెప్పుదురు బుధులు. |128॥ 


వ. ఇడానాడియందు జంద్రుం డధివసించియుండుం గావున నందు బవనం 
బుద్గమించుకాలంబు రాత్రి. . ప్రవేశించుకాలంబు పగలు. పింగళానాడియందు సూర్యుం 
డధివసించి యుండుగావున నందు. బవనం బుద్దమించుకాలంబు దివంబు. 
ప్రవేశించుకాలంబు రాత్రి. ప్రాజ్ముఖస్థితుం డగుపురుషునకుం బింగళానాడి దక్షిణదిక్కున 
నిడానాడి యుత్తరదిక్కున నుండు6గావున మకరాయనసమయంబున 
దక్షిణదిగవస్థితుం డగుసూర్యుండు గర్భటకాయనపర్యంతంబు నుత్తరంబు నడచుటం 
జేసి యుత్రరాయణం బయ్యె. ఈ చందంబునం బింగళా స్థితుం డగుపవనుండు 
యావత్కాలంబు నిడయందు సంక్రమించు నంతకాలం బుత్తరోయణం బీప్రకారంబున 
దక్షిణాయనంబు నెజుంగునది. ||129॥ 


చ. సమగతి నేకకాలమున సంగతి యాషవతీకళత్రుండున్‌ 
గమలహితుండు ప్రాణమనుగాడ్పులు దారటుకూడి పింగళా 
ధమనిని డాసి తీవ్రగతిం దార్కొని క్రుంకుదు రస్తమింతు రే 
సమయమునందుం దాల్బునది చంద్రనిభాస్య! యమాభిధానమున్‌. ॥130॥ 


తే. పాము కుండలి చంద్రుండు ప్రాణపవన 


మాసిరావల్లి యెప్పు డయ్యనిలు గ్రోలు 
నది యశేషాంగకగ్రాస మైనయట్టి 
గ్రహణకాలంబు సుమ్ము సారంగనయన! ||131]|| 


వ. ప్రాణంబ యాదిత్యుండు. ఆదిత్యుండ చంద్రుండు. ఆప్రాణానిలంబు 
మూలాధారప్రవేశానంతరం బుదయించు మూర్ధప్రవేశానంతరం బస్తమించు. 
దేవతలకు మొదలివిషువం బైనమేషాయణంబున సూర్యుం డుదయించు. 
విషువాంతరం బైనతులాయనంబున నస్తమించు. ప్రాణోదయాస్తమయసమయంబులు 
విషువద్ద్వయంబు. ॥132॥ 


చ. మొదల సుషుమ్న. జొచ్చు నిడముట్టినగాడ్పుల కొంతసేపునం 
బిదప సుషుమ్న( బుట్టినసమీరము 'చొద్చునిడాఖ్యనాడికన్‌ 
మొదలను బిమ్మటం బవనముల్‌ దిరుగంబడి చొచ్చుం గానన 
య్యదనులు సంక్రమంబులని యాడుదు రాగమతత్త్వకోవిదుల్‌. |॥133॥ 


వ. అని యవిముక్తక్షేత్రవియోగదుఃఖంబున మానసాంతరవిముక్తక్షేత్రమాహాత్త §ం 


బుపన్యసించి యనంతరంబ కాశికావిరహవేదనాభరంబు దుస్సృహం బగుట 
నౌర్యశేయుండు కాశిని లక్ష్యంబు చేసి యి ట్లనియె. |134॥ 


క. ఆమచ్చిక యాయను వా 
ప్రేమాతిశయంబు విస్తరింపంగ వశమే? 
భూమండలతిలకమ పర 
భూమికి ని న్నెట్లు వాసి బోవుదుం గాశీ! ||135॥ 


మ. నిజ మేం బల్కెద బాహులెత్తి శ్రుతివాణీజాహ్నవీగోపతి 
ధ్వజడుంఠిశగణేశ్వరుల్‌ గుజీగ నోవారాణసీదేవి! యో 
గజచర్మాంబరుకూర్మిపట్టణమ! యోకల్యాణి! నిన్‌ బోలనం 
బుజగర్భాండమునందు లేవు నగరంబుల్‌ తీర్థరాజంబులున్‌. |136|| 


తే. లేవు లింగంబు లవిముక్తలింగమునకు 
సాటిసేయంగ భూర్చువస్స్వస్త్రయమున 
రావు  దక్కటిపుణ్యతీర్ణములు నీకు 
సాటిసేయంగ భూర్భువస్స్వస్త స్తయమున. |137॥ 


వ. అని యెట్టకేలకుం గదలి విరాళింగొన్నవందంబున మరులు గుడిచినపోల్కి నపస్మారం 
బెత్తినపగిది నన్నుకొన్నవిధంబున దూపటిల్లినతెజింగున దూలపోయినరీతి విషం 
బెక్కినలీల మ్రాంగన్ను పెట్టినలాగున లాహిరి పట్టినభాతి మదంబెక్కినమాడ్కి 
నుంగిడిగొన్నటగి నూసరిల్లుచు నుస్సురనుచు నుమ్మలించుచు నుదిలగొనుచు 
నుపతాపం బందుచు ' నూటాడుచు నూర్వశీనందనుం డూర్ధ్వబాహుంజై 
యుచ్చెస్స్వనంబున. 11938 ॥ 


న్‌ పరమకల్యాణీ! యోభాగిరథీ! గంగ! 
వార్థిభామిని! పోయివత్తు నమ్మ! 
యమరేంద్రులార! లోలార ్కకేశవులార! 
"వనజసంభవ! తు నయ్య! 
శ్రీవిశాలాక్షి! దాక్షిణ్యపుణ్యకటాక్ష! 


వాసవార్చిత! పోయివత్తు నమ్మ! 
శ్రీపూర్ణభద్రపారిషదనాయకులార! 

వటుకభైరవ! పోయివత్తు నయ్య! 
తే, తీర్థ్గసంవాసులార! కృతార్థులార! 
పాశుపతులార! భాగ్యసంపన్నులార! 
మందిరోద్యానవాటికామఠములార! 
పోయివచ్చెద మీకాశిపురము వెడలి! ॥|139॥ 


. కలహంసి! రారాదె కదలి నాతో గూడి 

నీవేల వత్తమ్మ నెమ్మి నుండి 
కదళికాకాంతార! కదలి రా ననుం గూడి 

నీ వేల వత్తమ్మ నెమ్మి నుండి 
శ్రీవిశాలాక్షి! విచ్చేయు నాతో గూడి 

నీ వేల వత్తమ నెమ్మి నుండి 
నాతోడంగూడి యంతర్లేహ! యే తెమ్ము 

నీ వేల వత్తమ్మ నెమ్మి నుండి 
తే. రండు నను గూడి యోపరివ్రాట్టులార! 
వత్సలత గల్లి మీరేల వత్తు రయ్య ! 
పరమనిర్భాగ్యు( డైననాపజ్జం బట్ట 
కటకటా! సౌఖ్యజలరాశిం గాశిం బాసి. | 140 |॥ 


ల్‌ 


వ. అని యొట్టకేలకు. గాశీనగరంబు వెడలి కొంతదవ్వు నడచి 
కాశీవిప్రయోగతీవ్రవేదనాదాయమానమానసుం డై వద నంబు వణువట్లు పట్టం 
బాదంబులు గుదివడ నుహ్హనుచు నొకవటవిటపినీడ నజ్జటాధరుండు చతికిలంబడి 
లోపాముద్ర కిట్లనియె. ||141॥ 


తే. భూమిపతిపుత్తి! చెప్పుమా బుద్ధిమతివి 
కాశి వెడలంగ వలసె నేకారణమున( 
గారణము లేక యూరక కలుగు నెట్టు 
సుఖము దుఃఖము నరునకు సులభలీల? |142॥ 


వ. కాగ్మీరంబులయందు. గుంకుమం బనునది దేశాపేక్ష, దివంబునంద కమలవికాసంబు, 
రాత్రియంద యుత్సలవికాసంబు ననునది కాలాపెక్ష; పుణ్యవంతునకు సుఖంబు, 
పాపిష్టునకు దుఃఖంబు ననునది యదృష్టాపేక్ష, సర్వంబును నిశ్వరేచ్చాయత్తం 
బనునది యీశ్వరాపేక్ష్య విశ్వంబును గ్రహవశం బనునది గ్రహాపేక్ష మాకు జూడ 
నీశ్వరప్రేరణంబునం గర్మంబు సుఖదుఃఖంబుల నాపాదించు; ఈశ్వరుం డెవ్వని 
రక్షింపవలసె వానిచే బుణ్యకర్మంబులు చేయించు నెవ్వనిం జెజుపవలసె వానిచే 
బాపకర్మంబులు చేయించు అవిద్యాస్మితరాగద్వేషాదిలక్షణక్షశపంచకమూలంబున గదా 
కర్మాతిశయంబు? అక్కర్శఫలం బిహలోకపరలోకంబులం బ్రాణు లనుభవింతురు. 
కర్మంబునకు మూలభూతంబైన క్లేశపంచకం బెంతకాలం బనువర్తించు 
నంతకాలంబునకు( ద్రివిధంబు పరిపాకంబు నానావిధయోనిజన్మప్రాప్తియు నాయువు 
సుఖదుఃఖఖుఫలోపభోగంబును జన్మంబున  జన్మహేతుకర్మంబు చరితార్థం 
బయ్యెనేనియు నవశిష్టంబులై యాయుర్దేతువులు భోగహతువులు నైన కర్మంబులకు 
ఫలానురూపంబైనభోగంబులు బరమేశ్వరుండు గల్పించుచుండు. |143॥ 


తే. ఏమి చెప్పంగ నున్నది? యేవిధమున 
గాశి వెడలించుచున్నాండు కాలగళుండు 
మనము లోగితి మేని లోగునె నివాజ్ఞ? 
యుడుము నడికిన నడుకునే బడియ పెట్టు? |144॥ 


వ. అని వెండియు. |145 | 


సీ. వక్షన్సృలంబున వైచు మంత్రము చెప్పి 
జమిలిపాములరాజుజన్నిదంబు 
జడ లల్లి చొళ్ళియం బిడి యెక్కసకెముగా 
బాలెందుశకలంబు( బదిలపజచు. 
గంఠమూలమునందుం గన్తూరిమాజుగాం 
గాలకూటవిషంబుం గీలుకొలుపుం 
గటిభారమునయందు. గట్టు రింగులువాజ 
మెజుంగారు మువ్వన్నెమెకముతోలు 
తే. గట్టువాలుపడంతి చక్కడము. దోపం 
దజచు రైసేయుచుండు నాతల్లి కాశి 
యయిదుక్రోసులపొలములో నంత నంత 
జావు కుండంగం జచ్చినజంతువులకు. |146॥ 


చ. అని యెదురుండి మ్రొక్కి నయనాంబురుహంబుల బాప్పబిందువుల్‌ 
చినుకంగ వెక్కివెక్కి కలశీసుతుంోయన నేడ్చు నీరెలుం 
గున నొకకొంత కొంత మజీ గ్రుమ్మరు మిన్నున మై మ్రావ నుద్ధుర 
ధ్వని బఠియింపం జొచ్చెం బ్రణవంబున( గూర్చినమంత్రరాజమున్‌. [1147 || 


వ. అచ్చోటు గదలి కతిపయప్రయాణంబుల వింధ్యాచలంబు డాయం జనుదెంచి 


విషమదృషజ్ఞండవిలసనస్థలంబును జరత్తరుకోటకజఠరలుఠదజగరగళ 
గుహానిష్ట్యూతనిష్టురపవనే సాధుక్షమాణదవదహనశిఖాకలాపంబును 
నుగ్రతరశరభచటులపేటపాతమోహితరోహితంబును 

సముద్ధతస్తబ్ధరోమకం ఠకలోరఘుర్దురధ్వాన 
ఘుమఘమాయమానదిక్కుంజరేక్రోడంబును సుగ్రీడచ్చిక్రోడశిశుచరణ 
నఖశిఖాశిఖరవిశీఢ్యమాణశిఖర శేఫాలికాకుసుమకేసర రజుప్రసరధూసరవాకర 
కరవ్రాతంబును బరుషతరుపవనబిలపతి తపచేళమదధి 


ఫలభక్షణవుల్లగల్లభల్లూకప్రకరంబును నగు మహాగహనమధ్యంబున. |॥148॥ 


ర్‌ 


. యక్షరాజుం దలంచి యక్షిగోళంబుల 
నశ్రుపూరము నించు నర్శి మిగిలి 
పలుమాజు నట దండపాణిసౌహార్దంబు 
భావించి భావించి పలవరించు 
సంభ్రమోద్భ్రృముల విశ్వాపాత్రంబుల 
నౌవిదల్లుల వరి సంన్మరించు 
దిగ్గజాఘోరసిద్ధివినాయకకపర్ది 
చింతామణీగణేశతులం బొగడు 
తే. జ్యేష్టసౌభాగ్యసుందరీచిత్రకంఠ 
వికటదుర్గామహాదేవి విశ్వవాహ 


శాటికాదేవతల నిజస్వాంతవీథి( 
గాంచి గజువ్రాల్పు సర్వాంగకములం దపసి. |149॥ 


క. త్రిణయనునిరాణివాసము 
నణిమాద్యైశ్వర్యవితరణామరతరువున్‌ 
మణికర్ణిక ముక్తివధూ 
మణికర్ణిక దలంయః దపసి మానసవీథిన్‌. 150 ॥ 


ర్‌ 


కరవల్లిం బరియించు( గళము సంశోధించు. 
బ్రాణోపనిషదభిప్రాయ మరయు 
బజీపాటి ముండకోపనిషత్తుం దాపనీ 
యోపనిషత్తు నభ్యుపగమించు 
నతియు నధర్వవేదశిరప్రపంచంబు 
లారణ్యకముత్రోవ లరసి చూచు 
బ్రశ్నోపనిషదర్థపరిమళంబు గ్రహించు 
శ్రీభగవద్గీతం జిత్తగించు. 
తే. దల వకారంబు శ్వేతాశ్వతరము ననెడు 
నునిషత్తులు దలపోయు నొయ్య నాయ్య 
గాశికాక్షేత్రవిప్రయోగప్రభూత 
హృదయసంతాపశాంతికై యిల్వలారి. |॥151॥ 


వ. అప్పుడు. ॥152॥ 


మ. క్షితిపాలోత్తమవంశభూషణము, లక్ష్మీభారతీపార్వతీ, 
ప్రతిబింబంబు సమగ్రకాంతిమతి లోపాముద్ర నీక్షించి య 
ద్భుతముం బొందుచు వింధ్యనామకమహాభూమిధరారణ్యదే 
వత లందంద నమస్కరింతురు మనోవాత్సల్య మొప్పారంగన్‌. ॥153॥ 


మ. నలి వింధ్యాచలకాననాంతరమున న్వారాణసీత్యాగవి 
హ్వలభావంబున నిల్చి నిల్చి హర! నీహారాంశుమూర్ధన్య! ని 
ర్మల! కాశీశ్వర! నీలకంఠ! యనుచున్‌ మ్రాన్లన్స్నును “వాటిల్లం ద 
తృలశీసూనుండు మూర్చం గైకొను సమగ్రంబైన తద్వేదనన్‌. ॥1154॥ 


వ. వెండియు( గుంభసంభవుండు. ||155 || 


చ. దురితము లేన్ని చేసితినొ తొల్లిటిజన్మమునందు. గాశికా 
పురమున సర్వజంతువులు భూరివిముక్తులు గొల్లలాడంగా 
హరహర! నెత్తి. జేతు లిడి యశ్రులు గన్నుల నొల్క నిప్పు నే 
గరినిభయానతో నిదె పొకాలెదమిన్నులు వడ్డచోటికిన్‌. 156 ॥ 


తే. ఏల మింగితి వాతాపి నిల్వలు? నిల 
నేల త్రోచితి దివినుండి యోలి నహుషు? 
నాప్రభావంబు గాదె న న్నదిరిపాటు 
కాశి వెడలంగం ద్రోచె నిష్కారణంబ. | 157 ॥ 


సీ. ఎన్నడు చూతునో యింకొక్కమా టేను 


బ్రకటకైవల్యాంబురాశి( గాశి? 

నెన్న(డు చూతునో యింకొక్కమా టేను 
జగదేకపావని జహ్నుకన్య? 

నెన్న(డు చూతునోయింకొక్కమా టేను 
మహిమాస్పదము ముక్తిమంటపంబు? 

నెన్న(డు చూతునో యింకొక్కమా 'టేను 
విశ్వలోకారాధ్యు విశ్వనాథు? 

తే. నింక నెన్నండు చూతునో యేను డుంఠి? 

నింక నెన్నుడు చూతునో యేను దుర్గ? 

నింక నెన్నఃడు చూతునో యేను వటుకు? 

నింక నెన్నడు చూతునో యేను గుహుని? ॥158॥ 


అగస్త్యుండు లోపాముద్రతో గాశిం బెడదబాయుట వింధ్యగర్వాపహరణము 


వ. 


ర్‌ 


వ. 


అనుచు నల్లనల్లన వచ్చుకుంభసంభవు దవ్వుదవ్వులం గాంచి 
కాంచనశిరశ్శృంగశృంగాటకంబులం గమలభవాండకటా హంబు 
లుద్దాటించుతనమేటిపొడవు నేలసపాటంబుగా వంచి వింధ్యాచలం బమ్మహానుభావు 
నెడుర్కొనియె. అప్పు డర్కునిరథంబు చక్క జాయ నడచె. పవనస్కంధంబులు 
నిర్భంధంబు లుడిగె. ఇందుండు చిందిలిపడసాగె. 
మంగళబుధ బృహస్పతిశుక్రశనైశ్చరరాహుకేతువులు దమతమతానకంబులు దప్పక 
చరింపం దొడంగిరి. విశ్వప్రపంచంబు సర్వంబును గ్రామంబున యథాపూర్వంబునం 
బ్రవరిల్లె. కాలంబు లేర్పడియె. అనంతరంబ పురుషాకారంబు దాల్చి యజ్ఞగతీధరంబు 
గొన్ని యంజలం బ్రత్యుద్దమించి. ॥159॥ 


ప్రణవపంచాక్షరో పనిషత్సుపంచంబు( 
గడదాక నెజీం౧న కజతలాని 
వాతాపిదైత్యు నిల్వలునితో గూడంగ 
జఠరాగ్ని వేల్చిన సవనకర్తం 
గోపించి నహుషునిం గుంభీనసంబుగా 
హుంకార మిచ్చిన యుగ్రతేజు 
వానకాలమునాండు వండుపట్టిననీటి 
కాలుష్య ముడిపెడు కతకఫలము( 
తే. బాండుభసితత్రిపుండ్రాంకఫాలభాగు 
భద్రరుద్రాక్షమాలికాభరితవక్షు 
భార్యయును దాను నేతెంచుపరమశైవుం 
గాంచె వింధ్యాచలేంద్రంబు కలశభవుని. ॥160॥ 


కాశీనగరీవిరహ 

క్లేశభవక్రోధవహ్నికీలల నాశా 

కాశధరిత్రీవలయము 

లాశుగతిం గాల్పం గడంగునట్టిమహోగ్రున్‌. |161॥ 


కాంచి యక్కుంభినీధరంబు కుంభసంభవు నతిథిసత్కారసంభావనావిశేషంబులం 
బరితోషుబు సంపాదించి కరాంభోరుహంబులు మోడ్చి “మహానుభావా! 
నీయాజ్ఞాప్రసాదభవంబున ననుం గృతార్థుం జేయుమని పలికిన. |162॥ 


సీ. వింధ్యాచలేంద్ర! పృథ్విభృత్కులక్రేష్ట! 
దక్షిణాపథము తీరంబు లాడం 
బోవుచున్నాండ నీ పువ్వుబోడియు నేను 
బెద్దకాలమునాంటి పెరిచ గాన 
లావు చాలదు జక్టిబ్యంబుకతమున( 
బొడ ఎక్కునపుడు డిగ్గెడునపుడును 
నభ్రంకషము లైనయానీశిరశ్శృంగ 
శృంగాటకము లిట్లు చిబుతపజీచి 
తే. యనఘ! నేం గ్రమ్మజంగ వచ్చునంతదాక 
నుండవలయు ధరిత్రిలో నొదింగి నీవు 
చేయు నాయాజ్ఞ లెస్స యో జేయకున్న 
నెటీ(గెదవు గాక రజ్ఞాడ నేల యిపుడు? ॥163॥ 


వ. అనిన వింధ్యంబు మహాత్మా! చరాచరంబైనజగంబునందు నీయాజ్ఞం 
జేయనివారునుం గలరె! నీవు మరలి విచ్చేయునంతదాశను నిట్ట యుండెద ననిన 
గుంభసంభవుం డతని దీవించి _ నిజపాదాంభోరుహవిన్యాసంబుల 
విశ్వవిశ్వంభరాభాగంబు భాగ్యవంతంబు గావించుచు దక్షిణదిశాభిముఖు డయి 
చనియె నని చెప్పిన నైమిశారణ్యవాసు లటమీందివృత్తాంతం బెయ్యది యనుటయు. 
|164|| 


ఆశ్వాసాంతము 


ఉ. బలవద్భారహగొంతిమన్నెధరణిపాలావరోధాంగనా 
విలసన్మంగళసూత్రరక్షణకళావిఖ్యాతకారుణ్య! యు 
తృలకర్ణాటతురుష్కరాట్స్పరమమిత్రా! కుండలిస్వామికుం 
డలపూజాపరతంత్రధీవిభవ! పంటక్షాపచూడామణిీ! ॥165॥ 


క. భూపాలమథన! జంబూ 
ద్వీపేశ్వర! విమతరాయవేశ్యావిటధా 
టిపటహడాన్నినాదా 
టోపప్రక్షుభితదిక్కుడుంగక్రోడా! |166॥ 


ఉత్సాహ. బంధులోకపారిజాత! పంటసంశపావనా! 
సంధివిగ్రహప్రధానషడ్డుణా! విశారదా! 
గంధవాహభుక్కలాపకంఠకోణనాభిని 
ర్లృంధనక్రియామహాప్రగల్బకీర్తివైభవా! 1167 | 


గద్య. ఇది గ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ 
కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణతంబైన కాశీఖండం బనుమహాకావ్యంబునందు 
ద్వితీయాశ్వాసము. 


[1] బుషుల పాలిటి వేయింతలేసిపనులు 
కొతుక కాంబోతు ... 


నడిమి యాః బెయ్యదెస వచ్చె. 


శ్రీరస్తు 


తృతీయాశ్వాసము 


శ్రీమద్దేసటి వంశ 

గ్రామణి! మూర్దాభిషిక్తకంఠీరవ! సు 
త్రామనిభవైభవోన్నత! 

భామాపాంచాల! ఎరభద్రనృపాలా! ॥1॥ 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. |॥2॥ 


ఉ. ఆపృధథివీధరంబు హృదయంబున సంతన మందె నెంతయుం 
గోపను. డెల్లకాలమును గుంభభవుం డత. డిప్పు డుగ్రుండై 
శాపవిషప్రయోగమునం జంపందలంచిన నడ్డ మెవ్వ ర 
ష్టాపదశైల మిప్పటికి శంక వహింపకయుండు(గావుతన్‌. 3|| 


వ. అని కుంభసంభవుని ప్రత్యాగమనంబు( గోరుచు వింధ్యాచలంబు వంధ్యోదయం బై 
వనుంధరాగర్భంబున నడంగియుండె. |॥4॥ 


తే. ముని జటాధారి శివభక్తు, డనఘమూర్తి 
యెవ్వ డేతెంచు నప్పు డజ్జిత్తిచూచు 
గుంభసంభవుం డనుకో ర్కి క్రొ నలుసాంగ 
వసుమతీధర మతం డేల వచ్చు మరలి? ॥5॥ 


తే. మొదలగల పెన్కువయు.(నుబోయి ముడి(గె నద్రి 
కలశజునినేత్రములం గెంపు గాన నైన 
నొరుని యెశ్వర్య మీక్షించి యుపతపించు 
నట్టిఖలునకు నిది పెద్ద యౌనె? తలప. ॥6॥ 


క. సిద్ధింప వీప్పితంబులు 
సిద్ధించెన యేని బిదపం జెడు నన్యునిసం 
వృద్ధిం గనుంగొని యెవ్వని 
బుద్ది నసూయాగ్రహంబుం బొందు నతనికిన్‌. |॥7॥ 


తే. అప్రయోజన మభివృద్ధి నతిశయిల్లు 
నప్రయోజన మడంగుం గాలాంతరమున 
నకట! యీర్ష్యాగ్రహగ్రన్తుం డైనయట్టి 
ఖలునిసంపద విధవచన్నులును బోలె. ॥8॥ 


వ. ఆసమయంబునం బాకశాసనపావకపరేతరాజపలలాశిపాశిపవన పొలస్త్యపశుపతులు 
పరమహర్షోత్కర్షంబున నగస్త్యమహర్షిం బ్రస్తుతించిరి. పతంగుండు 
బసిండికొడనెత్తేంబు చక్కటివియత్తేలంబుని నడవం దొడంగె. 9|| 


సీ. సృటికభూములయందు: బ్ర బ్రతిబింబములు చూచి 
యితరాశ్వబుద్ధి హేషిత మొనర్చు( 


ర్‌ 


బద్మరాగోపలప్రస్థభాగములందు. 
జరమసంధ్యాశంక జాడ్య మందు 
మరకతమణిశిలామధ్యంబునందు దృ 
శ్యాదృశ్యమూర్తులై యలరుచుండు 
వైడూర్యమాణిక్యవప్రాంతరములందు 
సలిలాభిలాష నౌదలలు వాంచు( 
తే. గిన్నరస్త్రీలం జూచి లంఘింప( బాయి 
గావరం బెత్తి యుద్ధామకామవృత్తి 
వాయుజవములు రవితేరివారువములు 
వేల్పుగుబ్బలిప్రస్థానవీథియందు. ॥10॥ 


. తమతనుచ్భాయ మేఘములు పచ్చనివన్నె 


నుభయపక్షములు నై మూంగియాడ. 
గళ్లేలం దెగినసృక్వముల క్రొన్నెత్తురు 
లాననంబులకుం గం పావహింప 
నుడుపథంబునయందు నుండినగతి ధార 
గమనవేగంబునం గానం బడంగ 
శుకముఖద్విజకోటి సులభకౌతూహల 
వ్యతిషంగమునం జేరి యనుసరింపం 
తే. జిలుకలును బోలె హేమాద్రిశిఖరశ్యంగ 
కల్ఫవృక్షాటవివాటికలం జరించె 
మహిధరముసేయునంకిలి మానుటయును 
వనజవనబాంధవుని తేరివాగువములు. |11॥ 


ఆకాశవాహినిసైకతంబుల ఖురాం 
చటంకములు గ్రుంగ జటులువడిన 

శాంతకుంభాచలస్థపుటస్థలంబుల 
జక్రాభిహతివడి చాలకున్న 

బహులదూర్వాశంకం బ్ర బ్రణతదేవకిరీట 
మరకతద్యుతులకై మరులుగొన్న 

నిందుబింబము. జూచి చెందుప్పుగలుసావి 
యము లెత్తి నాకంగ నాసపడిన 

తే. బసిండిగిలుకలచెర్కోలం బరిఢవించి 

కఠినహుంకార మొనరించి కనకరథము 

వారువంబుల( బజిపె దుర్వారలీల 

బిరుసు తహతహ వినువీధిం బిచ్చుకుంటు. |॥12॥ 


అగస్త్యుండు దక్షిణకాశికిం బోవుట 


. ఇవ్విధంబునం భువనోపద్రవంబు బ్రశాంతిం బొందించి దక్షిణకాశీసందర్శనంబునంగాని 


కాశీవీయోగవేదనాభారంబు డిందుపడ దని డెందంబున నిశ్చయించి 
మందమందప్రయాణంబుల గెందలిరాకు(బోడియాకులతం బొందికను గందకుండ 
ముందజం బిటింది నడపించుచు నెడనెడం బుణ్యవాహినీతీర్ధంబులం గ్రుంకులువెట్టి 
యష్టమూర్తి నభ్యర్షించుచుం గొన్ని వాసరంబులకు( గుంభసంభవుండు గో దావరీ 
నొరసీకొనుచు నాంధ్రదేశంబున నరుగునప్పుడు. ॥13॥ 


మ. అహరారంభములందు. బ్రస్రవణశైలాధిత్యకాకందరా 
కుహరక్రోడకటాహగద్దదన దద్గోదావరిసింధువా 
ర్లహరీశీకరమాలికాశిశిరము ల్పంపాసరుల్‌ దండకా 
గహనగ్రాహులు వాయువుల్‌ దపసికిం గావించె నాహ్లాదమున్‌. |॥14॥ 


తే. బుషి(కి బంపాసరోవీచిపృషతశిశిర 
గంధవాహప్రవాహసంబంధములును 
గాశికాక్షేత్రవిప్రయోగప్రభూత 
తాపశాంతి యొనర్చంగ నోప వయ్య. ॥15॥ 


సీ. పట్టుగా శ్రీవీరభద్రేశు సేవించి 

యికి సోమనాథునంఘ్రులకు నెరంగి 
పురశాసను ననంతభోగీశ్వరస్వామి 

హిమశైలకన్యకాధిశు. గొల్చి 
పద్నాద్రిపై రుద్రపాదంబు లర్చించి 

చేరి మార్కేండేయశివు భజించి 
కోటిపల్లి తీర్థకుండలాముఖముల 

నర్ధిందుధరు విరూపాక్షుం దలంచి 
తే. పల్వెలస్థానమున భూతభర్త నిలిపి 
కాంతమున వృద్ధగంగలో! గ్రుంకువెట్టి 
దక్షవాటిక సప్తగోదావరమున 
మునిగి భీమేశ్వరుని: గాంచె మునివరుండు. ॥16॥ 


శా. ప్రాతఃకాలము తీవ్రభానుం డుదయింపన్‌ సప్తగోదావరి 
స్రోతపూరమున న్మునింగి యభవున్‌ సోమార్ధచూడామణిన్‌ 
జో గతిర్ణింగమయస్వరూపు( గొలిచెన్‌ శుదాంతరంగంబునన్‌ 
బాతిప్రత్యమహాప్రభావనిధి లోపాముద్ర భీమేశ్వరున్‌. ॥17॥ 


మ. మునిచూడామణి యెల్లసత్కళలకున్‌ మూర్దాభిషిక్తుండు గా 
వునం జారీకరణాంగహారముల ఠావుల్‌ మించి కీర్తించుచున్‌ 
శనివారోత్సవవేళం గన్గొనియె నాస్థానంబునన్‌ రాజనం 
దనయుం దానును దేశిమార్గమున గంధర్వాప్సరోనృత్తముల్‌. ॥18॥ 


వ. అంత. ॥19॥ 


తే. కుంభజుండు దక్షిణాభిముఖుం డగుటయు 
నదను వీక్షించి వచ్చెనో యనంగ వచ్చె 
శంబరారిప్రతాపాగ్నిసామిధోని 
నవశరద్వేళ శ్రీభిమనాథుం గొలువ. ॥20॥ 


తే. జిగురుకొన్న రజస్ఫూ ర్తి జెజంగుమాసి 
జలజకుండోదకంబుల జలకమాడి 
మలయజాచ్చపయోధరమండల లగు 
దిగ్వధువులందు రుచిం బ్రవర్తించె నినుండు. ॥21॥ 


సీ. అభినవోన్మేషజం బై నట్టి తొలుచూపు 


వ. 


తే. 


కు 


కు 


కౌస్తుభాలోకరేఖలకు నలంగ 
సాగభంగం బైనయావులింతకు వేల్పు 

లంగుటిస్పోటనం బాచరింప 
సౌఖశాయనికులై సంవర్తభృగ్వాది 

మునులు హస్తాంభోజములు మొగుడ్చ 
ధృతచేతనంబులై దివ్యాయుధంబులు 

జయజయధ్వనులతో సంస్తుతింవ 
తే. నలువటేకులు బేలెపెంజిలువటేని 
యరవికుబుసంపుంబొరలు మై నంటియుండ 
నిదుర మేల్కాంచి కూర్చుండె నుదధినడుమ 
విష్ణుం డఖిలేశ్వరుండు శరద్వేళయందు. ॥22॥ 


వెండియు( బాకదళావిశీర్ణదిశాశాల్మలీగుల్మతూలరాశిదేశీయంబులు 
వియదురగనిర్నోకశకలవిభ్రమంబులు నభ్రముపతిశరీరశుభ్రంబులు నగుసితాభ్రంబు 
లభ్రంమంబునం బరిభ్రమించి ఖండఖండంబులై యాఖండలకోదండదండంబుల 
గగనమండలంబున నలంకరించె కొదమమొగుళ్ళు దెరలును దండంబడుబడు 
వలుదవడగండ్లు పుష్పాంజలులును నుఖుముచప్పళ్లు మర్దళధ్వనులుగా 
గగనరంగన్ధ్థలంబునం గ్రొమ్మెజుంగు మెజుంగుందోడి గొండ్లి పరిఢవించిె. 
మత్తవనమయూరమత్తికాశిని ' (స)ికలహంసమధు(ర)కంఠకేకాగితికావసానంబునం 
గళాపించె. కుంభద్రోణంబు లంభోధరంబులు గురిసి వెలిసిన యనంతరంబ యంతంత 
నుట్టిపడు నట్టిసలిలబిందువులన  రజనీశుక్తిముక్తాఫలంబులు  నక్షత్రంబు 
లంతరిక్షంబున సంప్రేక్షణీయంబులయ్యె. 
చ TS చందురుండు 
కందర్పదిగ్విజయకిర్తిస్ఫూర్తియుంబోని యచ్చవెన్నెల విచ్చలవిడిం గాయందొడంగె. 
కుముదంబులు ముదం బందె. లాంగలి చెంగలించె. టి ల్లుల్లసిల్లె. కాసర గాచె. దొన 
దోరగిలం బారె. పయ్యెద విసరె. వాడిమందటిలియె. కరి మదంబు గురిసె. 
నందిపోతు పోతరించి ఖణిల్లున అంకె వైచె. అనలడుగువడియె. నెణీని నిసుక దెస 
దీవి చూపె. నీడ సవియయ్యె. ఏకాకులపొన్న క్రొన్నన పెరింగె. వరిగ విరిగె. గసగన 
యెసక మెసం౧. పెస రుసురుకొనియె. తవిద పొదల. జిక్కప్రాసంగు 
దొండముక్కపడియె. మదకలకలహంససంపద 
సల్లాపకోలాహల వ్యాజృంభకరంభి తకకుబంతంబులై (న) విహారవేశంతంబులు 
కాంతాకుచద్వయ ద్వయసవాఃపూరవంతంబు లయ్యె నయ్యవసరంబున. ॥23॥ 


కార్తికపువేళ భీమశంకరునినగర 
వింధ్యసంస్తంభయిత దూరె విమలబుద్ది( 
దొయ్యలియుం దాను జిచ్చజతోరణంబు 
కలుషసంహతిసంహారకారణంబు. |24॥ 


దక్షిణవారాణసి యగు 

దాక్షారామంబు సొచ్చి తరుణేందుధరున్‌ 
వీక్షించినకోలెను గా 

నీక్షత్రాలోకసుఖమ చేకుటి మునికిన్‌. |25॥ 


క్లేశంబును సౌఖ్యంబును 
నాశువునను గుంభజన్ముం డభిమర్శించెం 


గాశీవిరహము దక్షిణ 
కాశీసంగమము వరుస గలిగినకతనన్‌. ||26॥ 


వ. పరోపకారపరుండుయినవానికి. బుంఖానుపుంఖంబు సంపదలు సంభవించు. 
తీర్థస్నానదానజపహోమదేవతార్చనాదులు పరోపకాంబునుం బోలనేరవు. 
పరాకారంబునకంటె ధర్మంబు లేదు. లోకోపకారపరాయణుం డైనవాతాపిదమనున 
కింతవింతలేసి ప్రయోజనంబులు సమకూటకుండునె? ఇవ్విధంబున 
భోగమోక్షనివాసం బైనదాక్షారామంబునం గొన్నిదివసంబు లుండి కొల్లాపురంబునకు 
శ్రీమహాలక్ష్మి దర్శింపం(బోోదలంచి యమ్మెత్రావరుణుండు. ॥27॥ 


అగస్త్యుండు కొల్లాపురంబున కేగుచు మార్గమున వీరభద్రేశ్వరు దర్శించుట 


సీ. అంతప్రవాహమై యావిర్భవించె నే 
ధరణీధరముపొంతం దుల్యభాగ 
పాటి నేశైలంంబుపాదమూలంబునం 
గల్లేటితో వృద్ధగంగ వాసి 
యుదయించే నేకొడయుత్తరాశారసా 
తలకుక్షి సప్తగోదావరంబు 
జనియించె నేశిలోచ్చయము దక్షిణమున 
గణ్యవాహిని యుప్పు(గడలికొమ్మ 
తో. (పద్మ)(భర్మ)గిరితోడబుట్టు వేపర్వతంబు 
బలసియుండు నేయద్రికి? బంచలింగ 
మట్టిశ్రీనీరభద్రమహాచలమున 
కరుగుదెంచెను వింధ్యదర్పాపహారి. ॥28॥ 


వ. ఇట్లరుగు దెంచి లోపాముద్ర కి ట్లనియె. |29॥ 


తే. దక్షిణానందవిపనమధ్యంబునందు 
గ్రతువిధిధ్వంసవేళ దేవతల నురిపె(సె)(పి) 
విరభద్రేశు. డీయద్రి వెన్నుం దన్ని 
గౌత్రమీవారిం దనవాలు గడిగినాడు. |॥30॥ 


తే. పంకజక్ష్మాధరము వీరభద్రగిగిరియు 
నంధ్రభూమికి వక్షోరుహద్వయంబు 
భువనచక్షుఃకరండ మంభోరుహాక్షి! 
గౌతమీగంగ ముత్యాలకంఠమాల. 1311 


సీ. ఎవ్వాండుడాచేతి క్రొవ్వాడినఖములం 
జిదిమె భాషాదేవిచిగురుముక్కు( 
గనకమేఖలం గ్రుచ్చి కట్టె నెవ్వండు లీలం 
జెజంగుపైం బూషార్కుమెయి(గుపండ్లు 
కొసర కెవ్వండు పదాంగుష్టభాగంబున 
నుడురాజుపొట్టగొం జుజుక నూందె( 
దజీగె నెవ్వడు ఖడ్గధారాంచలంబున 
నగ్నినాలుక లేడు నంట(దటిమి 


తే. మోదెం నెవ్వాండు ముప్పదిమూండుకో! ట్ట 
వేలుపులం బారం బార వెన్వెంటం దణీమి 
యట్టిశ్రీవీరభద్రుం డీయద్రిమింద 

భద్రకాళియుం దా నుండుం బద్మనయన! ॥32॥ 


తే. బ్రహ్మసంవెద్య మాదిగాం బట్టి సొంత 
మతివ! గోదావరీనదిహారమునకు 
నడుమ నాయకరత్నమై నలుపు మిగులు 
బంచలింగాశ్రయము ఏిరభద్రశిఖరి. ॥33॥ 


వ. అని చెప్పి యచ్చోట గదలి ప్రతిదినప్రయాణంబుల. |॥|34॥ 


క. క్షీరారామంబున బ్రా 
చ్యారామంబునను నాదిమారామమునం 
దారాధిపచూడామణి 
నారాధించెను మునీంద్రుం డతివయు. దానున్‌. |॥35॥ 


వ. అనంతరంబ యమ్మునిసింహంబు సహ్యగిరికన్యకాప్రవాహంబునం. గృతావగాహుం 
డయి కదలి పశ్చిమాంభోధితీరంబున 
సౌరాష్ట్ర సోమ నాథేశ్వరశరచ్చంద్రచం ద్రికాధెతకలధాత సౌధ విథికాసముల్లిఖిత గగనమండలం 
బయి పదునెనిమిదియోగపీఠంబులందును సుప్రసిద్ధం బైనకొల్లాపురంబునకుం జని 


యందు. ॥36॥| 


ఉ. శ్వేతవరాహకల్పమున వెన్నుడు సూకరవేషధారియై 
యాతతదంప్ట్రికాంకురమునందు ధరిత్రి వహించియుండంగా 
నాతనిమీంద లే.తపొలయల్క వహించి తొలంగి వచ్చినో 
యీతరలాక్షి? యండ్రు బుధు లెప్పుడు నాజగదేకమాతృకన్‌. ॥37॥ 


తే. భద్రకాళికయై ఘోరపరశుధారం 
గ్రూరదైత్యునిం బొరిగొన్న ఘోరమూర్తి 
శౌరివక్షస్సలీనభశ్చంద్రరఖ 
శ్రీమహాలక్ష్మి భక్తి వీక్షించెం దపసి. ॥38॥ 


క కొల్లాపురిలక్ష్మికిం బ్రణ 
మిల్లిరి పులకాంకురములు మేనులం బొడమన్‌ 
హృల్లేఖామంత్రోపని 
షల్లతికాకుసుమమునకు సతియుం బతియున్‌. ॥39|॥ 


వ. అనంతరంబ కుంభసంభవుం డాత్మగతంబున. [40|| 


అగస్త్యుండు లక్ష్మిని స్తోత్రముచేయుట 


సీ. క్షిరోదకన్యకు శ్రీమహాలక్ష్మికి 
గమలాయతాక్షికిం గంబుకంఠి 
కఖిలలోకేశ్వరి కామ్నాయవినుతకు( 
గనకకైతకపుప్పగర్భగౌరి 


కరుణాధరోష్టికి నమరకొోటికీరిట 
టివిటంకసంఘాటఘటిత 

రత్నాంకురప్రభారాజినీరాజిత 
శ్రీపాదపద్మపీరోపకంఠ 

తే. కంబురుహనాథుదెవికి నాదిశక్తి 

కిందిరకు లోకమాతకు నిగురుంబోడి 

కలరువిల్కానితల్లికి నాశ్రితార్థ 

కల్పవల్లికి మ్రైక్కంగం గంటి మంటి. |॥41॥ 


వ. అని అనంతరంబ. ||42 ॥ 


తే. చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన! 
ప్రభవు వాసరకరునందు. బద్మనయన! 
దాహశక్తివి పూబోడి! దహనునందు 
మ్రైక్కెదను నీకుం గల్యాణమూర్తి! లక్ష్మి! | 43॥ 


తే. బ్రహ్మ పుట్టించు మనుచు నారాయణుండు 
హరుండు హరియించు భువనంబు లవసరమున 
నెందు సమకూలు వీరికి నీప్రభావ 
మీవు గలుగంగం కా కిందువదన! ||44॥| 


ఉ. పండితుం డాతం డాతండు ప్రభావసమగ్రుం డతండు శూరుం డా 
తండు వివేకి యాతండు వదాస్యు: డతండు మహాకులీనుం డా 
తండు కళావిదుం డతండు ధన్యు( డతండు మనోజ్ఞమూర్తి యె 
వ్వండు భవతృపాకలనవైభవలక్ష్మికిం బాత్రుం డిందిరా! |॥45॥ 


చ. పురుషునియందు భాగ్యమును బొల్హుకయందు విలాసరేఖయుం 
గరిహరులందు. బక్షి భుజగంబులయందు మహీరుహావళీ 
హరితతృణంబులందు' బసులందును బెయ్యలయందుం గుక్కలం 
దరుదగు బెంపు నొప్పు భవవంశముగాదె తలంవ నిందిరా! |॥46॥ 


ఉ. [ఎవ్వని నేని నీవు దయ నించుక జూచిన వాని జూతు ర 
ప్పువ్విలుకానింగా సతులు భూపతింగా బ్రజ కల్పకంబుగాః 
నవ్విబుధాశ్రితవ్రతతి యంబుధింగాం గులగోత్రగోత్రముల్‌ 
కవ్వడింగాం బరద్వేషులు గర్హునిగాం గవు లెల్ల శ్రీసతీ! 


ఆ. కమలనయన! నీవు కలచోటు సరసంబు 
నీవు లేనిచోటు నీరసంబు 
కంబుకంఠి! నీవు కలవాడు కలవాండు 
లేనివాడు నీవు లేనివాడు. |47॥ 


సీ. పరిపూర్ణహీమకుంభములు హస్తంబుల 
ధరియించి యిరువంక( గరులు గొలువ 
బహుళమై వరశంఖపద్మ మహాపద్మ 
మకరాదినిధులు నేమమున( గొలువ 
వింజామరలు దాల్చి వెనుకదిక్కున దేవ 


వ. 


తే. 


వ. 


గంధర్వగుహ్యకాంగనలు గొలువ 
నెలవంక బలువంక నింద్రాదిదివిజులు 
సేవాంజలులు మౌళిం జేర్చి కొలువ 
తే. భర్మపంకజకర్ణికాభద్రపీరి 
కాగ్రమున నిండుకొలువుండి యఖిలలోక 
రక్షణము సేయు నిన్నేసు బ్రస్తుతింతు 
ననమసౌభాగ్యగుణధన్య! యబ్ధికన్య! |॥48॥ 


సమర్థవస్తువిభాగంబు సేయవచ్చిన శక్తిమంతుండైన యీశ్వరునకు శక్తి యగునికు 
భేదంబు లేదు, గావున శక్తుం డగు నిశ్శరునకుం 
గలసృష్టిస్టితిసంహృతిస్వభావస్వరూపంబు లైనకృత్యంబు లైదును నియవి. 
దహనునకు దాహశక్తియు, నుష్టాంశునకు దీధితియుం జంద్రునకు( జంద్రికయుంబోలె 
నీశ్వరునకు నీవు సహజవు ధ్రువవు నై యుండుదు. ఇహజన్మజన్మాంతరంబుల 
విహితంబు లైనవ్రతదానాదులచేత సంచితంబులైనదురితంబులు నిరసింపంబడుటం 
జేసి యస్తరజస్తము లైనంత యుత్తములు విశుద్దసత్వులయి  నీతత్త్వంబు 
జింతింతురు. భోగాపవర్గలక్షణం బైనఫలంబు పరమేశ్వరుండు పశుగణంబున 
కిచ్చునపుడు నిన్ను మున్నిడికొనికాని యీ(జాలండు.  శబ్దబ్రహ్మంబు 
కారణబింద్వాత్మకంబై బిందునిష్యందత్వంబున (కుం)బురుషచ్చాయాప్రయత్నంబున 
మూలాధారావస్థితపవనసంధుక్షణంబునం జేసి యభివ్యక్తంబై పరావా 
క్కనంబడు.ఆబ్రహ్మం బీనాభిపర్వుంతం బావాయువుచేత నభివ్యజ్యమాసంబై 
విమర్శరూపంబైన మనంబుతడంగూడి సామాన్యస్యంద ప్రకాశరూపిణియు. 
గార్యబిందుతత్త్వాత్మికయు నీశ్వరాధిదేవతయు నై పశ్యంతీవా క్కనంబడు. ఆ బ్రహ్మం 


బావాయువు చేతన హృదయపర్యంతం బభివ్యజ్యమానంబై 
నిశ్చయాత్మకబుద్దియుక్తంబై విశేషస్పందస్వరూపయు నాదబిందుమయయు 
హిరణ్యగర్భాధిదేవతయు నై మధ్యమవా క్కనంబడు. ఆ బ్రహ్మం బాస్యపర్యంతం 
బావాయువుచేతన కంఠాదిస్థానంబులయం దభివ్యజ్యమానంబై 


యకారాదిక్షకారాంతవర్ణమాలారూపంబై" (నిశ్చయాత్మయై)  శ్రోత్రగ్రహణయోగ్యంబై 
వైఖరీవా క్కనంబడు. ఈచతుర్విధసూక్ష్యస్థూలమాతృకాస్వరూప విట్టి (దేవీ!) నికు 
నమస్కారంబు. ||49 ॥ 


అని నుతించిన బ్రియ మంది యబ్ధికన్య 
కలశజునిం జూచి యి ట్లను గారవమున 
ననఘ! నీస్తోత్రమునకు నాయాత్మ మెచ్చి 

నీవు గోరినవర మిత్తు నెమ్మిం గొనుము. ॥50॥ 


ఇంకం రాగలయిరువైతొమ్మిదవద్వాపరంబున నీవు వ్యాసుండవై వారణాశీపురంబున 
వేదవురాణసంహితాధర్శశాస్తంబులు వక్కాణింపంగలవాండవు. ఇప్పు డొక్కహితంబు 
సెప్పెద. దుంగభద్రాతీరంబునం గిష్కింధాచలోపాంతంబున  స్వామిమల 
యనుకాననంబునం గుమారస్వామి యధివసించియున్నవాండు. నీ వాచక్కటి కరిగి 
యతనివలన వారణాశీస్థానమాహాత్మ్యంబు వినుమని పలికి లోపాముద్రం గనుం గొని 
యక్కాంతకు _ముద్రికాకటకహారకేయూరాదు లగుదివ్యాభణంబుల:  బ్రసాదించె. 
ఇవ్విధంబునంగొల్లాపురమహాలక్ష్మిచేత బ్రసాదంబు వడసి దంపతులు చరితార్థులయి 
సముచితప్రకారంబున నమ్మహాదేవి వీడ్కొని స్వామిమలకుం జనువా(డైైరై 
కొన్నిపయనంబు అరిగి ముందటి 
గఠోరమదపరిణతిదశావష్టంభసంష్టంభసముజ్ఞృంభమాన 


హేరంబదశనకు లిశకఠోరకోటిభిద్యమాన హాటకకటకటంకారఘట్టి (తుతాశాంగణంబై 
చతుర్ద్వారంబులను జతురంతరచతుప్పక్షద్వారంబుల పోడశగవాక్షంబుల 
ద్వాత్రింశన్మరతోరణంబులం జతుష్టష్టినాట్యకూటంబులను 
బంచాశదుత్తరనహస్రదీర్ణికలను సహస్రకోటిలింగంబులను దెశసహస్రకో టిశక్తులనుం 
గో! టితీర్థంబులనుం గలిగి వరాహకుండ  మల్లికాకుండ క్షీరకుం డాదికుండంబులచేతనుం 
గదళివన బదరీవన గౌరీవన బిల్వవనాది ముఖ్యవనంబులచేతను హాటకేశ్వర 
గుప్తమాహేశ్వర నందిమండలనివృత్యాదు లయినదివ్యస్థానంబులచేతను 
రససిద్ధరసాయనసిద్ధిమూలికాసిద్ధిపాదుకాసిద్ధాదు లగుసిద్ధక్షేత్రంబులచేతను 
శోభితంబై దివ్యామృతనిర్మల శ్రీ స్వియంభూజ్యోతిర్లింగమూర్తియగుమల్లికార్డున శ్రీమన్‌ 
మహాదేవునకు నిజనివాసంబై యభిరామంబై దివ్యంబునగు న్రీశైలంబు? జేరవచ్చె. 
నయ్యవసరంబున. ॥5॥ 


అగ్యస్త్యుండు శ్రీశైలంబున కేతెంచుట 


మ. పరిరంభం బొనరించె గుంభభవునిం బాతాళగంగాంబు ని 
ర్షరకల్లోలఘటాపృషద్వ్యతికరప్రాలేయముల్‌ హాటకే 
శ్వరజూటికృతమాల్యకే సరజస్సారభ్యసంపన్న ముల్‌ 
కరివక్త్రాభరణాహిపీతపరిముక్తంబు ల్వనీవాయువుల్‌. ॥52॥ 


శా. ఆమిత్రావరుణాంశసంభవుని వింధ్యాటోపవిధ్వంసి లో 
పాముద్రాసహితుం గనుంగొనిరి యుత్సన్నప్రమోదంబునన్‌ 
వ్యామగ్రాహ్యపయోధరల్‌ కుటిలనీలాగ్రాలకల్‌ తథ్యమి 
థ్యమధ్యస్థితమధ్యలాటవికసేవాధీ శసీమంతినుల్‌. ॥53॥ 


సీ. వాతాపిదమనుండు పాతాళగంగయం 

దఘమర్షణన్నాన మాచరించె 
హాటకేశ్వరదేవు నారీగ్వధంబుల 

నర్చించె వింధ్వధర్సాపహారి 
గగనర్షి వృషభుండు కంఠరవానను 

వైకుంఠబిలమధ్యవాసుం గొలిచె 
నేకాంతరామెశు నిందుశేఖరుని ద 

ర్శించె నీవారముష్టింపచుండు 
తే. గూర్మి రంభోరువును దాను గుంభభవుండు 
కుంభినీధరదుహితృవక్షోజశాత 
కుంభకుంభికాపరిరంభణాంభి తాత్ము 
శంభు స్త్రీమల్లికార్జును సంభజించె. ॥54॥ 


మహాస్రగ్ధర. యము హృల్లేఖాదిమంత్రాభ్యసననిరతు డై డై యాగమోక్తప్రకార 
క్రమయుక్తిం గంధపుష్పాక్షతదళముల శై నీకంఠు నర్ధాంగలక్ష్మిన్‌ 
భ్రమరాంబాదేవి నంతర్భమరఫలరసప్రహ్వచూత ద్రువుణ్యా 
శ్రమవాటీషే హేమసింహాసనవిలసదధిష్థాన నర్చించె నిష్టన్‌. |55॥ 


తే. చెలువయును దాను నాశీతబిలసహస్ర 
మార్గశాఖోపశాఖల మౌనివరుండు 
విధుకిరిటులం బూజించెం వెదకి వెదకి 


యమృతమయలింగమూర్తుల నధికభక్తి. 56 ॥ 
వ. వెండియు నయ్యిల్వలమధనుండు యథావిధి మండూకకుండంబునం గ్రుంకె. 


పంచాక్షరీమంత్రసిద్ధుండు పంచధారాపల్లధార లనునిర్లరప్రవాహంబుల( 
గృతావగాహుండయ్యి. పాటలజటాకిరిటుండు 
హాటకకూరశిరఃశృం గశ్చృంగాటకఘాటంబునం గోటిలింగంబులం భజించె. 
లోపాముద్రాధిపతి యద్రికటకభద్రాసనంబున 
సమున్నిద్రప్రతాపముద్రావిద్రుతాక్షుద్రోపద్రవుం డగునుద్యానవీరభద్రు 
శ్రీద్రవహరిద్రాక్షతంబుల భద్రదారుద్రు పారిభద్రద్రుమక్షారకంబుల నారాధించె. బ్రహ్మర్షి 
బ్రహ్మపాదారవిందద్వంద్వంబు హరిచందనచర్చామచర్చికల నర్చించే. 


సిద్ధతాపసమూర్థాభిషక్తుండు ఘంటాసిద్ధేశ్వరునివలన మంత్రసిద్ధి వడసె. 
మహాభాగుండు భోగవతీతీరంబున భోగేశ్వరు భోగాపవర్గప్రదు "భుజంగభూషణు 
భజించె. నీవారముష్టింపచుం డిష్టకామేశ్వరునకుం బటిష్టనిష్టావిశేషంబులం దుష్టిం 
గావించె. భువనగోప్తసప్తమాతృకలం దలంచె. నహుషదమనుండు 
ముషితనకలకలుషం 
బగుకదళివనవిషమభువినిగమభషకపరిషదనుగతవృషభగమనుం గపటశబరభటు 
నటం (9) దుహితృపర్దివృఢు నశఠమతిం గొలిచె. అనంతరంబ 
యొక్కవివిక్తప్రదేశంబున సుఖాసీనుండై. 57 ॥ 


తే. అరి గుంభో ద్భవుం డిట్టు లనియె సతికిం 
బద్మీలోచన! చూడు శ్రీపర్వతంబు 
పాయ కిం దుండుం బార్వ తిప్రాణవిభుండు 
మల్లికార్డునదేవుండు మనిరి. 58|| 


తే. ధవళలోచన! శ్రీపర్వతంబుమహిమః 
బ్రన్తుతింపంగం శక్యమే బ్రహ్మకైన 
గండశిల లెల్ల శంభులింగంబు లిందు 
సిద్ధమును లిందు. వసియించుచెంచు లెల్ల. |59॥ 


క. చాకున్న నీదు ముక్తుల 
శ్రీకానీక్షేత్ర మెవ్వరికి నిది నిక్కం 
బీకుధర మిచ్చు శిఖరా 
లోకనమాత్రమున ముక్తులు కురంగాక్ష. | 60 ॥ 


వ. అనియె నప్పుడు లోపాముద్ర ముద్రికామణిమయూఖరేఖలు నఖరశిఖరంబులం 
జిగురొత్త విద్రుమప్రవాళంబుల యుల్లాసంబు నుల్లసం బాడెడు పాణిపవల్లవంబులు 
మోడ్చి ఫాలభాగంబునం గదించిన వినయవినమితోత్తమాంగయై యున్నం గనుంగొని 
సస్నేహంబును సబహుమానంబును సానురాగంబును  సాభిప్రాయంబును 
సమర్శంబును సవిభ్రమంబును సోపాలంభంబునం గాం గుంభసంభవుండు మహాదేవి 
కిట్లనియె. |61॥ 


సీ. హృదయంబులో సంశయించి నిగూఢార్థ 
మిద మిళ్ణ మని నిశ్చయింపలేక 

యది తేట తెలివిగా నడుగంగం దలంచి ల 
జ్ఞాసాధ్వసంబులు సందడింప 


నవనమ్రముఖపద్మ వైయున్నదానవు 
ప్రాగల్భ్యసరణి యేర్పడునొ యంచు 

మాటాడనేరనిమాంటినంగవు నీవు 
సకలకాలంబు నోసరసిజాక్షి! 

తే. కాంత! యేకాంతవేళల( గాంతునెదుర 

నగుచుం దెగడుచు నుండుట తగవుసూవె 

వలసి సిగ్గున వెఐపున( గలసి బెరసి 

యుండకుండుట మాబోటు లోర్వంగలరె? ॥62॥ 


వ. అనిన విని లోపాముద్ర మౌనముద్ర దిగద్రావి మునీంద్రున కి ట్లనియె. |॥63॥ 


సీ, చతురశీత్యాయామసంపన్న మై యోజ 
తేధవైభవాభ్యుద్దత మయి 
ముప్పదియోజనములంవెడల్పును గల్లి 
సార్థత్రికోటితీర్ణాన్విత మయి 
సమధికాష్టారీతీసాహ స్రనీంయమి 
“జనసమాకుల మయి సప్తకోటి 
మంత్రాశ్రయం బయి మహనీయమహిమ మై 
తనరారునీపర్వతంబునందు 
తే. శిఖర మీక్షించునంతన చేరు నట్టి 
ముక్తి జంతువులకు (మణీ) జివములు దొరంగం 
జచ్చినప్పుడు గాని మోక్షంబు లేదు 
కాశి కరుగంగ నెటికిం గాళ్లజాలి. | 64॥ 


వ. మజికొందంయి కేవలవిజ్ఞానంబు. బ్రశంసింతురు. కొందజు విజ్ఞానంబువలన 
సముచ్చితం భైనకర్శంబుం “బరిశీలింతురు. కొందయి దానంబులు గొనీయాడుదురు. 
కొందబు వ్రతంబులు సెప్పుదురు. కొందజు యజ్ఞంబులు మెత్తురు. కొందజు 
తపంబులు గోరుదురు. కొందటు బ్రహ్మచర్యం బభినందీంతురు. కొందఠయి ) గార్హస్థ్రంబుం 
బ్రశంసింతురు. కొందు వానప్రస్థాశ్రమంబు మన్నింతురు. కొందజు సన్న్యాసంబుం 
బ్రసంగింతురు. కొందయి తీర్గసేవ యావిష్కరింతురు. కొందజు స్వాధ్యాయంబు 
నధికరింతురు. కొందు కోశీశ్రీపర్వతాదిశివస్థానంబు లభ్యర్థింతురు. ఇన్నియు 
ముక్తిస్థానంబులై యుండు, నందులోపల సులభంబగు ముక్తిస్థానం బెయ్యది? 
వినవలతు నానతిమ్ము. సంశయబీజభూతంబు లైనయావిప్రతిపత్తివచనసహస్రంబులు 
వినంగ నాడెందంబు డోలాందోళనం బందుచుండు. 65|| 


క. అని యడిగినం గలశసుతుం 
డనుమోదరసార్దుహృదయుం డై దేవికి ని 
ట్టను నడుగవలయు నర్ధమ 
వనజానన! యడిగి తుక్తీవైభవ మలరన్‌. ||66॥ 
అగస్త్యుండు లోపాముద్రకు బాహ్యాభ్యంతరతీర్థమాహాత్మ్యంబుం జెప్పుట 


శా. శ్రీశైలాదులు ముక్తికారణములై చెప్పంబడుం దీర్థముల్‌ 
ప్రాశస్త్యంబును నన్నితీర్థముల కప్రత్యూహ మై వర్తిలున్‌ 
గాశీప్రొప్త(ప్తికరంబు లైనక తనం గైవలల సహుల్‌ 
గాశీక్షేత్రము గ్రైకొనుం దరుణి! 'సాళ్షన్నుక్తి హిషత్వమున్‌. ॥67॥ 


వ. ప్రయాగ నైమిశంబు కురుక్షేత్రంబు గంగాద్వారంబు నవంతిక యయోధ్య మధుర 
ద్వారక సరస్వతి సహ్యంబు గంగాసాగరసంగమంబు కాంచి త్ర్యంబకంబు 
సప్తగోదావరంబు కాలంజరంబు ప్రభాసంబు బదరికాశ్రమంబు మహాలయం 
బోంకారంబు పురుషోత్తమంబు గోకర్లంబు భృగుతీర్థం బంబుపుష్కరంబు శ్రీపర్వతంబు 
నా నివి మోక్షకారణంబు లైనమహాతీర్థంబులు. ॥68॥ 


సీ, శంభుప్రసాదంబు సమకూజకుండిన. 
దీర్ధయాత్రకు సమ్మతింప దాత్మ 
దీర్థంబు లాడంగం దివుట లేకుండిన. 
బ్రతిబంధదురితంబు వాసిపోదు 
ప్రతిబంధదురితంబు వాసిపోకుండిన 
గాలి కేగెడునట్టికడంక లేదు 
కాశీపురక్షేత్రవాసమ్ము లేక యే 
విజ్ఞానదీపంబు విస్తరిలదు 
తే. జ్ఞానమున( గాని మోక్షంబు సంభవింప 
దతివ! జ్ఞానం బనంగ వేదాంతవాక్య 
సంభవం బైన దదియ పోజ్ఞాన మండ్రు 
తరుణి విజ్ఞాన మీసూక్ష్మ మెణింగికొనుము. ॥69॥ 


క. ధారాతీర్థం బనంగాం 
దారాధివవదన! ఖడ్గధారాంచల మ 
ద్రారాంచలమున ద్రివ్విన 
వీరాగ్రేసరుండు ముక్తివభవముం గాంచున్‌. ॥70॥ 


తే. తీర్థములు మానసములు ముక్తిప్రదములు 
తరుణి! యివి మేలు బాహ్యతీర్థములకంటె 
మానవుం డివి యేమణీ మధురవాణి! 
బాహ్యతీర్థంబు లాడ నిషలము సూవె. ॥71॥ 


సీ. తీర్ధంబు సత్య మింద్రియనిగ్రహము తీర్థ 

మనసూయ తీర్ధంబు వనరుహాక్షి! 
తీర్ధంబు దానంబు తీర్ధంబు సంతోష 

మనుకంప తీరంబు కనకగౌరి! 
బ్రహచర్యంబు తీర్ధంబు తీర్ధము ధృతి 

యమము తీర్థము విద్రుమాధరోష్టి! 
సమత తీరంబు విజ్రానంబు తీరంబు 

థి ఇ ® 

పుణ్యంబు తీర్ధంబు పువ్వుంబోడి 
తే. తీర్థములు మానసంబులు ధీవిశుద్ధి 
యతిశయిల్లంగ నివి యాడ కాడినట్టి 
పంచజనులకు(: గలహంసపక్షిగమన! 
బాహ్యతీర్థావలులు తీర్థఫలము నీవు. ॥72॥ 


చ. బిసరుహపత్రలోచన! కృపీటములందు మునింగియాడవే 
మొసళులు మీలు కర్కటకముల్‌ గమఠంబులు వాని కబ్బునే! 
యసదృశమైనతీర్థఫల మట్టివిధంబు సుమీ? తలంప మా 


సస మగుతీర్థమాడనిజనంబులకుం బహుబాహ్యతీర్థముల్‌. ॥73॥ 


తే. సుదతి! యేటికి నంతర్విశుద్ధి లేని 
బాహ్యసంశుద్ధి? బహుతీర్థపరీచయమున 
వేయుగడవలజలమున లిం గడిగిన 
గలుగునే శుద్ధి వారుణీకలశమునకు? ॥74॥ 


తే. రాగదోష మలాపహారక్షమంబు 
మానసం బైనతీర్థంబు ౩ మందగమన! 
యవనిం బంకరజోవ్యపాయక్షమంబు 
బాహ్యతీర్థంబు మేచకోత్సలదళాక్షి! ॥75॥ 


స్స్‌ దర్శించినపుడ చిత్తము నిర్నిబంధనం 
బగు బ్రసాదగుణంబు నందు నేని 
గలుషంబు గాని 'దుర్గంధంబుం బొరయని 
సలిలంబు నెరముగాం గలుగునేని 
బావనక్షేత్రపుణ్యావనీధరతపో 
వనసన్నికర్షంబు దనరు నేని 
శంసితవ్రతులైన సంయమిశ్రేష్టుల 
యధికపరిగ్రహం బబ్బునేనిం 
తే. దీర్థములు పెక్కులాడిన తీర్ధ మగునె? 
ధవళలో చన! సలిలమాత్రమునం జేసి 
ముదిత! దేహమునం దంగములకుం బోలె 
దారతమ్యంబు గలదు తీర్థముల కతివ. ॥76॥ 


వ. సారంగనయన! తీర్ణాంగంబు లప్రతిగ్రహం బనహంకాం బకోపనత్వం బనాలస్యంబు 
సూనృతంబు సమాధానంబు శ్రద్దధానత్వంబు హేమనిష్థక్షేత్రోపవాసంబు 
పితృతర్పణంబు బ్రాహణభోజనంబు పితృశ్రాద్ధంబు పిండప్రదానంబు శీరోముండనంబు 
మొదలుగా గలయవి సాంగోపాంగంబు లయి ఫలంబు నీజా(లు. మటిీ 
యత్తీర్ణతారతమ్యంబు వివరించెద. ॥77॥ 


సీ, చెలువ! శ్రీగిరియందు శిఖరేశ్వరం బను 
శిఖరంబు జూచిన జేరు ముక్తి 
కాంత! శ్రీశైలంబుకంటె వేగంబునం 
గేదార మీ జాలుం గేవలత్వ 
మంతకంటెను వేగ మరవిందలోచన! 
యమృత మీనొప్పుం బ్రయాగతీర్థ 
మాప్రయాగముకంటె నతివేగమున జేయు 
నవవర్గ మింతి! మహాశ్శశాన 
తే. మతివ! యానందకాననప్రాప్తికరము 
లఖలతీర్థంబులును సందియంబు లేదు 
కాశికాతీర్ట్‌ మాడక కదియరాదు 
లక్షతీర్థంబు లాడిన మోక్షలక్ష్మి. | 78॥ 


శివశర్శోపాఖ్యానము 


వ. ఈయర్థంబు దేటపడ నొక్కయితిహాసంబు చెప్పెద వినుము. మధుర 
యనుపట్టణంబున శివశర్మ యను విప్రోత్తముండు గలండు. అతండు వేదంబులు 
చదివి, తదర్ధంబు లెజీంగి, ధర్మశాస్తంబులు పఠించి, పురాణంబు లధిగమించి, 
యంగంబు అభ్యసించి, తర్కంబు “లాలోడించి, మీమాంసాద్వయం బాలోదించి, 
ధనుర్వేదం బవగాహించి, యాయుర్వేదంబు విచారించి, నాట్యవేదంబు గ్రహించి, 
యర్థశాస్తంబు(లు ) ప్రాపించి, మంత్రశాస్త్రంబు(లు ) దెలిసి, భాషలు గజచ్చి, "లిపులు 
నేర్చి యర్ధ్థం బు(లు )పార్టించి, ధర్మంబులు చేపట్టి, భోగ్యంబు లనుభవించి, పుత్తుల 
నుత్సాదించీ, వారి కర్థంబు విభజించి యిచ్చి, “యౌవనంబుపోకకు ముదిమిరోకకు 
శోకించి వ్యాకులుం డయ నిజాంతర్గతంబున. ॥79॥ 


శా. నానాశాస్తము లభ్యసింపను ననంతద్రవ్య మార్దింప న సం 
తానంబురె బడయంగం బుత్రులకు నర్ధంబు ల్విభాగించి యా 
బౌనఃపున్యమునన్‌ సుఖం బనుభవింపంబోయెం గాలంబు గౌ 
రీనాథున్‌ భజియింప నేన నయితిన్‌ శ్రీకాశికావల్లభుంన్‌. |॥80॥ 


సీ. కొలువంగ లేనైతి గోపాలకృష్ణుని 

నర్చింప లేనైతి హ స్తివదను 
మ్రైక్కంగ లేనైతి మునిజనశ్రేణికి 

సేవింప లేనైతిం జిత్రభాను 
యజియింప లేనైతి నమరసంఘాతంబు 

బూజింప లేనైతి భూదివిదులం 
గట్టింప లేనైతిం గమలకాసారంబు 

'నిలుపంగ లేనైతి( దులసివనము 
తే. పేరటాండ్రను నర్చింపనేరనైతి 
సలిలసత్రంబు సాగింపంజాలనైతి 
నాజ్యతిలహోమవిధులు మంత్రాన్వితముగ 
హుతవహునియందుం జేయంగ నోపనైతి. |81॥ 


తే. పురుషసూక్తము శ్రీసూక్తమును జపింపం 
బావమాని పఠింపం దత్సరత మీ 
నర్ధి శతరుద్రియంబు పంచాక్షరంబు 
ప్రణవమంత్రంబు జపియింపం బ్రతిదినంబు. ॥82॥ 


క ఈహర్మ్యము లీతురగము 
లీహేమము లీభుజిష్య లీధాన్యము లీ 
దేహము నాతో వచ్చునె? 
యూహింపంగం బుణ్యకర్మ మొక్కటి దక్కన్‌. ॥83॥ 


సీ. పొడిదగ్గు కంఠంబుం బొరివుచ్చకయమున్న 
తల ప్రకంపంబు( బొందకయమున్న 
బొమలు కన్నులమీందం బొదివి వ్రాలకమున్న 
పగ నేత్రముల కడ్డు పడకమున్న 
శ్రుతిపుటంబుల శక్తి సురిం౧ పోవకమున్న 
వళు లాననమునం బర్వకయమున్న 
హృదయంబులో జాగ పదను దప్పకమున్న 


గాత్రంబు శిధిలంబు గాకమున్న 
తే. పండ్లు వేర్వాసి కదలుచూపకయమున్న 
కాళికడకంటిచూపు పై రాకమున్న 
కాలుసేయాడుకాలంబె కదలవలయు( 
దీర్థసేవకు దేహ మస్థిరము గాన. ॥84॥ 


వ. అని తీర్థయాత్రాపరాయణుండై యిల్లు వెడలి 
రెండుమూూడుపయనంబులకొలందితెరవున నొకవటవృక్షంబుక్రింద 
బరిశ్రమాపనో దార్థంబు విశ్రమించి యంతరంగంబున నిట్లని వితర్కించె. |85॥ 


మ. కరికర్ణాంతవిలోల మాయువు శరత్కాదంబినీచంచలా 
తరళం బాత పయస్తరంగచలముల్‌ తారుణ్యముల్‌ తీర్థముల్‌ 
పరిపాటిం జతురంతధాత్రిం జరియింపన్వచ్చునే యైన స్‌ 
బురముల్‌ నాలుగుమూండుముక్తిజనకంబులీ మున్ను వీక్షించెదన్‌. ॥86॥ 


న సప్తపురీప్రశంస 
తే. ఉజ్జయిని కాశి మాయ యయోధ్య కాంచి 
మథుర ద్వారక యనెడి నామములు గలిగి 
పట్టణము లేడు గీర్తిసంపద వహించు 
మహాతకైవల్యలక్ష్మికి మందిరములు. ॥87॥ 


వ. అని నిశ్చయించి. ॥188॥ 


సీ. సాకేతమున కేగి సరయూతరంగిణి 
నభిషేక మొనరించె నధికభక్తి 
నల్పుం దెల్పును నైన నదులకూటము ప్రయా 
గాఖ్యంబునందు దేహంబు ద్లోచె 
గంగలో మణికర్ణికాతీర్థమునయందు 
సంకల్పపూర్వంబు గ్రుంకువెట్టె 
కైవల్యకల్యాణఘంటాపధంబైన 
యానందవిపినంబు నాశ్రయించె 
తే. తీర్ధదైవతకో టిం బ్రార్థించి పలికి 
యఖిలమును నాచరించి తీర్ధాంగకములం 
దీర్ధములయందు శ్రీమహాదేవుం గొలిచెం 
బావనాచారనిరతుండు బ్రాహ్మణుండు. ॥89॥ 


సీ. బ్రహ్మలోకోన్నతప్రాసాదనిశ్శేణి 

యాజవంజవభీతి కభయపాణి 

కలుషకంఠచ్చేదకాలాయన కృపాణి 
కైవల్యనవమౌక్తికమున కాణి 

[2]వీరావనీస ముద్విష్టకంతర్వాణి 
చక్షురుత్సవగంధసారశో ణి 

చేతః ప్రసాదలక్ష్మీవిహారక్షోణి 
కల్పాంతకాలంబు గలపురాణి 


తే. పరమకల్యాణి యాపగాంభస్తివేణి 
రాజరేఖావతంసుగారాపురాణి “ 
సమధికప్రీతిం దేలి యాసత్యవాణి 
కేవలత్వశుభశ్రేణి గ్రుంకువెట్టె. ॥90॥ 


తే. అఖిలతీర్ధంబులును నాడి యవనిసురుండుం 
గోర్కిమెం బుణ్యలక్ష్ముల( గొల్లవెట్టె 
నటువిశేషించి గంగాప్రయాగతీర్థ 
మధికతాత్సర్యనిష్టతో నాడందొడీంగె. ॥91॥ 


న. వైకుంఠముననుండి వచ్చి వైకుంఠుండు 
దేవీస హాయమై తీర్థ మాడు 
గోలోకముననుండి గో, మాతృకలు వచ్చి 
తీర్థ మాడుదు రతిస్థిరమనిషం 
గాశికాపురినుండి కాలకంఠుండు వచ్చి 
దివసంబు దివసంబు తీర్ధ మాడు 
వరుస దిక్కులనుండి వచ్చి దిక్సాలురు 
త్రిదశేశ్వరాదు లాడుడురు తీర్థ 
తే. మమరగంధర్వసిద్ధవిద్యాధరర్షి 
గరుడకిన్నరయక్షరాక్షనేపిశాచ 
భూతములు దీర్ధ మాడు వేంబోక చివర 
బూష మకరస్థు:డైన యప్పుడు ప్రయాగ. ॥92॥ 


వ. అది ప్రజాపతిక్షేత్రబు యాగంబులకంటెను బ్రకృష్ణం బగుటం జేసి దానికి 
బ్రయాగసమాహ్వయం బన్వర్థనామంబై యుండు. మార్తాండుండు మకరరాశిస్థుండై 
యుండ మాఖమాసంబున మఘవ మణిశిలాశకలవి సరవిసృమరకిరణ సందోహ 
సందేహదానదీక్షాధురంధరంబులగు కాళిందీసింధుకబంధంబులతో సంబంధించి 
కర్పూరగంధసారతారహారనిర్ణరాహారనీహారక్షిరధారా శ్రేణి పాణింధమంబై(న) 
సొరసింధవధవళవాఃప్రవాహంబు ప్రవహింప 
సితాసితచ్చాయాచ్చటాగుళుచ్చవ్యతికరంబునం జేసి మోక్షలక్ష్మీకటాక్షవీక్షణంబునుం 
బోని యమ్మహాతీర్థరాజంబునం గ్ర గ్రుంకి బ్రాహ్మణుండు కృతార్థుం డయ్యె. వెండియు. ॥ 
9౩|| 


గీ. కాశి కేతెంచు మజీిం బ్రయాగమున కేగుం 
గాశి కేతెంచు మజీిం బ్రయాగమున కేగు 
మునుంగు మణికర్ణికాతీర్థమునను మటీయు 
మునుగు మణికర్ణికాతీర్థమునను మజీయు. ॥94॥ 


శా. కింకుర్వాణపురందరాదికమహాగీర్వాణకోటీకిరీ 
టాంకస్థాపితనూత్నరత్నరుచిధారాశ్లేషకిమ్మిరప 
త్వంకేజుండు హరుండు జంతువులకుం బ్రాణాంతకాలంబునం 
దోంకారాక్షరమంత్రరాజము. జెవిన్‌ యోజించు గాలీస్థలిన్‌. 95 | 


గీ. కర్ణికాంతము సేరి యేకతమ శివుండు 
మునుకు మోక్షచింతామణి జనున కెపుడుం 


గాన మణికర్ణికాసమాఖ్యత వహించె 
నమ్మహాతీర్థ మమరు గంగాంతరమున. ॥96॥ 


క. ఉద్భిజ్జములు జరాయు 
ప్రోద్భూతము లండజాతములు స్వేదజముల్‌ 
తద్భూమండలి జచ్చి మ 
హాద్భుతముగ బుట్టు హాలహలకంధరులై. | 977 | 


గీ. ఎడమప్రక్కయి కాశిలో నీల్లునట్టి 
మశకశిశువున కోంకారమంత్రరాజ 
మభవుం డుపదేశ మొనరింప నమరకోటి 
సిగ్గువడుచుండుం దమవృథాజివములకు. ॥98॥ 


చ. కటకట! కాశికాపురి నొకానొక నిద్దుర గన్నుమోడ్చి య 
ప్పటం గనువిచ్చి చూచి కుడిభాగముం గన్గొని చోద్య మందు దా 
పటిదెసం జూచి యచ్చెరువుపాటు వహించు మనస్సరోజసం 
పుటమున నాడులాగు మగపోడిమియుంగల జంతుసంతతుల్‌. ॥99॥ 


మ. గృహమేధిప్రవరుండు విపు, డమృతక్షేత్రంబు వారాణసిన్‌ 
ద్రుహణక్షేత్రము వాసిపోవందలంచెన్‌ దూరంబుగా వెండియు 
న్మహి( గైవల్యపుతీర్థముల్‌ గలిమి సంభావించి శాస్త్రజ్ఞతన్‌ 
బహుధావి ప్రతిపత్తి దీవిషయముల్‌ పాదైనశాస్తార్థముల్‌. |100॥ 


సీ. ఆనందవిపినపుణ్యానుభావాధిక్య 
మెజుంగండా తా నేమి యెల్లయదియు? 
దెలియండా తా నేమి దేవలోకారోహ 
నిశ్శేణి యగుగంగ నిత్యమహిమ? 
మణికర్ణికాతీరమాహాత్మ్యవిభవంబుం 
జూడయడా తా నేమి సూక్ష్మదృష్టి? 
నరయండా తా నేమి యామ్నాయముల+ బురా 
ణేతిహాసముల విశ్వేశుగరిమ? 
గి. నకట! పుణ్యప్రమాణాంతరానువ్న త్తి 
నుదక మున్నతభూమియం దుండలక 
పల్లమున కొడ్డగిల్లినపగిది నతండు 
కదల దీర్జాంతరమునకుం గాశినుండి. ॥|101॥ 


వ. కదలి కతిపయప్రయాణంబుల. |102॥ 


సీ. ఏవీటిశృంగార మెలదోటలో నుండు. 
గదల కెప్పుడు కాలకంధరుండు 
ప్రతిదినంబునను నేపట్టణంబునకు ది 
వ్యాభిధానంబు పెం పమర నెగసు 
జేనెంటం జేనెంట శివలింగములు కోటి 
సంఖ్య లేపురమునం జాల నొ పుం 
గల్పాంతవేళ నేకటకంబు మునుంగదు 


నింగితో రాయుమున్నీటివెల్లి 
గీ. నట్టిమహిమల యుజ్జని కరుగుదెంచి 
కాళి దర్శించె శ్రీ శ్రీమహాకాళు( గొలిచె 
యుండె శివశర్మ యట రాజయోగపరత 
నిఖిలముక్తుల కచ్చోటు నెలవుగాన. |103॥ 


ఆ. హాటకేశ్వరుండు మహాకాళనాథుండు 
దారకేశ్వరుండు తలిరుంబోడి? 
యుబ్బి లింగము లయియున్నారు పాతాళ 
మర్త్యనాకభువనమండలముల. ॥104॥ 


ఉ. కందవు గాజుపాటివు వికారము నొదవు పూతిగంధముం 
జెందవు వాడ వప్పురముసీమల నల్గడ వామకర్ణముల్‌ 
క్రిందుగ దీరనిద్రలు ధరించి శయించినజంతుదేహముల్‌ 
సుందరి! యిట్టిచోద్యములు చూడము తక్కినతీర్థభూములన్‌. ॥105 | 


క. లీల మహాకాల! మహి 
కాల! మహాకాల! యనుచు గడుభక్తి మహా 
కాలస్టానాధీశ్వరుం 
గాలగీళున్‌ సంస్మరింపం గాంతురు ముక్తుల్‌. 106 ॥ 


గీ. భవు మహాకాళు సేవించి బ్రాహ్మణుండు 
గదలెం గాంబీకి నక్కాంచికాపురమున( 
గలికి వేడుకకత్తె శ్రీకామకో! టి 
గవయు నేకామ్రనాథునిం గరిమ గిరిశు. ॥107॥ 


ఉ. కాంచికిం బోయి బ్రాహ్మణుడు గాంచెను దావళభూమి భృచ్చిరః 
కాంచనకంధరానిఅయు( గైటభమర్దను( గామకోటి ద 
ర్భించి భజించె బాలశశిశేఖరు నేకరసాలనాయకు 
న్చంచె ననేకపూర్వజననంబుల బుట్టిన పాతకౌఘముల్‌. ॥108॥ 


సీ, ముడువంగ నేర్తురు ముడువ దాపటికి రాం 
జికురబంధము లీ6గ జీరువాజం 
బొన్నపువ్వులం బోలు పొక్కిళ్లు బయలుగాం 
గట్టనేర్తురు చీర కటిభరమునం 
దొడువంగ నేర్తురు నిడువ్రేలుజవులయం 
దవతంసకంబుగా నల్లిపువ్వు 
పచరింప నేర్జురు పదియాజువన్నియ 
పసిండిపాశములో! రపట్టుచెంగు 
గి. పయ్యెదమసుయు బాలిండ్లం 'బ్రాశనీరు 
తజఖచు పూయుదు రోల (లి) లి) గంధంబు బసుప్తు 
బందికత్తెలు సురతప్రసంగవెళం 
గంచివ్రేతలు కుసుమాస్త్రఖడ్డలతలు. ॥109॥ 


గి. కాంతి యందురు గొద అక్కాంచిపేరు 


కమ్రకురువిందరత్నసత్కాంతిదంతి 
నప్పురంబున నేడునా ళ్లధివసించి 
బ్రాహ్మణుడు సర్వదేవతాప్రతతిం గొలిచె. |110॥ 


వ. అందుండి ప్రభాసక్షేత్రంబుమీందుగాం జని. ||111॥ 


క. ద్వారవతీనగరంబునం 
గోరిక శివశర్మ యుండి కొన్నిదినంబుల్‌ 
నారాయణపుణ్యకథా 
పారాయణు లైనపరమభాగవతులతోన్‌. |॥112॥ 


గీ. ధవళలోచన! యొక్కచోద్యంబు వినుము 
ద్వారవతియందు. జచ్చినవారియొడలి 
యస్థిశకలంబులం దంతరాంతరముల 
దనగు శ్రీపాంచజన్యసుదర్శనములు. |113॥ 


ఊఉ. కాంచనకేతకీకునుమగర్భదలో దరసోదరప్రభా 
భ్యంచితమై పటిరఘుస్ఫణాగురుసౌరభలక్ష్మి తో బిసా 
లించుచుం గమ్మనై పరిమళించు సముజ ము పిచందనం 
బించినవెడ్కతోడ ధరియింతురు భాగవ క్రీ త్రము ల్చురిన్‌. |114॥ 


గీ. రమణీ! ధరియింతు రూర్జ్వపుండ్రములు మెజియ 
ఫాలతలమున నవ్వీట భాగవతులు 
కఠినపాపపరంపరాకంఠనాళ 
ఖండన ప్రక్రియాక్రూరఖడ్గలతలు. |115॥ 


సీ. కమనీయగోపికాగంధసారంబున 
నూర్జ్వపుండ్రములు బాగొప్పం దీర్చి 
వక్షస్సలంబుల వనజాక్షమాలికా 
చారునైపథ్యంబు సంతరించి 
దక్షిణశ్రవణరంధ్రములం గోమలకృష్ణ 
తులసీప్రవాళంబు అలవరించి 
నలినలోచనదివ్యనామసంకీర్తనా 
భంగికి జిహ్వలం బాలువెట్టి 
గీ. ద్వారవతియందు ముక్తికాంతావిహార 
మంటపములందు నుంద్రు నిర్మలవివేక 
నిరభసంధికృపాగుణనిర్లిరోధ 
పరమభాగ్యాన్వితులు మహాభాగవతులు. |॥116॥ 


గీ. ప్రతియుగంబును ద్వారకాపట్టణంబు 
ముంచి రత్నంబులెల్లను మ్రుచ్చిలించి 
కొంచుంబోయెడుకతమునం గువలయాక్షి! 
యబ్ది కొడంగూడె రత్నాకరాహ్వయంబు. [117 | 


౧. కట్టు రింగులువారం గటిభాగమునయందు. 
బసిండికమ్ములపచ్చపట్టుచేల 


వక్షస్సలంబున వనమాల ధరియించు. 
గౌస్తుభగ్రైవేయకమున గూర్చి 
సేసకొప్పునం జుట్టు శిఖపింఛరింఛిలి 
మక్కలీంచిన జిల్లుమడు(గుపాగ 
గొ జ్ఞంగిపూనీరు కులికి మేదించిన 
కమ్మకస్తురి మేన గలయ నలందు 
గీ. ద్వారకాపట్టణముపొలిమేరసీమం 
గాలవశమున  నీల్టిన క్షణమునందుః 
గైటభారాతిసారూప్యగరిమం గన్న 
రెటపక్షిసరిసృపక్రిమికులంబు. |118॥ 


ఉ. ఆప్ప్ఫథివీసుపర్వుండు ప్రియంబున ద్వారకయందుం దీర్జసే 
వాపరతంత్రుండై యయిదువాసరము ల్వసియించి పోయే మా 
యాపురి కమ్మహానగర మంబుజపత్రవిశాలనేత్ర! దు 
ష్పాపము పూర్వజన్మమునం బాపము నేసిన మర్త్యకొటికిన్‌. ॥119॥ 


వ. అన్నగరంబును గొందజు హరిద్వారం బండ్రు కొందజణు మోక్షద్వారం బండ్రు (కొందజు 
గంగాద్వారం బండ్రు.) అవ్వలనన నిర్ణమించికదా భాగీరథి 
భుననపావనిభవజటాజూటాటవీవాటికాకు టజకోరకంబు మున్నీటం 
బెక్కుముఖంబులం గలసె. అట్టిమాయాపురంబునందు. ॥120॥ 


సీ. తీర్ధోపవాసంబుం దీర్చి జాగర ముండి 
తెల్లవాజంగ గంగ దీర్ధమాడి 
పితృతర్పణము జేసి పిండప్రదోనంబు 
యవసక్తుచరువున నాచరించి 
యగ్నికార్యము( దీర్చి హరుని నభ్యర్చించి 
ములుమోదుగాకులం బులియం గుట్టి 
రాగిలో వండిన న్చ్రాలేయి కుండంగ 
వండి డించినయట్టి వంటకంబు 
గి. కుడువంగూర్చుండి వడ్డించుకొ నందలంచు 
నంతలోన శిరన్తాప మావహీల్లె 
మేను గరుదాల్సెం జలి బెట్టి మెడలు నొచ్చె 
వేకి దలచూపె దాహ మావీర్భవించె. [121] 


వ. అప్పుడు శివశర్మ నిజాంతర్గతంబున. ॥122॥ 


గీ. బ్రతుకుమీందియాస పాయంగ౦ బెట్టితిం 
జచ్చువంటివేశి వచ్చినపుడు 
జలధినట్టనడుమ సాంయాత్రికుండు కలం 
బవిసినపుడు ధనమునాసవోలె. 123 ॥ 


సీ. ప్రతివాసము ల. క్షేత్ర 
శుంక్షణము సేయం బ్రావుం డెవ్వం? 
డిటమీంద న. నిందుబింబానన 
విధవసంసారంబు వెడల(బోయు(? 


దనయు లిం కేభంగి ధనవిభాగములక్రై 
పోరితంబులు లేక పొసిగియుందు? 
రఖిలపురాణేతిహాసశాస్త్రాగమ 
గ్రంథసంరక్ష యెక్కడిది యింక? 
గీ. నకట! మిన్నులు వడ్డదో ననద వోలె 
దిక్కుమాలినప్రేత నై తిరుగవలసె 
శిరసుపై మృత్యు వాడెడు శీఘ్రమునను 
చావు నిక్కంబు బ్రతుకుట సంశయంబు. |124॥ 


శా. సంతాపంబునం బొంద నేమిటికి నీ సంసారయాత్రావ్యథా 
చింతాభారము పూని జూర్తిదహనార్చిర్దాహము ల్పాలవే 
చింతింతు న్మది విశ్వనాయకు శివున్‌ శ్రీకాశీశాధీశ్వరుం 
జింతింతున్‌ సరసీరుహాక్షుని హరిన్‌ శ్రీన్వారూవల్లభున్‌. ॥125॥ 


గి. ఏల చింతింప నిహమునం దెల్లసుఖము 
అనుభవించితి మధురామహాపురమున; 
బరమునందును ముక్తిసంపదయు గలిగె 
నేడుపురముల. దీర్ణంబు లాడంగనుట. |126॥ 


వ. అని వితర్కించుచుండ. ॥127॥ 


శా. పాటిల్లెం ధరణీసురోత్తమున కప్పాటన్‌ విదాహజ్వరో 
ష్మాటోపంబున నత్యు పద్రవము మైనాపాద మస్తంబుగాం 
a వ ృశ్సికకీటపుచ్చ ae న 
త్రోటీటేటదసంప్రభో త విషధూర్దుర్వారదాహాద్ధతిన్‌. ||128|| 


క. తన్నెయి(గ కదిరి నెబుంగక 
కన్నులు దెజఖవంగ నెజు/(గక వసుంధరపైం 
గొన్నిదినంబులు బ్రాహ్మణు 
డున్నట్లన యుండె నోటి(నొటి)యూరుపుతోడన్‌. |129॥ 


క. ఇటు బహువిధములం గడుసం 
కటపడి మాయాపురోపకంఠమున మరు 
త్రటినీతటనికటమునం 
దటుకున శివశర్మ కాలధర్మము నొందెన్‌. |130॥ 


వ. అంత. ॥131॥| 


మ. అసితాంభోధరనీలవర్థు లురుభద్రాకారు లాజానుదీ 
ర్లసముత్తుంగభుజాచతుష్టయు లలంకారాన్వితు ల్ఫుణ్యనీ 
అసుశీలాఖ్యులు విష్ణుకింకరులు లీలం బక్షిరాట్కేతనో 
ల్లసితం బైన రథంబు. దెచ్చిరి ప్రభ ల్నల్టిక్కులం బర్వంగన్‌. |॥132॥ 


సీ. వెలిదామరలం బోలు వెడందకన్నులతోడ 
గౌస్తుభగ్రైవేయకంబుతోడం 
బసిండికమ్ములపచ్చపట్టుబుట్టంబుతో 


మెయుంగారుంజామెన(చాయిమేనితోడ 
తలుకొత్తుపసిండిగేదంగిరేకులతోడం 

గన్తూరికాంగరాగంబుతోడ 
నటవీమయూరపింఛావతంసంబుతో 

జగురొ త్తుమొలకలేనగపు తోడ 
తే. నపుడ సాక్షాత్కరించినహరియు+ బోలె 
నెక్కె శివశ్మ గాంభీర్య మెసక మెసంగం 
గింకిణీజాలమాలికాలంకృతంబు 
గరుడకేతనసహితంబు కనకరథము. ||133॥ 


వ. ఇట్లు దివ్యవిమానారోహణం బొనర్చి శివశర్మ విష్టుకింకరుల( జూచి యిట్లనియె. ॥ 
134|| 


గీ. విష్ణుభక్తులం జెప్పంగ విందు నెపుడు 
నేం బురాణేలేహాససంహితలయందు. 
బుణ్యశీలసుశీలురన్‌ పుణ్యపురుషు 
లచ్యుతునిసముఖమున నుం డ్రధికు లనుచు. ॥135॥ 


గీ. వారు కారుకదా మీరు వనజనేత్రు 
లంబుధరనీలవర్లులు కంబుగళులు 
భద్రదివ్యా కృతులు చతుర్చా హుదండు 
లన్‌తతులనీపలాశమాల్యాభరణులు. |[136|| 


వ. అనిన వారు మహాత్మా! నీయట్టిమహానుభావు లెబుంగనియర్థంబులు గలవె? ఏము 
నీవు పెద్దలవలనం బురాణేతిహాససంహితాముఖంబుల 'ఏన్నపుణ్యశీలసుశీలుర 
మగుదుము. అనేకలోకంబులు గడచి కానీ వైకుంఠపురంబునకుం బోవరాదు. 
అయ్యయిలోకంబులవిశేషంబులు నీకుం శెప్పెదము. _ సావధానముతివై 
యవధరింపుము. ఈవును నడుగవలసినయర్థంబు అడుగు మనిన నట్టకాక 
యనుచుం జనువాండు ముందట. 


విష్ణుదూతలు శివశర్మకు సంయమనీస్వరూపంబు' దెల్పుట 


సీ. కణకులై వ్రేలినకుబుచజుంజుబువెండ్రు 

కలును గందెనచాయకాయములును 

గలివోసి నాన్చినగ్రచ్చకాయలభంగి 
గొణిమాలినట్టిదృగ్గోళకములు 

తొట్టివాతెఐిలపై దూరంబు సాగిన 
గొగిపండులతోడి కుముఖములును 

గూనివీశులమీద గోడియై బోడెత్తి 
తటివడ్డకంకాళదండములును 

గీ. రాసభక్రూరకంఠనిర్హ్రాదకఠిన 

ఘర్షరవ్యక్తభాషితోద్దారములును 

గలీగి యిదె కొంద యున్నారు గగనవీధి 

నొరిమెం నొడంగూడుకొని యెవ్వరొక్కొ వీరు? ॥138॥ 


వ. అనిన నద్దివ్యపురుషు లతని కిట్లనిరి. 139 ॥ 


ఆ. ఇది పిశాచలోక మీ ధూమ్రవర్లులు 
విను పిశాచరాజు లనఘ! వీరు 
చంద్రశేఖరుని బ్రసంగవశంబున( 
గొలిచినారు భక్తి గొంచియంబు. |॥|140 ॥ 


వ. అనియిట్లు క్రమంబునం బ్రశ్నోత్తరరూపంబునం గర్మానురూపంబు లగుఫలంబు 
లనుభవించుచు [31నుందురనిన నమరభావంబుల నుత్తరోత్తరాభ్యున్నతంబు లగు 
నాయాయిలోకంబుల వసియించియున్న పుణ్యపురుషులం గనుంగొనుచు శివశర్మ 
గుహ్యకలోకంబును గంధర్వలోకంబును  విద్యాధరలోకంబును  నతిక్రమించి 
యప్పరోలోకంబునకుం బోవు నవసరంబున. ॥141॥ 


చ. ఎదురుగ వచ్చె హేమరథ మెక్కి కృతాంతుండు సౌమ్యమూర్తియై 
పదురునిజాప్తకింకరులు పార్గ్వయుగంబున భక్తి, గొల్చి రా 
ముదిరనినాదముం జజఅచి ముందటి చక్కటి దివ్యదుందుభుల్‌ 
మృదులగభీరనాదములు మిన్నులు ముట్ట జెలంగుచుండంగన్‌. |॥142|॥ 


గీ. ఎదురుగా వచ్చి దక్షిణం బేలు రాజు 
ధర్మరాజు గరంబు సంతన మెలర్చ 
సాధు! సాధు! మహాబుద్దిబోధమహాత! 
మేలు మే! లని శివశర్మ మెచ్చి పొగడె. |143॥ 


సీ. అభ్యసించితి వేద మాజంగములతోడం 
బరిచర్య చేసితి గురుజనులకు 
నాదిపురాణేతిహాసంబులును ధర్మ 
శాస్తంబు సదివితి సారధిషణ 
సమబుద్ధిమై మహేశ్వరు( బుండరీకాక్షు 
సేవించి తేకాంతశీలమునను 
గైవల్యకల్యాణఘంటాపథము లైన 
ర్థంబు లాడితి తిరిగి యేడు 
గీ. ననఘ! నీ భాగ్యమునకు నియతియుం గలదె? 
చూడుమా! యెంతటిదియొ నీసుకృతగరిమ? 
భూసురోత్తమ? మాయంతలేసివారి 
చే నమస్కారములు గొన జెల్లె నీకు. | 144॥ 


వ. అని ధర్ముండు శివశర్మ నభినందించి నిజనివాసంబునకుం బోయె దదనంతరంబ. ॥ 
145 || 


గీ. విప్రక్రులముఖ్యుం డంతట వినయపరత 
నిటుల ననియె హృషీకేశుహితులం జూచి 
యనఘులార! యతిక్తూరుం డండ్రు జముండు 
సౌమ్యుండై యున్నవాం డేమిచంద మొక్కొ? |146॥ 


గీ. యమునిరూపంబు వర్ణింతు రఖిలమునులు 
గుండె రుల్లనునట్లుగా ఘోరలీల 


జమునిం జూడంగం గన్నులు చల్లనయ్యె 
నిప్పు డారౌద్రరసరేఖ లెందుం బోయె? ॥147॥ 


గీ. ఇదియ రూపంబొ? యీతని కింక నొక్క 
రూప మున్నదియో? మహాక్షోధమునకు 
నెజుంగ నానతియిండు నా కిరహస 
మనఘమతులార! సందేహ మావహిల్లె. |148॥ 


వ. అనిన [4]వారలిట్లనిరి. |149॥ 


క. నినుబోటి పుణ్యవంతుల 
కనఘా! శమనుండు సౌమ్య మగు నాకారం 
బున నుండు దుర్దనుల కీ 
యన రౌద్రాకారుంజై యుదగ్రత చూవున్‌. ॥150॥ 


వ. ఈదండధరుండు _దంష్ట్రాకరాళవదనుండును, _గ్రోధరక్తాంతలోచనుండును, 
నూర్ధ్వకేశుండును, గృష్టాంగుండును, బ్రళయాంబుదనిస్వనుండును, 
బరిభ్రమద్భుకుటీకుటిలనిటలతట విటంకుండును,  విశదవికటాకారుండునై 
దుర్వృత్తుల నీరీతి శాసించు. |151॥ 


సీ. పాదంబు లిరుకేలం బట్టి గుంజుండు జ 
రరితంబుగా వని. జట్టుజాత 
మెడ మెట్టి గోర్గొండి మెజీకి పుచ్చుండు వీని 
గ్రుడ్డు నక్తములు (నెత్తురులు) చెక్కుల స్రవింపం 
గరికండలుగ వీనికంఠంబు వ్రేయుండు 
గ రసానం బట్టినఖడ్గధార 
బలుత్రాళ్ల బంధించి తలక్రిందుగా వ్రేలం 
గట్టుండు వీని వృక్షంబుకొమ్మ 
గీ. అంపమున వీనికంఠంబు. ద్రెంపి విడుండు 
మడమతాంపుల వీనిమర్శముల నొంపు 
డెజ్జుంగా నగ్నిం గ్రాచినయినుపయిసుకం 
గులికి పోయుండు వీనిముక్కునను జెవుల. |॥152॥ 


గీ. పరకళత్రంబు కుచకుంభపాళియందు 
నఖముం దివిచిన పాపాత్మునఖమునందు 
నెట్టగా నగ్ని గ్రాగినయినపనూదు 
లుగ్రదృష్టిని జొన్సు( డత్యాగ్రహమున. ॥153॥ 


వ. పరదారముఖాఘ్రాణంబు చేసినపాపిష్టు వదనంబున నిష్టురనిష్టివనం బొనర్పుండు. 
పరదారభవనగమనం బొనర్చి కర్మ చండాలుని పాదంబులు ప్రచండత ఖడ్గంబున 
ఖండంబులుగా ఖండింపుండు. పరదారాధరో ష్టబింబంబు 
చుంబించునయ్యసంబంధుమూర్థం బుద్ధత చపేటంబునం దాటింపుండు. 
పరాపవాదపరునివక్షంటు లక్ష్యంబు సేసి తీక్లముఖనిశితక్షురప్రంబున నేయుండు. 
పరసంతాపకారి కటుకవచనుం డగు కుటిలబుద్ధిని సింగలంబుల  గ్రాంగిన 
మంగలంబున వ్రెల్చుండు. పరునియందు మిథ్యాదోషం బారో పించునిర్భయు 


బ్రవర్షనపూయశోణితకర్ణ్వమంబున ముంపు(డు. గురునిందాకర్త యగుధూర్తునోట 
సంవీర్హతప్తలోహంబు పోయుండు. పరకళత్రనాశకుం డగు సంకుసుకుచెవుల 
నిశ్శంకకలాయనశంకువులు గూర్చు డని దండధరుండు ప్రచండకోపాటోపంబున. 


గింకరులం జూచి పలుకు. వెండియు. |॥|154|॥ 


గి. రౌారవం బనంగను మహారౌరవ మన; 
గాలసూత్రంబు గుంభిపాకం బనంగ 
నంధతామిస్ర మనంగ సంహార మనంగ 
నారకంబులు మజీయు నెన్నంగం గలవు. ॥155॥ 


వ. ఈనరకంబులయందు దేవస్వభోక్తల బ్రహ్మస్వభుజుల శిశుహంతల( గృతఘ్నుల 
గురుతల్పగుల గోఘ్నస్తీ సమ్నమిత్రఘ్నల బరక్షేత్రపరాలయాపహర్తలం గూటసాక్టుల 
గరప ఘ్నుల బ్రజాపీడా రుల సురాపులం గూటశాల్మలిం బ్రాకించియు బట్టుగార్లం 

శ్టీంచియు. దలక్రిందుగా (వ్రైల)గట్టించియు నిక్షయంత్రములం బీడించియు 
ees ద్రోపించియు నినుపముక్కులకాకులం గజిపించియు 
యమకింకరులు పెక్కువిధంబుల బాధలు పెట్టుదురు. ॥156॥ 


క. హరినామకీర్తనంబును 
హరినామజపంబు నెవ్వం డాత్మం బరించున్‌ 
నరకమహావేదన య 
న్నరునకుం బ్రాపింపకుండు నయతత్త్వనిధీ! |[157 || 


వ. ఈయర్థంబు నీకు దేటదెల్లంబు గానించెద మాకర్ణింపు మాదికాలంబునం 
గృతాంతుండు నిజకింకరులతో నిట్లనియె. |158॥ 


సీ. గోవింద! భూతేశ! గోప! గంగాధర! 

చాణూరమర్దన! చండికేశ! 
కంసప్రణాశన! కర్పూర. రో 

పీపతి! శంకర! పీతవసన! 
గిరీశ! గోవర్ధనోద్ధరణ! బాలమృగాంక 

వర్ణ! "మాధవ! భవ! వాసుదేవ! 
విషమేక్షణ! మురారి! వృషభధ్వజ! హృషీక 

పతి! భూతపతి! శౌరి! ఫాలనెత్ర! 
గీ. కృష్ణ! హర! గరుడధ్వజ! కృత్తివసన! 
కల్మషారి! గౌరీపతి! కమఠ! శూలి! 
యనుచు బఠియింతు రెవ్వ రాఘనులు మీకు 
వందనీయులు చెనకంగ వలదు వారి. |159॥ 


సీ, హరి! రజనీశకళావతంస! రమేశ్వ 
ర! పినాకపాణి! శ్రీరామ! భర్గ! 
యనిరుద్ధ! శూలపాణి! నృసింహ! త్రిపథగా 
ద్దజటాకలాప! మురహర! యీశ! 
రాఘవ! యురగాభరణ! పద్మనాభ! యు 
గ్ర! మధుసూదన! ఎనాకపతి! యాద్య! 
ప్రమథాధినాథ! నారాయణ! మృత్యుంజ 


య! పురుషోత్తమ! త్రిదశైకనాథ! 
గీ. యచ్యుతా! కామశత్రుప! యబ్దపాణి! 
దిగ్వసన! చక్రపాణి! భూతేశ! యనుచుం 
దలంతు రెవ్వారు వార లుత్తములు భువన 
పావనాత్మకు లందయి ప్రభులు మీకు. ॥160॥ 


సీ. బ్రహ్మణ్యదేవ! శర్వ! ముకుంద! విశ్వేశ్వ 

ర! సనాతన! త్రిణేత్ర రావణారి! 
శ్రీకంఠ! ధర్మధురీణ! శంభువ! ః కమ 

లాధీశ! యీశాన! యదుపతి! మృడ! 
ధరణీధ[5]5! హర! యంధకహర! శార్జపా 

ణి! పురారి! విష్ణువ! నీలకంఠీ! 
వైకుంఠ! దేవదేవ! మధురిపుండ! త్రిలో 

చన! కైటభరిపుండ! చంద్రచూడ! 
గి. కేశినాశ! గిరీశ! లక్ష్మీపతి! త్రిపు 
రారి! వసుదేవసూనుండ! త్ర్యక్ష! యనుచు 
జపము సేయుదు రెవ్వ రవ్విపులపుణ్య 
ఘనుల గదిసినప్పుడు మీకుం గల్లవచ్చు. ॥161॥ 


వ. మణీయు వినుండు. శ్రీకాంత! శివ! యసురనిబర్హణ! మన్మథరివుండ! జనార్దన! 
ఖండపరశుండ! శంఖపాణి! శశిశేఖర! దామోదర! "రిపుసూదన! యంబుధరనీల! 
స్థాణువ! యానందకంద! సర్వేశ్వర! యను నీదివ్యనామంబులు భావించుకృతార్థులు 
మీకు మాననీయులు సుండీ యని యివ్విధంబున నంతకుండు గింకరవర్గంబు 
ననుశాసించె. ఈహరిహరనామంబులయష్టోత్తరశతంబు విన్ననుం బఠించిన జనులకు 
నారోగ్యైశ్వర్యంబులు సంభవించు. ॥ 162 | 


చ. శమనుని రాజధాని యగుసంయమనీనగరంబునం గరం 
దమకురుధర్శసేనదృఢధన్వజయద్రథు లాదిగా నృపో 
త్తములు నిజాంతనిర్మలినధర్శ్మధురంధరు లుండ్రు నిర్వ్యపా 
యమున ననర్థ్యరత్నమయ హారిహిరణ్మయహర్మ్యవీథులన్‌. |[163॥| 


వ. అని యివ్విధంబున. |164॥ 


పరలోకవృత్తాంతము 


తే. శమనలోకాభివర్ణ్లనశ్రవణపరత 
సుబుసుపోవంగ 'శీవశర్మ యొయ్యఈ జేరె 
నప్సరోలోక మది ప్రసూనాశుగునకు 
లోకవిజయైకపట్టాభిషేకభూమి. [165 || 


వ. అప్పుడు శివశర్మ విష్ణుశీలసుశీలుర కి ట్లనియె. ॥166॥ 


తే. ఎవ్వరొకొ? వీరు విమలపూర్ణేందుముఖులు 
దివ్యభూషామహారత్నదీప్తిజాల 
పరిధిచక్రావరణమధ్యభావ్యమాన 


భువనమోహనమూర్తు లిప్పురమునందు. ॥167॥ 
వ. అనిన వార లిట్టనిరి. |॥168॥ 


సీ. ఏయిందుబింబాస్య లిక్షుకోదండుని 
త్రైలోక్యరాజ్యాధిదైవతంబు 
లేయింతులకుం బుట్టినిల్లు దుగ్గాంభోధి 
మధుకైటభారాతిమడు(గుబాన్సు 
ఏచకోరాక్షుల కింద్రచంద్రజయంత 
నలకూబరాదులు ననుపుమిండ 
లేపువ్వుంబోడులయిరియింతచూపుల 
బుషులవంటిమనంబు లిగురువెట్టు 
తే. మహితభక్తి నేభామలమనుమరాండ్ర 
దక్షిణాసందవనమహాస్థాన... కి 
భీమనాధేశ్వరునకు సుత్రాము+ డిచ్చె 
ననఘ! వీరు ను మ్మయ్య! యయ్యప్సరనలు. ॥169॥ 


వ. ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, చంద్రరేఖ, తిలోత్తమ, పవుష్మతి, కాంతిమతి, 
లీలావతి, యిల్వలావతి, యలంబుస, గుణవతి, స్థూలకేశి, (కళావతి), కలానిధి, 
(గుణనిధి), కర్పూరతిలక, యుర్వర, యనంగతిలిక, మదనమోహిని, చకోరాక్షి 
చంద్రకళ, మునిమనోహర, చారునాద, నువర్ణిక, దారుసంజీవని, క్రతుశుల్క, శుభానన, 
తపశ్ళుల్క, తీర్ధశుల్క, దానశుల్క, హేమావతి, పంచాశ్వమేధిక, రాజసూయార్డిని 
వీరుమొదలుగా'నువదివేలు దివ్యాప్సర లీలోకంబునం దధివసింతురు. ॥170॥ 


సీ. బ్రహచర్యం బొక్కరాత్రి దైవికమున 
మజచి తప్పినయట్టిమాస(చ)కమ్మ 
కలకాల మెల్లను గామితవ్రతములు 
సలిపినట్టిచకోరశాబనయన 
బలిమి నొక్కనికి లోబడి వాని నవ్వేళం 
బతిం గాం దలంచినపద్మగంధి 
పురుషుండు లేనియప్పుడు ప్రమాదంబున 
మోసపోయినయట్టిముద్దరాలు 
తే. భోగదానవ్రతంబులం బూని యెపుడు 
మకరకేతను 'నర్చించుమాంటినంద 
కన్నెవయసునం గన్నెజీకంబుం దప్పి 
పిదపం బతిభక్త యగునాతి త్రిదశవేశ్య. ॥171॥ 


తే. మాంత్రికుం డైన యొక సిద్ధమౌని నుండె 
నొక్కవేలుపు 'నొడెణ బ్రియుండు వనుప 
పుత్తసంతానలబ్ధి పొందినట్టి 
లోతిలోచన కప్సరోలోక మబ్బు. ॥172॥ 


సూర్యలోకవర్ణ్లనము 
వ. అని చెప్ప నప్సరోలోకంబుం గనుంగొనుచు భాస్కరలోకంబు సేరం జని 


యేకచక్రంబును సప్తసప్తియు ననూరుసారథికంబును 
నప్పరోమునిగంధర్వామరోగసమన్వితంబును నగు రథంబుమీందం 
గరధృతారవిందద్వయం డయి నభోమార్గంబునం జను కమలబాంధవునిం జూపి 
విష్ణుకింకరు లి ట్లనిరి. |॥173॥ 


సిద్ధాంతసంసిద్ధి సిద్ధసంఘంబును 
విధ్యుక్తపరిపాటి విబుధకోటి 
చాటుధారాప్రాథిం జారణవ్యూహంబు 
కిన్నరవ్రాతంబు గీతసరణి 
ఖచరసంఘము విశృంఖలమణి వైచిత్రి 
యాతుధాన శ్రేణి యధికభక్తి 
గరుడలోకము నమస్కారవాక్యంబున 
నేకాగ్రమతి దందశూకసమితి 
తే. ప్రతిదినంబును బ్రాతరారంభవేళ 
నిర్ణిబంధననిరుపాధినిరవగాధ 
నిర్నీరోధనిరాఘాటనిరుపమాన 
భక్తి సంభజియింతు రీపద్మబంధు. |॥174॥ 


ర్‌ 


సీ. సంచారలోలుం డౌ జగదుపక్రియకు నై 
సమధికన్గ ర్యంబు జరుపు గాని 
జనులదృష్టికి వెక్కసం బై విభాసిల్లు 
లోన జైతన్యంబు నీను గాని 
సంతాపహేతు వౌ సంయమిశ్రేణికి 
నిర్వాణలీల యీ నేర్చు గాని 
ఖరరుచిత్వము. బూనుం గాలక్రమంబున 
శితలామృతము వర్షించు గాని 
తే. ప్రాగవస్థాభ్యధికతరోపర్యవేస్థ 
నతిశయిల్లుచు భువనంబు లఖీలములును 
వార కత్యంతచాతుర్యవైభవమున 
ననఘ! రక్షించుచుండు నీయబ్దహితుండు. ॥175॥ 


వ. అని రప్పుడు శివశర్మ దా నొనర్చునమస్కారంబు లంగీకరించుచు 
నిమేషార్థమాత్రంబున రెండువేలు నిన్నూటరెండుయోజనంబు లతిక్రమించినం జూచి 
యాశ్చర్యం బంది గోవిందకింకరుల కి ట్లనీయె. ॥176॥ 


తే. అనఘులార! ఖరాంశుబింబాంతరమున( 
బురుషు నొక్కని నుండ. జెప్పుదురు బుధులు 
పరముతాత్సర్యగరిమ సప్పురుషు నెట్టు 
సేవసేయుదు రొక్కొ సంసిద్దిపరులు? | |[177|| 


వ. అనిన వార లిట్లనిరి. ॥178॥ 


ప్ప ఆకాశమధ్యస్థ మగుభానుబింబంబు 
విను లక్షయోజనవిస్త్ర తంబు 
తన్మధ్యమందున ధవళాంశుశేఖరు 


నుర్గీతవిద్యాప్రయోగసరణి 
హైమరూపు(డు హిరణ్యశ్శశ్చుకేశుండు 

నానాప్రముఖహిరణ్యానయవుండు 
గాగ భాగించి యాకమలలోవను. డుండు 

నతండ యే నని సదా ధ్యానపరత 
తే. విమలమానసుం డగుచు భావింపవలయు 
బ్రహ్మవిద్వాంసుం డగువాండు ప్రాహ్హవేళ 
నర్కునర్జోదయమున గాయత్రి గూర్చి 
యర్హ్య మెత్తిన యాచమనాంతరంబు. ||179|| 


వ. కాలలోపంబు సేయవలదు. కాలంబు ప్రతీక్షించునట్టిది. కాలంబునం గదా యోషధులు 
ఫలించు. కాలంబునం గాక పాదపంబులు పూచునే? కాలంబుననే మేఘంబులు 
వర్షించు. మందేహదేహనాశార్థం బుదయాస్తమయంబుల _ బ్రాహణోత్సృష్టంబగు 
గాయత్రీమంత్రతోయాంజలిత్రయంబు చిత్రభానుం డపేక్షించుచుండు. కాలంబు 
దప్పకుండ సదుపాస్యమానం డయి భానుం డాయురారోగ్యైశ్వర్యంబులు ప్రసాదించు. 
|180|| 


సీ. మే లైన రెండుతొమ్మిదులు విద్యలలోన 
మననీయ మగుచు మీమాంస వెలయ 
మీమాంసకంటెను మిగులుప్రాభవమున( 
దర్కశాస్త్రము శుభోదర్కగరిమ 
తర్మశాస్త్రముకంటెం దా నమభ్యధికంబు 
వివరించి చూడంగ వేదరాశి 
యామ్నాయములకంటె నభ్యర్థితంబులు 
చర్చింప నుషనిషతృముదయములు 
తే. నుపనిషత్తులకంటెను నూర్ధ్వపదవి 
మంత్రరాజంబు గాయత్రి మహిమీం గాంచు 
బ్రణవ మనుక్తేపుతో గూడి పాఢడిం బిదుకు 
నవనిసురులకు గాయత్రి యనెడిసురభి. | 181॥ 


తే. మంత్రములలోన గాయత్రి మహిమం గాంచు 
నగరములలోనం గాశి యున్నతి వహించు 
దైవతంబులలో సుధాధామమౌళి 
విశ్వనాథుండు ప్రాధాన్యవిభవ మొందు. ॥182॥ 


స్రగ్ధర. గాతారం త్రాయతే నాంగలిగినతెలివిన్‌ గల్గె గాయత్రి కర్ణా 
“స్వితం బై నామధేయం బితరమనువులం దీప్రభావంబు లే దీ 
ప్రాతర్శధ్యాహ్నసాయోపగమములం బరబ్రహ్మవిద్వాంసు లార్యుల్‌ 
జ్యోతిర్మూర్తిన్‌ భజింతు ర్సురగణవినుతున్‌ సూర్యునిన్‌ సిద్ధవిద్యన్‌. |183॥ 


క. గాయత్రి పరబ్రహ్మము 
గాయత్రి కధీశ్వరుండు కమలాప్తుండు శ్రీ 
గాయత్రీమంత్రమునకు 
నేయవియును సాటి వచ్చునె మంత్రమ్ముల్‌? ॥184॥ 


వ. 


ఈ వేదమూర్తి హంసుండు, భానుండు, సహస్రాంశుండు, తపనుండు, తాపనుండు, 
రవి, వికర్తనుండు, వివస్వంతుండు, 


విశ్వకర్మ, విభావసుండు. విశ్వరూపుండు, విశ్వకర్త, మార్తాండుం(డు, మిహిరుం), 


ర్‌ 


డంశుమాలి, యాదిత్యుం, ' డుప్పగుండు, సూర్యుం, డర్యముండు, బధ్యుండు, 
దివాకరుండు, _ద్వాదశాత్ముండు,  సప్తహయుండు, భాస్కరుం, డహస్కరుండు, 
ఖగుండు, సూరుండు. ప్రభాకరుండు, న్రీమంతుండు, లో కచక్షువు, గ్రహేశ్వరుండు, 
త్రిలో కేశ్వరుండు, లో కసాక్షి తమోరి, శాశ్వతుండు, శుచి, గభస్తిహస్తుండు, 
తీవ్రాంశుండు, తరణి, మహారణి, ద్యుమణి, హరిదశ్వుం,, డర్కుండు, 
భానుమంతుండు, భయార్దకుండు, ఛందోశ్వుండు, వేదవేద్యుండు, భాస్వంతుండు, 
పూష్క వృషాకపి, యేకచక్రరథుండు, మిత్తుండు, మందేహారి, తమిస్రహుండు, 
దైత్యహుండు, పాపహర్త, ధర్ముడు, ధర్మాధర్మోర్థహేలి, చిత్రభానుండు, (కళిందుండు), 
తార్జ్యవాహనుండు, దిక్పతి, పద్మినీనాయకుండు, కుశేశయకరుండు, హరి, ఘర్శరశ్న్శి 
దుర్నిరిక్షుండు,  అరుణుండు,  కశ్యపాత్రజుం డను నీడెబ్బదినామంబులు 
గలిగియుండు. |॥|185 ॥ 


మోకాళ్లు భూమిపై మోపి హస్తాంబుజ 
ద్వయమునం దామ్రపాత్రము ధరించి 
యర్హ్యోదకంబులయందు దూర్వాంకురా 
క్షతలును నవరక్తచందనంబు 
కరవీరముఖ్యరక్తప్రసూనంబులు 
వైచి యొక్కొక్కపేర్వరుసతో న 
మోంతంబుగాం జతుర్ధ్యంతంబుగాం బ్రణ 
వాదిగా బఠియించు చర్హ్యపాత్ర 
తే. మౌళిపర్యంత మెత్తుచు మాటిమాటి 
కర్ణ్య మిచ్చిన. బ్రీతుంజై యర్కుం డొసంగు 
సేవకుల కాయురారోగ్యధీవివేక 
భాగ్యసాభాగ్యవైభవవ్రాభవములు. ॥186॥ 


అది గుహ్యమై యకారాదిక్షకారాంత 

పంచాశదక్షరప్రకృతి యైన 
మాతృకయై మహామంత్రరాజంబునై 

దవయవంబులం బుట్టె నం దకార 
మునకును నొకారమునకు మకారంబు 

నకు బిందువునకును నాదమునకుం 
బ్రత్యేకమ పదేసిపదియేసివర్హంబు 

అనఘ! జన్యంబులై యతిశయిల్లు 
తే. నట్టిప్రణవంబు హేమసింహాసనమున 
భాస్కరుం డనుమాణిక్యపదకభూష 
యజుత ధరియించి దేవి గాయత్రి యొప్పు( 
గడుపుచల్లంగ వెదాళిం గన్నతల్లి. |187॥ 


సంశితవిజ్ఞానచతు 
ర్వింశతితత్త్వంబులకును వేడుకతో నీ 
యంశుమదధిపతిమంత్ర మ 


సంశయముగ నెపుడు మన కొసంగు నభిమతముల్‌. ॥188॥ 


సీ. మూడు వేదంబులు మూండుపాదంబులు 

నాభి యాదిమపురాణవ్రజంబు 

క్రిందు మీందును జతుర్దిశలు నాల్గక్షులు 
భువనంబు దేహంబు దివి యుదరము 

ధర్మశాస్త్రంబు హృత్సరసిజముకుళంబు 
ఛందోవితతి కుచస్తబకయుగము 

సాంఖ్యశాస్త్రంబులు శ్రవణపాశంబులు 
జాతవేదు(డు వక్తుచంద్రబింబ 

తే. మైదుతలలును శిక్షాదు లంగకములు 

చేష్ట యాధర్వణశ్రుతి శిఖ శివుండు 

బ్రహ్మమూర్దంబు హరి యాత్మభావలక్ష 

ణములు మీమాంస సావిత్రి కమలచరిత! |189॥ 


క. వ్యాహృతులతోడం బ్రణవో 
దాహముతో శరముతోడం గమలాప్తమనః 
ప్రాహుణికంబై యామను 
వాహుతి( గొను బాతకముల నగ్నియుం బోలెన్‌. ॥|190॥ 


మ. క్లితిదేవోత్తమ! బ్రాహ్మణుండు వెలిగా జిహ్మాభిచారక్రియా 
క్రతుతంత్రంబున శాత్రవున్‌ గుజీచి యాగాయత్రివర్ణావళిన్‌ 
బ్రతిలోమంబున నుచ్చరించి విడువన్‌ బ్రవ్మాస్తమై తాకి యా 
ప్రతిపక్షుం దెగటార్చు నంగుళిభావప్రస్పోటమాత్రంబునన్‌. |191॥ 


సీ. గాయత్రి విష్ణుండు గాయత్రి శంభుండు 

గాయత్రి పరమేష్టి కర్మనిష్ట 

గాయత్రి విధివిష్ణుకమలసంభవమూర్తి 
యైనమార్తాండుండు మౌనివర్య! 

గాయత్రి జపియించి గాయత్రి గొనియాడి 
కాంచు విప్రుడు ముక్తి కలితపుణ్య! 

గాయత్రి సేవించు కాలంబు గాలంబు 
మంత్రతంత్రములు నిర్మలవివేక! 

తే. యనఘ! సావిత్రి యనంగ గాయత్రి యనంగ 

విశ్వజనయిత్రి యనం జతుర్వేదమాత 

యనం బరాపరబ్రహ్మద్వయం బనంగ 

నమ్మహాదేవికి నమాహ్వయాంతరములు. ॥192॥ 


వ. అని పుణ్యశీలసుశీలురు సూర్యలోకమాహాత్మ్యం బభివర్ణింప నాకర్ణించుచు శివశర్మ 
ముంపట నయనానందసందోహసంధాయి యగునొక్కపట్టణంబు( గనుంగొని 
యవ్విష్ణుకింకరుల కి ట్టనియె. 1193 || 


తే. పుండరీకాక్షులార! యీ పురంబు 
నెఐయ నుత్సవ మొనరించె నేత్రమునకు 
నెజుంగం జెప్పుడు నా కది యేభువనమొ 


శోభితం బైనకారుణ్యవై భవమున. ॥|194॥ 


స్వర్గలోకవర్ణనము 


తే. అనిన వా రిది నముచిమర్ధనునివీడు 
కనకగోపురకనకాట్టకనకసౌధ 
కనకకుట్టిమవేదికాకనకభిత్తి 
కనకరాజీవసరసీప్రకాశితంబు. ॥195 ॥ 


సీ, చికిలించుకొనియుండు జిలుంగుటిప్పలలో! నం 

గునుమసాయకవైరినొసలికన్ను 

పద్మనాభునికౌస్తుభముకాంతి వెలిపోయెం 
బద్మచన్నులమీ.దిపసుపు దాకి 

ధళధళుక్కన నింగిం దాటించి చనుం గాని 
నిలువనేరదు హ్రాదినీప్రకాశ 

మస్తినాస్తిప్రకాశానుసారంబున 
మినుమిన్కుమనుచుండు ననలుదిప్తి 

తే. పగలు పగ అయ్యె శశివిభాప్రసరమునకు 

దాన పో దిక్కు దీప్తిసంతానమునకు 

ననగ గనంగనం గనకవర్ణాభుం డైన 

భానుం డేతత్సురీనమీపమున నడచు. ॥196॥ 


చ. అమవసలందు నా సరసిజాప్తునిగర్భము దూటి. బోవునా 
సమయమునన్‌ స్వకీయమగుచంద్రిక నిల్లడవెట్టెనో సుమీ 
యమృతమయూఖుం డీనెలవునందను సంశయ మావహించె ను 
త్రమకుల! చూడు మిప్పురిసుధాధవళోన్నతసౌధవీధికల్‌. 197 |॥ 


శా. పౌనఃపున్యము సంఘటింపందొడంగెన్‌ బ్రహ, ద్వయోత్తంస! గో 
స్టీనాగ్రంబున లే.గపెయ్య యిది కంటే కామ నూద్భవం 
బానందంబున డెంద ముబ్బంగ జనన్యాపీనవాపీసుధా 
పానోత్సుచ్చమనూనమౌ చటులర్హుంపాతాండవాటోపమున్‌. ॥198॥ 


శా. కంటే స్వఃకరికంఠపీఠవిలుఠద్దె వేయలో హార్గలా 
ఘంటాటాంకృతి నాదసౌధవలభీగర్భంబులం దార్కొనం 
ఘంటావీథిం జరించుచున్నది పురాగారంబు వీక్షించి వె 
న్వెంటక దివ్యకరేణు వభ్ర ముపధావింపంగ దర్పోద్ధతిన్‌. 199 | 


క. నందనవన మిదె ధరణీ 
బృందారక! యల్ల పెద్దపృథివీరుహముల్‌ 
మందారకల్పతరుహరి 
చందనసంతానపారిజాతాహ్వయముల్‌. ॥200 ॥ 


మ. దివిజాధీశు సుధర్మ యన్‌ సభ సముద్వీక్షింప భూదేవ! రెం 
డవకై లాసమువోలె నున్నయది బ్రహ్మాండంబుతో రాయుచున్‌ 
ధవళాభీలసుధాట్టహాసవిమలద్రాఘిష్టశ్ళంగాగ్రమై 


యవదాతధ్వజశాటికాంచలచపే ఎటాధూతజిమూతమై. |201॥ 


సీ, చెఖువు లేటికి రేలు శిశిరాంశుకరముల 


గరంగు చంద్రోపలగిరులు గలుగం? 
గల్పవృక్షంబులు గలుగంగ నేటికి 

వలువలకై తంతువాయసమితి? 
గణకు లేమిటికి సంకల్పార్థచింతకు( 

జింతామణిశిలాశ్రేణి గలుగ? 
గామధేనువులు గల్లగ నేమిటికి మటి 

యోదనంబునకు నై యౌదనికులు? 
తే. నాగ సర్వపదార్థజన్మస్థలంబు 
భూరికల్యాణవైభవకారణంబు 
విశ్వభువనైకవినుతంబు విబుధరాజ 
పట్టణం బిది పంకజప్రభవవంశ్య! |॥202 ॥ 


శా. క్షీరాంభో, నిధి సంభవించిన ఘృతాచీమేనకామంజుఘో 


షారంభాహరిణీతిలోత్తమలు విశ్వాచిచకోరాక్షులున్‌ 


స్వారాజప్రియవారభామినులు నానాభూషణాలంకృతల్‌ 
గారా మూరంగం జూతురు న్మనలనీకంజాక్షులం జూడుమీ! |॥203॥ 


వ. ఈయింద్రలోకంబునందు' దరురత్నంబు పారిజాతంబు, గాంతారత్నం బూర్వశి, 
వనరత్నంబు నందనంబు, తురగరత్నం బుచ్చెశ్రవంబు, గజగత్నం భైరావతంబు, 
రత్నరత్నంబు చింతామణి, సప్తార్చప్రభృతు లగుసప్తలోకపాలురు, నారదాదిమునులు, 


దనుజమనుజదైత్యులు, 
సగరనలనహుషమాంధాతృదుందుమారాదివ 
జ్యోతిష్టోమాదియాగంబులు 


దులావూరుషాదిమహాదానంబులొనర్చినదాతలు, 


గంధర్వయక్షకిన్నరకింపురుషులు, 
సుంధరాధిపతులు, 
చేసినసోమయాజులుం, 
సంగ్రామంబుల నపరాజ్న్ముఖులై 


యక్షిబవాదులై యీల్లినవీరులు వసియింతు రని యనంతరంబ యగ్నిలోకంబున 
నర్చిష్మతీపురంబు చేరం గొనిపోయి శివశర్శకుం బుణ్యశీలసుశీలు రి ట్లనిరి. ॥|204| 


అమరావతీపురం బమరవల్లభుం డేలు 
నర్చిష్మతీపురం బగ్ని యేలు 
శ్రాద్ధదేవుం డేలు సంయమనీపురం 
బసురనాయకు(డు పుణ్యవతి నేలు 
నమలవతీపురం బంబునాయకు( 
వాయు వేలును గంధవతిపురంబు 
నలకాపురంబు యక్షాధీశ్వరుం డేలు 
నైశాని యేలు జన్ద్రార్థమౌలి 
తే. యనిరి( దిక్పాలపురములం “వనిసురుడు 
రెండవపురంబు నీక్షించి ప్రీతి నుండె 
నపుడు వర్ణింప దొడగి రయ్యగ్నిలోక 


మహిమసంపద గోవిందమాన్యహీతులు. ॥205॥ 


సీ. శిఖ కర్మఠులకు నిశ్రేయసశ్రీదాత 
ధరణీసురులకుం దీర్ధంబు వహ్ని 


యాశుశుక్షణి గురుం డవనినిర్ణరులకు 
నగ్రవర్ణ్లుల కగ్ని యాశ్రమంబు 

దహనుం డేడడయు నుత్తమవర్ణభవులకుం 
బావకుం డీశుండు బ్రాహ్మణులకుం 

బ్రత్యయంబు తనూనపాత్తు బాడబులకు( 
బాబుల కనలుండు పారిజాత 

తే. మాశ్రయాశుండు ప్రాణుల కంతరాత్మ 

చంద్రశేఖరమూర్తి యుషర్చుధుండు 

సకలజగదుదృవస్థితీసంహృతులకుం 

గేవలము హేతుభూతుండు కృష్ణవర్తు. ॥206॥ 


మ. వివిధాజ్యాహుతిధూపదీపములు నైవేద్యంబు నీయగ్ని మున్‌ 
జవి గొం బిమ్మట భుక్తిముక్తుల నవశ్యప్రితి గా నెప్పుడున 
జవి గో డ్రంబుజసంభవాచ్యుతమహేశానాదిబృందారక 
ప్రవరు ల్సర్వహృషీకతర్పణముగా బ్రహ్మార్థపారంగతా! |॥207॥ 


వ. అనిన విని శివశర్మ వైశ్వానరుం డనంగ నెవ్వం? డెవ్వనితనూజుం? డేప్రకారంబున 
నాగ్నేయం బైనతేజం బతనికి సంభనించె? మహాత్ములారా! యెణింగింపుం డనిన 
వారు వైశ్వానరమాహాత్మ్యంబు వివరింపం దొడంగి యి ట్లనిరి. 208 ॥ 


వైశ్వానరమాహాత్మ్యము 


సి. విశ్వానరుండు నానీశ్వరభక్తుండు 
శాండిల్యగో త్రసంజాతుం డనఘు౦ 
డభినుతబ్రహ్మచర్యాశ్రమనిష్టు(డై 
బ్రహ్మయజ్ఞములు తప్పక యొనర్చు 
నిరతు(డై విజ్ఞాతనిఖిలశాస్త్రార్థు(డై 
లోకతత్త్వజ్ఞుడై యేకతమున 
నొకనాండు చింతించుచుండె నేయాశ్రమం 
బొక్కొ నాల్లింటిలో నుత్తమంబు! 
తే. భక్తి నేయాశ్రమంబు చేపట్టినప్పు 
డైహికాముష్మిక ఫలంబు లందవచ్చు? 
నిదియ మే లన్నయ ట్లుండు నిదియ లెస్స 
యన్న య ట్లుండు నొక్కొక్కయాశ్రమంబు. ॥209॥ 


వ. అది యెట్లనిన వర్ణాశ్రమాచారంబు శివప్రసాదద్వారంబున జ్ఞానసాధనంబు. అందు 
వర్ణధర్మంబులు బ్రాహ్మణుండు బృహసృతిసవనంబునను, రాజు రాజసూయంబునను, 
వైశ్యుండు వైశ్యస్తో(స్ట్రో)మంబునను యజియింతురనునివి యాదిగాం గలయది. మటీ 
యాశ్రమధర్శంబు లధ్యయనాదులు బ్రహచారిధర్మంబులు, గృహస్థధర్మంబు 
లగ్న్యాధానాదులు, వాన ప్రస్థధర్మంబు లరణ్యవాసాదులు, యతిధర్మంబులు శ్రద్ధాదులు. 
బ్రహ్మచారిగ్భహస్థవానప్రస్థభిక్షు(కు) లయాశ్రమంబు _ లుత్తరోత్తరంబు లుత్కృష్టంబు, 
లిచతురాశ్రమంబులవారును నిజకర్మానుష్థానంబులు తప్పక యీశ్వరపూజాతత్పరులై 
సంసిద్ధి వడయుదురు. నాకుం జూడ నన్నియాశ్రమంబులకు నాధారభూతం 
బై(న)గృహస్థధర్మంబు ముక్తిసాధనంబై తోచుచున్నయది. _ సర్వాశ్రమంబులకు 
స్వరూపలాభంబు గృహస్థాశ్రమ నిబంధనంబ. కొందు “వర్ణాశ్రమాచారనిష్థునకు 


బ్రహ్మనిష్ట _ సిద్ధింపదు. బ్రహ్మనిష్ట యన  సర్వవ్యాపారపరిత్యాగంబున 
ననన్యచీత్తంబునం జేసి బ్రహ్మంబు నెజణుంగుట, కర్మానుష్టానకర్శత్యాగంబులకు 
స్వరూపంబుం బరస్పరవిరోధంబు. గావున గర్మ్శశూరునియందు సంభవింపి దండ్రు. 
వర్ణాశ్రమకర్శానుషస్థానవంతునకు యథావశంబున బ్రహ ఇనిష్ణాతాతృర్య ౦బు సుకరంబు 
గావున గర్మపరుండు బ్రహ్మంబు నెఖుంగండను నిషిదోకోశీం)బని లేదు. 
పరదారపరిత్యాగంబునను నాత్మదారపరితోషంబునను 
బుతుకాలాభిగమనంబుననుబ్రహ్మచారియు. రాగద్వేషకామక్రోధవర్దనంబున 
వానప్రన్థుండును నయాచితోపస్థితదేహయాత్రామాత్రంబున భిక్షుకుండును నై 
గృహస్థుం డఖిలాశ్రమంబులు “తాన కైకొను. దేవయజ్ఞంబు, పితృయజ్ఞంబు, 
భూతయజ్ఞంబు, మనుష్యయజ్ఞంబు, బ్రహ్మయజ్ఞం బనుపంచమహాయజ్ఞంబులం జేసి 
వివిధిషాముఖంబున గృహస్థుండు ముక్తుం డగు. కావున గార్హస్థ్యం బగుధర్మంబునం 
గైవల్యంబు వడసెద. |॥210॥ 


మ. అని యత్యుత్తమవంశసంభవ వివాహం బయ్యె శాస్తోక్టవి 
ధ్యనురూపంబున భాగ్యలక్ష్మిగ(వ)తి కల్యాణిన్‌ గుణాన్వీతశో 
భనపుణ్యాకృతి విప్రకన్యక మహాభాగుండు విశ్వానరుం 
డనురూపస్థిరపుణ్యలగ్నమున వంశానందసంధాయియై. ॥211॥ 


ఉ. చేడియనామధేయము శుచిష్మతి యాచిగురాకు(బోడికిన్‌ 
ప్రీడయు+ గేశభారమును వృత్తపయోధరము ల్నితంబమున్‌ 
బాడబునెమ్మనంబు రతిభావముతోడన నాడు నాంటికిన్‌ 
వీడగ జొచ్చె బాల్యమును వీడందొడంగె దదీయచింతతోన్‌. ॥212॥ 


సీ. అనుదినంబును బ్రాతరారంభవేళల 
నోలగందంబుతో నుదకమాడి 
యంచువన్నియతో! డ నంద మైనమడుంగు 
నిద్దంపు( బుట్టంబు నెజీకి గట్టి 
నెఖియంగం గూడని నెజీకూకటులు పాంచి 
పొంకంబుగాం గమ్మపూలు దుజీమి 
కాశ్ళీరతిలకరేఖామధ్యమునయందు. 
బుణ్యంపుంజిణుబొట్టు పొందుపజచి 
తే. విసువు లే కగ్నిహోత్రంబు వేల్వం బెట్టు 
దీపధూపంబు లొడంగూర్చు దేవపూజ 
కోగిరంబులు గావించు నొప్పుగాంగ 
బాల ప్రాణేశుహృదయంబు పల్లవింప. ॥213॥ 


వ. అనంతరంబ యౌవనారంభమున నారంభోరువు వినయవతియు, వివేకవతియు, 
విలాసవతియు, విభ్రమవతియు, శాంతిమతియు, సౌజన్యవతియు, సౌహార్దవతియు 
నై శుశ్రూషాతాత్పర్యంబునం బతిడెందంబున కానందంబు సంపాదించుచుండం 
బెద్దకాలం బరిగిన. |214॥ 


తే. కానరాదయ్యెం బుత్తసంతానలబ్ది 
యెన్నినోములు నోచేన నిందుముఖికి 
నంత నొకనాండు తరుణి యేకాంతవేళ 
విభునిపాదంబులకు మ్రొక్కి విన్నవించె. |॥215॥ 


ఉ. కట్టితి బట్టుబుట్టములు కాంచనభూషణముల్‌ ధరించితిం 
బెట్టితి బంధుకోటీకి నభిష్పితవస్తుచయంబు గీర్తి చే 
పట్టితి మీపదాబ్దములు పాయక నిచ్చలు సేవసేయం గాం 
బట్టి వసుంధరం గలరె భామలు నాసరి భాగ్యసంపదన్‌? ॥216॥ 


క. సకలైశ్వర్యసమృద్ధులు 
నొకతల సంతానలాభ మొకతల యిది యే 
టికి దడసె? నిందురేఖా 
మకుటునికృప యేల లేదు మన కిప్పాటన్‌? ॥217॥ 


క. చింతించి చూడవచ్చిన 
సంతానము వంశమునకు సకలంబునకున్‌ 
సంతానము సురధేనువు 
చింతామణి సిద్ధరసము! చిరతరపుణ్యా! ॥218॥ 


వ. సంతానంబు గలుగునట్టియుపాయంబు చింతింపుమని ప్రార్థించిన. ॥|219॥ 


ఉ. ఇంతవిచార మేమిటికి నిందునిభానన! నెమ్మనంబులో 
సంతతిలబ్దికై విడువు శంక శశాంకకళాకిరిటుం గా 
లాంతకు( గాశికానగరహాటకనిర్మల హర్మ్యమాలికా 
భ్యంతరవర్తి విశ్వపతి నాశ్రితవత్సలు నాశ్రయించెదన్‌. ॥220॥ 


వ. అనిన విని శుచిష్మతీదేవి యర్చిష్మత్స్రభావుం డగుభర్తకు వెండియుం బ్రణమిల్లి 
పాణిపల్లవంబులు  మొగిడ్డి వినయవినమితోత్తమాంగయై యార్య(పుత్రా!) 
పుత్రసంతాన లాభంబు నాయందుం బడయ 'నభిమతంబ యేని నేనుం 
బ్రసాదభాజనంబ నగుదు నేని నిందుశేఖరసదృశుం డైననందనుం బ్రసాదింపు 
మనుటయు. |॥|221 | 


తే. ధర్మగేహినిపైం గలకూర్శిపేర్మి 
శంసితవ్రతుం డైనవిశ్వానరుండు 
వనరుహాయతనేత్ర కోరినవరంబు 
మునికులశ్రేష్టుం డిచ్చితి ననుచు బలికె. 222 | 


సీ. ఇంతి మనోరధం బెట్టు నీయంగ వచ్చు? 

నేయింతి పతి వేండె నిట్టివరము? 
వరము వేడిన వేడవచ్చు( గా కిబ్భంగి 

నీ నేరవచ్చునే యీప్సితార్థ? 
మాగమంబులు సమానాధికరహితు? గా 

నీత్రాంశుశేఖరుం జెప్పుచుండు 
నారుద్రు లీలావతార మీచపలాక్షిం 

దనకుం గారణము. గాం దలచె నొక్కొ. 
తే. కానినాః డిట్టితలం పెట్టు గలుగనేర్చు( 
దరుణి? కంచు వితర్కించి తరతరంబ 
యొకముహూర్తంబుతడవు నైస్టికతం బూని 
శంభుభక్తిపరుండు విశ్వానరుండు. ॥223॥ 


వ. 


ర్‌ 


తే. 


వ. 


అనంతరంబ యమ్మునీశ్వరుండు తపఃప్రభావంబున భవుని ఫాలలోచను భర్లు 
భాగీరధీతీరభవను భక్తనిధిభక్తిభావను భావనాసులభస్వభావు భజింతుం గాక యని 
భవభయోదన్వదుత్తారయానపాత్రం బైనకాశీక్షేత్రంబునకుం జని. |॥224॥ 


. మందాకినీవారి మణికర్ణికాంబువు 


వాపికాకూపపల్వలజలంబు 
కుండికాసలిలంబు గుల్యాప్రపూరంబు 
సెలయేటిపాథస్సు చెలమనీరు 
ధారాకృపీటంబు తమ్మిబావిపయస్సు 
కాసారనీరంబు గ్రయ్యతోయ 
మూటకాండము బుగ్గయుదకంబు జలపుష్క 
రము నదహ్రదశంబరంబు లివియు 
తే. మొదలుగా సర్వసర్వతోముఖము కాశి 
తీర్ధరాజంబులుగ సమర్థించు శ్రుతులు 
గాన యిన్నింటియందు విశ్వానరుండు 
దేవసంకాశు డతిభక్తిం దీర్ధ మాడె. |॥225 ॥ 


అవనిదివిజుండు మణికర్ణికాదిపుణ 
తీర్థములయందు దేహంబుం దేల్చి తేల్చి 
శాంతిం బొందించె బ్రాగ్దన్మశతసహస్ర 

పరిచితం బైనబహులతాపత్రయంబు. |॥|226 | 


భద్రేభముఖులకు భద్రకాళికలకుం 
గాలభైరవులకు గణపతులకు 
నాదికేశవముఖ్యు లైనకేశవులకు 
లోలార్కముఖు లైనహేళులకును 
బ్రణమిల్లి సురనదిమణికర్షికాదితీ 
ర్థముల+ బిండప్రదానములు చేసి 
పాయసాపూపాదిబహువిధాన్నంబుల 
జగతీమరుత్సహస్రంబుం దనిపి 
తే. కానవచ్చినయుబ్బులింగంబులకును 
కానరానినిగూఢలింగంబులకును 
బుణ్యవాసరముల మహాపూజ చేసి 
యాత డిట్లు వితర్కించె నాత్మలోన. |॥227॥ 


ఓంకారేశ్వరుండు,  గృత్తివాసేశ్వరుండు, _ కాలేశ్వరుండు, వృద్ధకాళేశ్వరుండు, 
గలేశ్వరుండు, కేదారేశ్వరుండు, కామేశ్వరుండు, చంద్రేశ్వరుండు, త్రీలోచనేశ్వరుండు, 
జ్యేష్టశ్వరుండు, జంబుకేశ్వరుండు, జైగిషవ్యేశ్వరుండు, దశాశ్వమేధేశ్వరుండు, 
ద్రుమీచండేశ్వరుండు, _ (దృక్కేశ్వరుండు,) _'గరుడేశ్వరుండు, 'గోకర్లేశ్వరుండు, 
గణేశ్వరుండు, డిండిరేశ్వరుండు, గజసిద్దేశ్వరుండు, ధర్మేశ్వరుండు, తారకేశ్వరుండు, 
చండికేశ్వరుండు, మోక్షేశ్వరుండు, గంగేశ్వరుండు, డత్రీశ్వరుండు, ప్రీహికేశ్వరుండు, 
(త్రివురేశ్వరుండు, మార్కండేయేశ్వరుండు.) మణికర్షికేశ్వరుండు, యమునేశ్వరుండు, 
లాంగలీశ్వరుండు,  శ్రీవిశ్వేశ్వరుండు, అవిముక్తేశ్వరుండు, _ విశాలాక్షిశ్చరుండు, 
వ్యాఘ్రేశ్వరుండు, _ వారాహశ్వరుండు, _ వ్యాసేశ్వరుండు, వృషభధ్వజేశ్వరుండు, 
నరుణేశ్వరుండు, విధీశ్వరుండు, వరిష్టేశ్వరుండు, సోమేశ్వరుం, డింద్రేశ్వరుండు, 


సంగమేశ్వరుండు, హరిశ్చంద్రేశ్వరుండు, (త్రిసంధ్యేశ్వరుండు,) భవానీశంకరుండు, 
కపర్దిశ్వరుండు, కందుకేశ్వరుండు, (మఖేశ్వరుండు, మిత్రావరుణేశ్వరుండు) నన 


సిద్ధ్దామృతజ్యోతిర్ణింగాదు లగుమహాశ్వరులు 
థి a) 


శతసహస్రసంఖ్యలం 


గలరు. 


ఈమహేశ్వరులసిద్ధస్థానంబులయం దేను దివ్యస్థానంబునం దపం బాచరించి 


నీఘ్రసంతానలాభంబు నొదుదు. ॥228|॥ 


తే. అహహ! తెలిసి విస్మయం బైనయర్డ 


సీ, 


క 


మేల సందేహ మందంగ హృదయవీథి? 
సిద్ధసంసేవితము సర్వసిద్ధికరము 
దర్శనస్పర్శనములం దిర్ధమిలరాజు. 229 ॥ 


ఉద్దాటితంబులై యుండు రేలుంబగళ్లు 
గవనితల్పులు నాకకటకమునకు 
సర్వజంతువులకు సంసిద్ధిసంపద 
గరతలామలకమై కానవచ్చు 
వికటామహాదేవి విశ్వనాథునిభామ 
పర్వతాధిపుపుత్రి పాయ కెపుడు 
సిద్ధివినాయకక్షత్రపాలకు లుంద్రు 
పరిరక్షణైకతత్సరత బూని 
తే. భూమి తిలమాత్రమును నుడివోవకుండ 
నమృతలింగంబు లర్చ్బుదన్యర్చుదములు 
గలవు తీర్ధరాజంబులు గాశియందు 
మహిమ కావాస మవిముక్తమండలంబు. ॥230॥ 


ఎందుండును విశ్వేశ్వరుం 

డిందుకళాధరుండు గిరిదుహితృసహితుండై 
యందుండు భుక్తిముక్తులు 

సందేహము లేదు తప మచట నొనరింతున్‌. ||231॥ 


అప్సరోంగన లెల్ల నాటపాటలవెంట 
బ్రాపించిరి మనోరథార్ధసిద్ధి 
గంధర్వు. డొక్కండు గానవిద్యాప్రాఢి 
శీఘ్రంబునంద సంసద్ధిం గాంచె 
యక్షపుంగవుండు విద్యాధరశ్రేష్టుండు 
కోకిలాలాప యన్‌ కోమలియును 
శతరుద్రమంత్రైకజపపరాయణుం డైన 
వేదశిలుం డనువిప్రవరుండు 
తే. చంద్రమౌళి భరద్వాజసంయములును 
హంసవతి యనునొకకిన్నరాంగనయును 
నాప్రవాళోష్టిమగండు వేణుప్రియుండు 
సిద్ది బొందిరి యవిముక్తసీమయందు. |॥232॥ 


సిద్దమరుత్సాధ్యాదులు 
సిద్రం బ్రాపింతు రం దచిరకాలమునన్‌ 
సిద్దమతి యగుట శంభుం 


యట 


0 
లి 


వ. 


ర్‌ 


డద్ధరణిని సిద్ధలింగ మనంగా వెలయున్‌. ||233॥ 


వీరేశ్వరప్రభావవర్ణ్లనము 


అమ్మహజ్యోతిర్లింగమూర్తి విశ్వేశ్వరుఃడనం  బ్రసిద్ధివహించె. అమ్మహేశ్వరుండు 
జయద్రథునకు, విదూరసునకు, మగధాధిపతికి, "వనుదత్తునకు, మనరథార్థంబుల 
చిరకాలంబునంద _ బ్రసాదించె. నేనును విశ్వేశ్వరమహాదేవు నారాధించి 
యభిమతార్థంబు(లు) 'వడసెదం గాక యని చంద్రకూపజలంబున నభిషేకం బొనరించి 
సంకల్పపూర్వీకంబుగా నియమంబు వహించి. యొక్కమాసం  బేకాహారుండును, 
నొక్కమాసంబు నక్తాశనుండును, నొక్కమాసం బయాచితాశనుండును, నొక్కమాసంబు 
నిరశనుండును, నొక్కమాసంబు పయోవ్రతుండును, నొక్కమాసంబు 
శాకఫలాశనుండును, నొక్కమాసం _ బష్టతిలాహారుండును,  నొక్కమాసంబు 
పానీయుండును, _నొక్కమాసంబు _పంచగవ్యాశనుండును, నొక్కమాసంబు 
చాంద్రాయణవ్రతుండును, నొక్కమాసంబు కుశాగ్రజలపాయియు,  నొక్కమాసంబు 
వాయుభక్షుండును నై సంవత్సరంబు గడపి త్రయోదశమాసంబునం 
బ్రథమదినసంబున. ||234॥ 


హరు లేడు నేడుకక్ష్యాంతరంబులు గాగ 
నియమంబునా నాజ్ఞ నిలుపువాండు 
వెండికట్టులతోడివేత్రంబు మాటుగా 
బంగారుముని(లు)కోల పట్టువా(డు 
రుంకించి వెరపుతర్జనకో! టిచందాన. 
గణకుచిశటివెన్ను సజచువాండు 
వసుమతీభృచ్చేణి వరునతో గుణీ చూపి 
యొండొడం గాన్సించుచుండువాండు 
తే. త్రిభువనస్థానపతి యైనదివసకరుని 
ప్రాక్సుతీహారపాలుండు ప్ర ప్రాచినొసలి 
ఘుసృణలిలాలలామంబు బిసరుహాప్పు 
కుంటుసారధథి తీండ్రించెం గొమరు మిగుల. ॥235॥ 


ఒడ ఒడ 


ప్రథమసంధ్యాకాలబలిశంఖనినదంబు 
ప్రభవించేె శ్రీవిశ్వవిభునినగరం 
గదిసి నంగుళియుగ్మకం బంతరముగాంగ 
గగనగంగారథాంగద్వయంబు 
నెబియంగ గై సేసి నిలువుటద్దము చూచె 
నవిముక్తమున విశాలాక్షి గౌరి 
కొక్కొరొకో యని కుక్కుటంబులు మ్రోసెః 
గడంగి చతుష్కటకంబునడుమం 
తే. బ్రహరిం దిరుగుట చాలించి భైరవుండు 
గవనిమొగసాలయరుంగుపైం గన్ను మొగిచె 
డుంఠివిఘ్నేశుం డొనర గండూష సేసి 
యుమిసె వినువీధి( జంద్రకుండోదకములు. ॥236॥ 


సీ. ముక్తిప్రయోజనంబునం గుటీరకకోటి 


సావిత్రితత్త్వంబు సంగ్రహించె 


వ. 


ర్‌ 


వ. 


బరమహంసలు పరబ్రహ్మార్థమీమాంన 

శోధించి రుపనిషీద్విథులందు 
నిగమాంతవాసనానిర్చృతన్వాంతు లై లె 

హంస లుండిరి దృడైకాంతపరత( 

బ్రత్యగ్రగోపాలరజ్ఞుసంబంధంబు 

దండత్రయము బహూదకుండు దాల్చి 
గి. భసిత ముద్ధూళనము చేసి పాశుపతుండు 
దీర్షపాటలజటల బంధించె మౌళిం 
గలుమఠంబులమీ(ద శ శృంగములనడుమః 
గొక్కొరోకో యనుచు గోడి కూయుటయును. ॥237॥ 


అంత సూర్యోదయంబున. ॥238॥ 


ధరణీధరములందు ధాతుపాషాణంబు 
పాదపంబులయందుం బల్లవంబు 
పాథోనిధులయందు. బవడంపులేదీ(గ 
కాలాభ్రములయందు. గోలమెజుపు 
హరిదంతనాగంబులందు సిందూరంబు 
భూమిమండలియందు హేమభూష 
యాకాశవీథియం దబ్దవందనమాల 
నబ్దజాండగృహంబునందు దివియ 
గీ. యగుచు బాలాతపము జగం బాక్రమింప 
నంధకారము దిక్కుల నస్తమింప 
భానుబింబంబు దోంచెం బ్రభాతలక్షి 
కబరిభారంబుమీ(ద చెంగలువకచ్చు. |॥239॥ 


అయ్యవసరంబున విశ్వానరుండు సకలకలికలుషవిషభంగజాంగలికం 
బగుగగనగంగాప్రవాహంబున నఘమర్షణన్నానం బాచరించి, విరజానలసంభవం 


బైనభన్మంబున సర్వాంగోద్ధూళనం బొనర్చి, తిర్యక్పుండ్రంబు 
లురశ్శిరోబాహు మూలంబుల ధరియించి, రుద్రాక్షమాలికాధరుండయి 
సరస్వతీస్కందవిఘ్నేశ్వరులకు నాదిత్యానిలాగ్నులకు మ్రైక్కి, 
పుండరీకచర్మాసనంబునం బ్రాజ్ముఖుండై దక్షిణజానూరుమధ్యంబున వామపాదంబును 
వామజానూరుమధ్యంబున దక్షిణపాదతలంబుసు విన్యసించి, 
సమరగ్రీవామూర్ధకాయుండును, సంభృతాస్యుండును, నిశ్చలుండును నై నాసాగ్రంబున 
సుధాధారాబిందునిష్యందంబునందు నిందుబింబంబు(న) వీక్షించుచుం 


బ్రాణాయామంబు సేసి, ప్రాణాయామంబువలన( జిత్తశుద్ధి వడసి, చిత్తశుద్ధివలన 
వేదాంతజ్ఞానంబు విశదికరించి, విశుద్ధవేదాంతజ్ఞానవాసనావీశంబున శ్రో తవ్యుండును, 
మంతవ్యుండును, నిధిధా సితవ్యుండును, నిరస్త సమస్తోపాధిక 
స్వప్రతిఖ్టాఖండ సచ్చిదానందైకరసాద్వితఆయస్వరూపుండును, 

పరమశివపరమజో ్యతిర్లింగమూర్తియు నైన యవిముక్తవిశ్వేశ్వర శ్రీమన్మహాదేవునందు 
భావించి భావించి చూచుచుండం బ్రాచినంబు పచెళిమంబై భవ్యం భైన 
భాగ్యాశయంబున. ||240 || 


సీ. శ్రీపాదములం బై(డిచిగురుగజ్జెలతోడ 


ఠవణించుగండపెండార మమర 


చ. 


వ. 


వెలిదామరలం బోలు వెడందక్రాల్లన్నులు 

మద్దికాయలతోడ నుద్దివడయ 
మొలకకూంకటీం గ్రాలు [6] ముక్తాలలామంబు 

భసితంపుబొట్ట టుతో 'బాదరింపం 
బాలబుగ్గలదీప్తిపల్లవంబులతోడం 

జిన్ని లేనగవుతో జెలిమి సేయ 
గీ. లజ్జ యెయి(గనికటిమండలంబుమీ(ద 
వలుదవజ్రాల కమరుగర్వంబు సూప 
దివ్యబాలకుం డొకరుండు దేజరిల్లెం 
గాశివిశ్వేశశంభులింగంబునడుమ. ॥241 |॥ 


ప్రవిశదభంగి దివ్యశిశురత్నము సప్రణవాక్షరంబుగా 
శ్రవణమనోహరంబుగం బ్రనన్నముగాం బఠియింపంజొచ్చె మూ 
డవసవనంబునన్‌ శ్రుతిసమభ్యధికంబుగం దత్ప్రతిస్వనం 
బవిరకతలీల గర్భభవనాంతరభూముల నుద్భవింపంాన్‌. |॥242॥ 


అప్పుడు విశ్వానరుం డానందాశ్రుపూర్ణలోచనుండును, 
రోమాంచకంచుకితాఖిలావయవుండును, గద్గదికానిరుద్ధకంఠధ్వనీయు నయి 
యంజలీపుటంబు లలాటతటంబున ఘటీయించి యేకతంబుగా బ్రహ్మం 
బద్వితీయంబు నిత్యంబు సత్యం బొక్కరుండ రుద్రుం డొక్కరుండ కర్త యెవ్వం డట్టి 
నీకు నమస్కారంబు. రజ్జువందు సర్పంబును, శుక్తియందు రౌప్యంబును, 
మరుమరిచికయందు సలిలంబును బోలె నెవ్వానియందు బ్రపంచంబు గానంబడు 
నట్టినీకు నమస్కారంబు. తోయంబునందు శైత్యంబుసు, వహ్నియందు 
దాహకత్వంబును, దపనునందు. దాపంబును, జంద్రునందు. బ్రసాదంబును, 
బుప్పంబునందు సుగంధంబును, దుగ్గంబునందు ఘృతంబునుంబోలె సర్వంబునం 
దెవ్వం డంతరాత్ముం. డై యుండు నట్టినీకు నమస్కారంబు. శబ్దంబు గ్రహించు 
నశ్రవణుండు, గంధం బాఘ్రాణించు నఘ్రాణుండు, దూరంబు నడచు 'ననంఘ్రి, చూచు 
నలోవనుండు, రసంబుం గొను నరసజ్ఞాం డెవ్వం డట్టినీకు నమస్కారంబు. 
నిజభక్తుండు దక్క విష్ణువిరించిపురందరాదిబ్బందారకు లెవ్వానికందువ యెజుంగ 
రట్టినీకు నమస్కారంబు. గోత్రంబు, జన్మంబు, నామంబు, రూపంబు, శీలంబుం 
దెలియరాకుండనుండియు నిజభక్తులకు నభీప్పితంబు లొసంగు నెవ్వం డట్టినీకు 
నమస్కారంబు. ఎవ్వనివలన సర్వంబును, నెవ్వండు సర్వంబును గనుంగొను, 
నెవ్వడు సంపన్నుం, డెవ్వండు దరిద్రుం డెవ్వండు వృద్ధుం డెవ్వండు యువ, 
యెవ్వండు బాలుం డట్టి నీకు నమస్కారంబు. అని సంస్తుతించి 
సాష్టాంగదండప్రణామంబు చేసీన నతని గరుణాతరంగితం బగునపాంగవీక్షణంబునం 
గనుంగొని వృద్ధవృద్ధుం డగునబ్బాలుండు ముగ్గస్మితజ్యోత్స్న చిన్నిబుగ్గలం జిగురొత్త 
నిట్లని యానతిచ్చె. 11243॥ 


మ. క్షితిదేదోత్తమ! నీమనోరథము సంసిద్ధిన్‌ వహింపన్‌ బతి 


గీ. 


వ్రతకున్‌ శోభనపుణ్యలక్షణకు విశ్వస్తుత చారిత్ర క 
ప్రతిమప్రాభవభాగ్యవైభవకళాపారిణకు మీశుచి 
ష్మతికిం బుట్టెద( గాశికాపురతపశ్చర్యాఫలం బల్పమే! |244॥ 


అచిరకాలమునంద యే నవతరింతుం 
బరమపావని యైన నీభార్యయందు. 


జను నిజాశ్రయమునకు సంశయము మాని 
విమలపుణ్య! విశ్వానర నిప్రముఖ్య! ||245 || 


వ. అని చూడం జూడ నయ్యిందుచూడుం 
డానందక్రిడావాటికాక్రోడ క్రీడావిహారహిలాచిక్రోడంబుపదంబులోని నీడయుంబొలెం 
బొడచూపి యవిముక్తక్షేత్రవిడంబనం బగువిశ్వేశ్వరలింగంబునందు. 
గుడుంగంబునందునుంబోలె లోనడాంగియుండె. విశ్వానరుండును 


విశ్వాసభక్తితాత్సర్యంబులు మనంబునం బెనంగొన నయ్యనంగమథనుం దలంచి 
తలంచి శుచిష్మతియుం దాను దమయంజలిపుటంబులు లలాటతటంబులం 
ఘటియించి ప్రస్తుతించుచుం బ్రమోదించుచు నిజనివాసంబునకుం జని రనిన విని 
నైమిశారణ్యవాసు లీశ్వరుం డెబ్బంగి శుచిష్మతికిం జన్మించె నని యడిగిన. ॥246॥ 


ఆశ్వాసాంతము 


శా. కర్ణాటోత్కలపారసీకన్ఫపసంఖ్య! ప్రాభవశ్రీనిధీ! 

యర్లో ర్లోరాశిపరీతభూభువన మధ్యాంధ్రక్షమాధీశ్వరా! 
కూర్యర్ధనిశా నత! జగదేకప్రాజ్యసామ్రాజ్య! దృ 
క్కర్ణా శ్వరహారభక్తినిరతక్షాపాలచూడామణి! ॥247|॥ 


క. పంచారామవధూటి 
పాంచాల! త్రిలింగరాజపరమేశ్వర! య 
భ్యంచితయాధురంధర! 
చెంచూమలచూరకార! చిరపుణ్యనిధీ! ॥248॥ 


భుజంగప్రయాతము. త్రిలోకినికాయ్యప్రదీపప్రతాపా! 
కళాభోజ! యౌదార్యకల్పావనీజా 
నలేక్ష్వాకుదుష్యంతనాభాగలిలా 
కలా! రెడ్డిభూపాల! కల్పాంతకాలా! |॥249॥ 


గద్యము. ఇది శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపు సుకవిజనవిధేయ 
కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతం బైనకాశీఖండం 
బనుమహాప్రబంధంబునందుం దృతీయాశ్వాసము. 


i 


[1] ఈపద్యము మద్రాసు ఓరియంటలు లైబ్రరీలో నుండు నొక తాళపత్రప్రతిలోమాత్ర 
మున్నది. ఇతరము లగు పెక్కుప్రతులయందు? గన్చట్టదు. 


[2] ఇందిరావణ సమాహితనిజాంతర్వేణి 

[3] (తమతమ తరతమ) 

[4] శివశర్శకు ఫుణ్యశీల సుశీలు రిట్లనిరి. 

[5] రాయంధకరిపు జనార్దన,  చటులఖండ పరశుశార్డ పాణి, త్రిపురారి 
ఏష్ణుదేవేశహరిత్రిలో 


[6] ముత్యాల రావ్రేక భసితంపు 


శ్రీకంఠచరణసేవా 

వైకుంఠ! యకుంఠశౌర్యవైభవ! లోకా 

లో కగిరిప్రాచిన 

క్ష్మాకల్బయశఃప్రసార! యల్లయవీరా! |1॥ 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. నంత గొంతకాలంబునకు. |2॥ 


వైశ్వానరజననము 


క. నెల మసలె నిందువదనకు 
జలజాక్షికి నల్ల నయ్యెం జన్నులముక్కుల్‌ 
తలిరుంబోడికి నలినీ 
దళపాండువు లయ్యె గండదర్పణతలముల్‌. ॥|3 ॥ 


గీ. గర్భగో ళస్థితుం డైనకాలకంఠు 
కంఠహాలహలచ్చాయకాళిమంబు 
నాభిబిలమున వెడలి కన్పట్టినట్లు 
కమలపత్రేక్షణకు నారు గారుకొనియె. |4॥ 


సీ. సరసిజానన యహర్విరతి సంధ్యాకాల 
మానందతాండవ మాడందలం.చె 
జంతుకోటికి ముముక్షావేళం గాశిలో 
నొకార మాన తీ నువిద గోరె 
బసిండికమ్ములతోడి పచ్చియేనికతోలు 
పచ్చడంబు ధరింప భామ తివిరె 
నతివ యువ్విళ్ళూరె నారకూటపిశంగ 
మకుటాగ్రమునం జందమామం దుఖుమ 
గీ. ముదిత కాంక్షించె నేనికమోముకొడుకు 
నంకపీఠమునం దుంచి యాదరింప 
నహరహంబును గర్భంబునందు. బెరగు 
కాలకంఠుని యనుభావగౌరవమున. |॥5 || 


వ. వెండియు. |॥6॥ 


శా. ఆచంద్రానన యధ్వరంబులం బురోడాశంబుతో మంత్రస 
ధీచీనంబుగ యాయజూకులు సమర్పింపంగ నాజ్యాహుతుల్‌ 
ప్రాచుర్యస్థితి నారగింపం దలయన్‌ బ్రాగ్వంశమధ్యంబునన్‌ 
శోదిష్కేశుడు గర్భగోళమునం దొల్చూ లున్నతిం బొందంగాన్‌. ॥7॥ 


వ. అనంతరంబ యాహంసగమనకుం బుంసవనసీమంతంబులు గృహ్యోక్తప్రకారంబున 
నిర్వర్తించిన. ॥8॥ 


మ. నవమాసంబులు నిండగా గురుడు కేంద్రస్థాయియై యుండంగా 
శివలగ్నంబున నుద్భవించె సుతుం డర్చిష్మంతునంశంబునన్‌ 
ధవళాంభో! రుహపత్రనేత్రకవిముకస్థాన విశ్వేశ శం 
భ్వవతారాంతక మప్రధృష్యతరదివ్యాకారతేజంబునన్‌. ॥9॥ 


వ. అప్పుడు గంధవాహంబులు దివ్యగంధంబులు వహించె. ఘనాఘనంబులు 
పుష్పవర్షంబులు గురిసె. దేవదుందుభులు మొరసె. దిజ్ముఖంబులు ప్రసన్నంబు 
లయ్యె. “వాహినులు విమలసలిలప్రవాహంబు లయ్యె. సకలభూతంబులమనంబులు 
తెలివొందె. విద్యాధరయక్షగంధర్వులు వసిష్టవాలఖిల్యాదిమునులు 
బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, గుమారావలోకనకౌతూహలాయత్తచిత్తు లయి యేంగుదెంచి. 
రాసమయంబున. ||10॥ 


క. ద్రుహిణుండు కైటభారియు 
నహికటకుండు గూడి యిచ్చి రక్కొడుకునకున్‌ 
గృహపతి యనియెడునామము 
మహనీయకృపావిధేయమానసు లగుచున్‌. ॥11॥ 


వ. పదునొకండవదినంబున నామకరణంబు గల్పించి వెల్పులు చన్నపిమ్మట 
గురుజనంబులు క్రమంబున. |॥|12 | 


సీ. గృహనిష్టుమంబు సాగించిరి నాల్గవ 
మాసంబునందు గుమారునకును 
వత్సరార్థమునందు వాలాయముగం జేసి 
రన్నసంప్రాశనం బర్భకునకు 
నంత. జూడాకర్మ మాచరించిరి బిడ్డ 
నికి గృహ్యసంప్రోకనియమపరతం 
దజీతోడం గర్లవేధంబు గల్పించి 
శ్రవణర్దమున నాత్మసంభవునకు 
గీ. బ్రహ్మతేజోభి వృద్ధికై పంచమాబ్ద 
వేళ సల్పి రుపాకర్ణపిధి సుతునకుం 
జదువ బెట్టిరి వేదంబు పదము గ్రమము 
సాంగముగ బాలకుని నుపాధ్యాయునొద్ద. 13 | 


వ. అంత నొక్కనాండు నారదుండు యదృచ్చాగతుండై యతిథి సత్కారంబు వడసి తనకు 
నమస్కరించిన గృహపతిం గనుంగొని దంపతుల కి ట్లనియె. |॥14॥ 


గీ. ఓయి! విశ్వానరుండ! విశ్వోపకారి! 
యోశుచిష్మతి ! పరమపుణ్యోజ్ఞ్వలాత్న! 
బాలు డితండు మీమీద భక్తి గలండె? 
చేయునా వీడు సులభుండై చెప్పినట్లు? ॥15॥ 


గీ. తల్లిదండ్రులయాజ్ఞ యధిఃకరింప 
కుండుటయ చూవె! ధర్మ మత్యుత్తమంబు 


దైవ మనంగ గురుండు నా ధర్మ మనంగ 
నర్ధ మనం దల్లిదండ్రులె యాత్మజునకు. | 16 | 


క. జననీజనకులం గొలుచుట 
తనయునకును ముఖ్యమైనధర్మము జననీ 
జనకుల. గొల్బుటకంటెను 
దనయున కభ్యధిక మైనధర్మము గలదే? 17 ॥ 


సీ. సవదరించుట యెట్లు జఠరగోళమునందు 
నవమమాసావసానంబు దాక? 
వ్రేక మైన ప్రసూతివేళాసముద్భూత 
సంకటం బో ర్వుంగ జాలు టెట్టు? 
కుత్సింపకుం టెట్ము లుత్సర్గవిణ్మూత్ర 
లాలాద్రవశ్లేష్మజాలమునకు? 
నందంద వక్షోరుహంబు లింపులు వోవ 
దొడుకనిచ్చుట యెట్టు దుగ్గరసము? 
గీ. పంచకరపాట్లు పడి తన్ను బెంచి పిశికి 
యాపదల( బాప రక్షించినట్టితల్లి 
దేవతాబుద్ధి వాటించి తెలియవలయు( 
గొడుకు వంశాభిసంవృద్ధి కొనలు సాగ. ||18॥| 


క. రేపాడిం గొడుకు జననీ 
శ్రీపాదములకు నమస్కరింపంగం దగుం ద 
చృ్చపాదక్షాళనసలి 
లాపోశనమునను సుతున కాయుప్య మగున్‌. ॥19॥ 


గి. సర్వతీర్థాంబువులకంటె సమధికంబు 
పావనం బైనజనయిత్రిపాదజలము 
వరతనూజున కఖిలదేవతలకంటె 
జనని యెక్కుడు సన్నుతాచారనిరత! |20॥ 


వ. అని నారదుండు గృహపతిం జూచి యన్న! వైశ్వానర! ఇటు రమ్మని చేరం బిలిచి 
తొడలమీందం గూర్చుండ నిడుకొని దక్షిణహస్తంబు చూచి లక్షణంబులు పరిక్షించి 
యంతం బోవక. |॥21॥ 


సీ. ఆపాదమస్తకం బంగకములు నుపాం 
గకములుం బ్రత్యంగకములు వరుస 
దను వైనకారాస తంతుసూత్రంబున( 
గుంకుమాక్తంబునం గొలిచి కొలిచి 
తప్ప కయ్యయి చోట్లు దర్శించి దర్శించి 
యంగుళీముఖముల నంటి యంటి 
నడపించి నిలిచియుండంగం బెట్టి కూర్చుండ 
నియమించి పరికించి నిశ్చయించె 
గీ. లక్షణములు శుభాశుభాలంబనంబు 
లంబురుహసూతిసుతుండు సంయమివరుండు 


సకలసాముద్రికాగమజ్ఞానశాలి 
నారదుడు సర్వవిద్యావిశారదుండు. ॥22 | 


వ. ఇట్లు నిశ్చయించి. ॥23 ॥ 


గీ. తిర్యగూర్ద్వంబు గొలువంగ దేహయపష్టి 
యెవ్వనికీ వ్రేళ్లు నూజును నెనిమిదియును 
మానముక వాండు ధరణిసామ్రాజ్యపట్ట 
బద్ధయోగ్యుండు భాగ్యవైభవముకలిమి. |24॥ 


గీ. ముక్కు భుజములు లోచనంబులును జాను 
హనువులును నైదుదీర్హంబు అగుట మేలు 
మెడయు జంఘాయుగంబును మేహనంబు 
హ్రస్వములు గాగ వలయు భాగ్యాన్వితునకు. 25 ॥ 


గీ. నాభిరంధ్రంబు సప్తకంఠస్వరములు 
మూండు  నత్యంతగంభీరమొగను వలయు 
నంగుళీదేశజత్రు త్వగంఘ్రిగుల్బ 
పంచకము సూక్ష్మమై యుండు భాగ్యనిధికి. | 26 ॥ 


గీ. కరములును గుక్షియును గటిస్కంధములును 
ఫాలమును మోము నున్నతి వడయవలయు 
హస్తరేఖాదృగంత జిహ్వాధరోష్ట 
తాలునఖములు గెం పైన తథ్యచరిత. 27|| 


క. కటియు వక్షుస్థలంబును నిటలతటము 
విస్తృతము  లేవ్వనికి వాడు విభుతం గాంచు. 
బదము గోమల మయ్యును బాణి కఠిన 
మయ్యు నైశ్వర్య మొసంగు మహానుభావ! ॥28 ॥ 


గీ. తాల్బు నెవ్వండు భ్రూలతాంతరమునందు 
వర్తులం బైనదక్షిణావర్తరేఖ 
యాతం దేకాతపత్త మౌనట్లుగాగ 
ధరణిరాజ్యంబుం 2 "బాలించు ధన్యచరిత! 29 | 


క. కమలోదకారుణములై 
సమగుల్భములై మృదుత్వసంయుక్తములై 
విమలారుణనఖరములై 
చెమరించనియడుగు లొసంగు సిరి మనుజునకున్‌. ||30॥| 


సీ. లింగంబు గృశ మైన లెస్స మూత్రము దక్షి 
ణావర్తవిన్సృతం బైన మేలు 
మధుగంధ మైనను మత్స్యగంధం బైన 
నింద్రియంబు శుభంబు న్‌గం జాలు 
గంఠనినాదంబు గ్రెంచదుందుభిఘోష 
గంభీర మగుట సౌఖ్యప్రదంబు 


చక్షుఃకనీనిక సఘామధుచ్చాయం 

బింగళం బై యిచ్చు మంగళంబు 
గీ. నైదురేఖలనొసలివాం డాయిరితుండు 
భాగ్యనిధి ముప్పదియు రెండుపండ్లవాండు 
కంబునిభ మైనమెడవాం డఖండకీర్తి 
నూర్ద్వరేఖలపదమువాం డుత్తముండు. |31॥ 


గీ. హస్త మిణీయించి పట్టినయపుడు కదిసి 
యంగుళులు రంధ్రహినంబు అయ్యె నేని 
నతని, గల్యాణలక్షణాన్వితునిం గా 
జెప్పు సాముద్రికజ్ఞానసిద్ధబుద్ధి. 32 ॥ 


వ. ఏమి జెప్పినయీభాగ్యలక్షణంబు లెన్ని గల వన్నియు నిక్కుమారునియందు 
సంపన్నంబు లై యున్నయవి. ॥33॥ 


గీ. ఇన్నిగుణములు గలిగినయేని వరున 
కన్నిగుణములు నౌ బల మవయవంబు 
అకట! యత్యంతనిర్ణయుం డగువిధాత 
యచ్చలమున( బరాజ్ముఖుం డయ్యెనేని. ॥|34॥ 


గీ. చెప్ప నో..డ దేమని చెప్పువాడ? 
నెలీ(గినర్థంబు చెప్పక యెట్లు దాతుం 
బదియు రెండవయేంట నీబాలకునకు 
గండ మొక్కటి దంభోళికారణమున. ॥35 ॥ 


వ. అని చెప్పి నాదుం డరిగిన శుచిష్మతియు విశ్వానరుండు నశనిపాతాదారుణం 
బైనయమ్మునిభాషితంబునకు భయం బంది హాహాకారం బొనర్చి మూర్భాంధకారంబున 
మునింగి యెట్టకేలకుం దెలిసి బహుప్రకారంబుల విలపించుచుండి రాసమయంబున 
దల్లిదండ్రులకు వైశ్వానరుం డి ట్లనియె. ॥36॥ 


సీ. ఓయమ్మ! యేలమ్మ యుపతాప మందెద! 

వోతండ్రి! యేలయ్య! భీతి బొందె? 
దన్మన్నిమిత్తమె యకట! మీశ్రీచర 

ణాంభోజధూళి నా కహరహంబు 
సర్వాంగ రక్షమై సంధిల్లుచుండంగ 

మృత్యు వెబ్బంగి నా మీందం గవయుః 
గవిసెనేనిం గరోరకంఠహుంకారంబు 

పొనరించి మీయాన యొడుచువాండ 
గీ. నానయును ద్రోచి వచ్చిన నాగ్రహమున 
దిర్లనిర్ణాతసంపాతనిర్హణోగ్ర 
కఠినతరవామపదపార్షి ఘెట్టనమున 
దానిపండులు రాలంగ్‌ దన్నువాండ. ॥37॥ 


మ. వినుడీ నాదుప్రతిజ్ఞ మీరు హృదయోద్వేగంబు వర్ణించి యో 
జనయిత్రీ జనకుల్‌! 'భనదనుజ్ఞాముద్ర చేపట్టి యేం 


జని కాశీపతి విశ్వనాయకు శివుం జంద్రార్థచూడావతం 
సుని మృత్యుంజయు నాశ్రయించి విగతాసున్‌ జేసెదన్‌ మృత్యువున్‌. |38॥ 


వ. అనిన విని దంపతు లపయోధరంబైనవర్షంబును, నదుగ్గాబ్దియైన సుధోదయంబును, 
ననిందుబింబం బైనచంద్రికాలో! కంబును" నైనయామాటికుం.. బరితోషంబు నొంది 
యెట్టెట్టూ యని క్రమ్మణ నడుగుచు సుతున క్రి ట్లనిరి. 39 ॥ 


సీ. కావడే యాభీలకాలపాశనిబద్ధు 
శ్వేతకేతునిం బ్రాణవిగమభీతు? 
రక్షింపండే కాళరాత్రిపా ల్పడకుండ 
నెనిమిదేండులశిలాదుని తనూజు? 
బాలింపండే విష్టపంబు లీరేడును 
గాలకూటాగ్ని చేం గాలకుండ? 
మనుపండే యాయుఃప్రమాణంబు నిండిన 
గారుణ్యబుద్ధి మృకండుతనయు? 
గీ. నంధకాసురవ్యాఘ్రజలంధరేభ 
దక్షమఘపుప్పశరపురధ్వంసనునకు 
విశ్వభర్తకుం గాశికాధీశ్వరునకు 
నిందుమౌళికి నిను గాయ టెంతభరము. ||40॥ 


వ. అని శుచిష్మతియు విశ్వానరుండును గొడుకు నాశీర్వదించి యనిచిన నతండును 
గాశి కరిగి మణికర్ణికాతీర్థ మాడి విశ్వనాథు దర్శించి తద్దివ్యజ్యోతిర్లింగంబుం గనుంగొని 
పరమానందకందం బనియును, బిండభూతంబైన త్రైలొక్కసారసర్వస్వం బనియును, 
దుగ్గాబ్ధిసముద్భవం బగుసుధాపిండం బనియును; స్వాత్మావబోధపాదపంబునకు( 
బ్రథమాంకురం బనియును, బ్రహ్మరసాయనం బనియును,  లింగకైతవంబున 
నాకారంబు భజించిన యనాకార(త)త్త్వం బనియును, నానారత్న(ప్ర) పూరితం 
బైనబ్రహ్మాండభాండం బనియును, మోక్షవృక్షఫఘలం_ బనియును, బుప్పగర్భం 
బైననిర్వాణలక్ష్మికేశపాశం బనియును, గైవల్యమల్లివల్లీమతల్లిస్తబకం బనియును, 
(నిశ్మేయసశ్రీకరక్రిడాకందుకం బనియును,)  నపవర్గోదయాద్రిసుధాకరబింబం 
బనియును, సంసారమోహవ్యూహగాఢాం ధకారవి ధ్వం సన బ్రధ్నమండలం బనియును, 
(నమృతకళ్యాణశ్రేణిరమణీశృంగారలిలాదర్పణం బనియును) భావించి భావించి 
వితర్కించి వితర్కించి నమస్కరించి యొక్కపుణ్యాశ్రమంబు చేసికొని 
శుభవాసరంబున లింగసంస్థాపనంబు చేసి తత్సమీపంబున వత్సరద్వయంబు ఘోరం 
బైనతపం బొనర్భె. నంత నొక్కనాడు. |॥|41 ॥ 


శా, ఆవిర్భావము నొందె నిర్ణరవిభుండై రావణారూఢుండై 
యావైశ్వానరుచక్కం గట్టైదుర బాహాస్తంభదంభోళియున్‌ 
గ్రివాలంకృతతారహారలతికారింఛోలికేలిసఖ 
గ్రైవేయాభరణాభిశోభియును నై కాశీప్రదేశంబునన్‌. 42 ॥ 


గీ. జంభదైత్యవిరోధి సాక్షాత్కరించి 
వరము వేడుము నీతపోవైభవమున 
కనఘ! మెచ్చితి నముచిసూదనుండ నేను 
నావుడును నాశుచిష్మతీనందనుండు. ॥43॥ 


క. ఏవరము వేండ నిన్నును 
దేవేంద్రా! నీకు నా కథిశ్వరుం డగుకా 
శీవిశ్వనాయకమహా 
దేవుని నర్థింతు వర మధికతరభక్తిన్‌. | 44|| 


వ. అనుటయు. ॥45 ॥ 


గీ. శ్రీమవిదేవుం డనంగం గాశీపతి యన 
విశ్వనాయకుం డన నొకవేల్పు గలండె? 
యేను పాలింతు ద్రైలోక్య మెను నిఖిల 
దేవతాచక్రవర్తి సందియము లేదు. |॥46 | 


క. నాకంటె నధికు( డెవ్వండు 
లోకత్రయమునను? మనములో విశ్వాస 
స్వీకార మేల వదలెద? 
వాకాంక్షింపంగ రాదె యభిమతవరముల్‌? |॥47 | 


వ. అనుటయు. |48॥ 


క. ఏలా యామాటలపని? 
పౌలోమీరమణ! నీప్రభావము కంఠే 
కాలునిప్రభావమును నీ 
త్రైలోక్యం బెజుంగు వలదు తగవణిపలుకుల్‌. |49 ॥ 


మ. అడుగ న్నిన్ను వరంబు వేడంగ నహల్యాజార! విచ్చేయు నా 
కుడు రాజార్ధవిభూషణుండు వర మీనున్నాడు యుష్మాదృశు 
ల్పడుగుల్వాంఛిత మీ సమర్దులె! వృథాలాపప్రబంధోక్టులన్‌ 
జడివెట్టం బనిలేదు మిన్నక తపశ్చర్యావిరోధంబు గాన్‌. |50 ॥ 


వ. అని యుల్లసం బాడినం గటకటం పడి బిదౌజుం డుద్దీర్లసురాయుధుండును 
విబుధవిరోధివధూవైధవ్యదీక్షాదానదేశికంబును, 
నిరధూమధూషకేతుజ్వాలాజాలజటిలంబును నగు వజ్రంబు గేలం బూని 
వైశ్వానరుముందటి రుళిపించిన. |51॥ 


శా. దంభోలిజ్వలనాభిఘట్టనమునన ధైర్యంబు వోనాడియున్‌ 
గంభీరస్టిరభక్తివైభవమునం గాశీపురాధశ్వరున్‌ 
శంభున్‌ శంకరు నీలలోహితు నుమానాథున విరూపాక్షు వి 
స్రంభ బొప్పందలంచుచుం ద్విజుడు మూర్చం బొందె దీవ్రవ్యథన్‌. 52|| 


వ. ఆసమయంబున. |॥|53॥ 


స్స్‌ వికటపాటలజటామకుటకోటటిపినద్ధ 
ముగచంద్రుండు జగన్నోహనుండు 
గంఠమూలకరోరకాలకూటకళంక 
కజ్జలుం డర్ధార్ధికల్పతరువు 
కుటిలకుండలిరాజకుండలాలంకార 


మండితుం డానతాఖండలుండు 
భసితధూలిచ్చటాపాళిసముద్ధూళి 
తాఖిలాంగుండు విశ్వాధికుండు 
గీ. విశ్వనాథుండు గాశికాధీశ్వరుండు 
లీలం బ్రత్యక్షమై వచ్చి లెమ్ము వత్స! 
యనంగ జైతన్య మంది దిగ్గనంగ లేచె 
శంభుభక్తిపరుండు వైశ్వానరుండు. ॥54॥ 


వ. ఈశ్వరుండును వైశ్వానరు నాదరించి విశ్వోత్తరం బైన యాయగ్నిలోకంబున 
కధీశ్వరుని జేసి యంతర్గితుండయ్యె. గృహపతి పరమేశ్వరానుగ్రహంబున 
దీర్ణాయుష్మంతుండును దికృతియు నై చరితార్థత్వంబు నొంది నిజవాసంబునకు వచ్చె. 
ఇది వైశ్వానరువృత్తాంతంబు. |॥|55 ॥ 


నిర్భతిలోకవృత్తాంతము 


గీ. అనిన బ్రియమంది శివశర్మ యంబుజాక్షు 
కింకరుల కిట్టు లనియె నక్షీణభక్తి 
నిర్భతిలోకంబు మొదలైననిఖిలలోక 
ములును జూపుం డనుక్రమంబునను నాకు. ||56॥ 


వ. వైవస్వతలోకంబు మున్న యెటీంగితి. అటమీందిలోకంబు లెఖుంగవలతుం జెప్పరే 
యనిన వారు మహాత్మా! సంయమనీపురంబున కవ్వల జాతిమాత్రంబున రాక్షనులై 
యనుజ్ఞిత లయ్యును _ గతశ్రుతిమార్గులు నపరద్రోహులు దీర్థస్నానపరులు 
దేవపూజాపరాయణులు దానవయాక్షాంతి దాంత్యస్తేయస త్యాహింసానిరతులు 
సర్వభోగసములు నై పుణ్యజులకు నివాసం బై నిర్భతిలోకం బొప్పుచుండు. ॥57 ॥ 


గీ. తీర్థములయందు విధి మూడి తెగినపుణ్యు 
అనఘ! యీలోకమున నుందు రాత్మహనన 
మొక్క కాశీపురంబున. దక్కనొండు 
తీర్థములయందు+ బాపంబు దెచ్చు నండ్రు. ॥58॥ 


వ. ఈలోకంబున కధీశ్వరుం డైనదిక్పతిచరిత్రంబు చెప్పెదము. సావధానమతి వై 
యాకర్ణింపుము. 59|| 


సీ, వింధ్యాద్రినడుమ నిర్వింధ్యాతటంబునం 
గానలో నొక్కపక్కణము గలదు 
పింగాక్షు. డనియెడుపేరివాం డావెంట 
బల్లె యేలెడు భిల్లపరివృఢుండు 
గ్రూరకర్మపరాజ్ముఖుం డక్కిరాతుండు 
వ్యాఘ్రాదిదుష్టసత్త్వృములం దక్క 
దండింపం డితరసత్త్వముల నణాదుల 
నాఖేటమౌర్గంబునంద బ్రతుకు 
గీ. విశ్వసించిన నీరు ద్రావినను నిద్ర 
పోయినను జూలుకొన్నను బొర్లుచున్న 
దెవులువడ్డను గుందిన ధృతిసేడినను 


జంప డనుకంప నెట్టిహింస్రంబు నైన.॥60 ॥ 
సీ. ఫలమూలముల శాకపక్వాశనంబుల 
దధిపయఃక్షాద్రాజ్యతక్రములను 
శిశిరాంబువులం దృప్తి సేయ సంబడ మిచ్చు 
బాదరక్షలు నాతపత్తములును 
దాళవృంతములు వస్తములు "గోర్పడుములు 
నొసంగు రోగార్లుల నుపచరించు 
దస్కరబాధ నొందక యుండ నెడ వన 
యటవీస్థలంబున ననుపుం బెట్టుం 
గి. దీర్ణములు పోవువారికి దివసదినస 
మటు విశేషించి కాశికి నరుగునట్టి 
పుణ్యులకు( జేయు సత్కారములు నెరవుగం 
బింగళాక్షుండు శబరరాట్పుంగవుండు. ||61॥ 


గీ. సంతతంబుసు నాశీర్వదింతు రతనిం 
దీర్థముల కేగువారు సంతృప్తినొంది 
యేగ్నిహోత్రాంతములను జపాంతములను 
భోజనానంతములను దృప్తిపూర్వకముగ. ॥62 ॥ 


క. దక్షత నివ్విధమునం బిం 
గాక్షుడు సతతంబు తీర్థయాత్రాపరులన్‌ 
రక్షింప నటవి నగరన 
దృక్షం బై యుండెం గొన్నిదినములు పేర్మిన్‌.॥63॥ 


వ. అంత నొక్కనాం డతనిపితృవ్యుండు దారకుం డనులుబ్ధకుండు తెరువు గట్టి 
తీర్థయాత్రాపరు లైనకార్పటికుల దోచికొనియె. అప్పు డప్పరుసవారు కలంగంబాణీ 
మొరయునుం గూంతయునుం బెట్టిరి. నెట్టయుడిబెట్టిం (నిట్టడింబెట్టిం 
గల్పారంభసమయ సముజ్ఞృంభమాణకపటకి టికైట భారా తికం ఠ నాళకరోరఘుర్దురధ్వాఘుర్హం 
బైనయానిర్హోషం బాకర్ణించి యటమున్న దైవయోగంబునం దోరంపువేంకు వెడలి 
నికటప్రదేశీంబున న. పింగాక్షుం డుచై చ్చైన్స్వనంబున నోహో! వెఐవకుండు(డు. ఏను 
గలుగంగ మీకు భయం బేల? యని పేరువాడి క్రీడి కురుబలంబులపైం 
గవిసినచందంబునం గవిసి పుంఖానుపుంఖంబుగాం దీవ్రమార్గణంబులు నిగుడించి 
లుంఠ(బ్ధ)కులం దోలియోటు వడకుండ సార్థవాహులం గడపిపుచ్చి 
విమతశేబర(వర) సుభటకఠినతరభుజపరిఘవలయవ లయితపృథులధనురుదితనిశితశరశత 
ఏదు పెరిగినచందంబున వీరశయనంబున శయనించి విగతప్రాణుండై 
పరోపకారపుణ్యానురూపఫలంబున దిగీశ్వరత్వంబు నొంది నిర్భతి యయ్యె. అది 
నికృతిలోకవృత్తాంతంబు. ఈనిర్భతిలోకంబున కనంతరంబున. | 64॥ 


వరుణలోకవృత్తాంతము 


గి. వరుణదేవునిలోకంబు ధరణిదేవ! 
ఇందు నుండెడుపుణ్యాత్మ లెవ్వ రనిన 
వాపికాకూపకాసారవారిపాన 
వాటికోద్యానకల్పనావ్యాప్తిపరులు. | 65 ॥ 


సీ, తరుణేందుమౌలిపై ధారాంబుకుంభంబు 
నియమవ్రతంబుగా నిలిపినారు 
తనియం దియ్యనిపంచదారపానకములు 
భూసురోత్తములకుం బోసినారు 
చల్లంగా నెడరుచో జలివెందరలు పెట్టి 
యధ్వనీనులదప్పి యార్చినారు 
తీర్థయాత్రాపరాభనమానసులకు 
నుదకుంభపాదుక లొసంగినారు 
గి. వెల్లిలో నేయుపాయంబు వెంట వైన 
మునుంగకుండంగం బ్రాణుల మనిచినారు 
గారవంబున వరుణలోకంబునందు 
నిండువేడుక సుఖియించుచుండువారు. |॥66॥ 


గీ. పుణ్యతటినుల కవతారభూములందు 
శిలల సోపానపంక్తులు చేసినారు 
పనులసంకెళ్లు విడిపించి పనిచినారు 
వరుణలోకంబునం దుండువార లనఘ. |67॥ 


వరుణోత్పత్తి 


వ. ఈలోకం బేలువాండు వరుణుండు. జలా(శయా)ధిపతి, యాదఃపతి, సర్వకర్శసాక్షి 
ఇతనియుత్పత్తి యాకర్ణింపుము. కర్ణమప్రజాపతినందనుండు శుచిష్మంతుం 
డనువాండు “ధైర్యమాధుర్యవైశారదా, దిశోభనగుణసంపన్నుండు.అత(డు 
చిుతవయసున సంగడీలయిన బాలకులతొడంగూడి యచ్చోదం బనుకొలన 
సలిలక్రీడలు సలువుచు నొక్కశింశుమారంబుచేతం బట్టువడినం దొడిబాలకులు 
భయభ్రాంతస్వాంతులై యేతెంచి దేవార్చనాసమయంబున సమాధినిష్టుండైన 
యాతనితండ్రి కత్తెబింగు విన్నవించిరి. విజ్ఞాతసుతవిపత్తి యయ్యును జిత్తంబు 
చలింపనీక యత్తపోధనసత్తముం డభిధ్యానమార్గమున బ్రహ్మాండంబుల, 
భువనంబుల, భూతంబులం జంద్రసూర్యర్థ్యతారకంబులం, బర్వతంబుల, వనంబుల, 
నదుల, సముద్రంబుల, నంతర్జ్విపంబుల: నానాదేవయోనులం దదీయస్థానంబుల, 
వాపీకూపతటాకకుల్యాపుష్కరిణులం జూచి యందొక్క కెందమ్మికొలన 
మునికుమారులతోడం గూడి నిమజ్జనోన్మజ్జ్ఞనంబుల రంజిలం 
గరయంత్రనిర్ముక్తసలి లధారాభిషేచనంబుల 
సముడ్డమరుకాండమడ్డుడిండిమఢథిమఢీమధ్వానంబుల దారకుండు  విహారంబు 
సలుపుటయు, నప్పూర్లేందుబింబవదను నిందుబింబంబు బట్టం బజణతెంచు 
రాహువుంబోలె నొక్కమహాగ్రాహంబు సమగ్రాగ్రహంబునం బటితెంచి పట్టుటయు, 
నమ్మొసలి సరసబిసరుహకిసలయకుసుమసుకుమాదేహుండగు నక్కుమారున 
(నుక్కుందండసంబులువోని తనరెండుకోటిలం బిట్టూ(ది కణివక మెయిమెయిం 
గబలళించి కసుగందకుండ  జలాధిదేవతాసమీపంబునకుం  దెచ్చుటయు, 
నచ్చిగురాకుంబోడి యతని సరిత్పతిసమ్ముఖంబునం బెట్టుటయు, నంతలో 
సక్రోధరక్తాంతలోచనుండును ద్రిశూలపాణియు నగు నొక్కదివ్యపురుషుండు 
పరుషదృష్టి వీక్షించి సలిలాధ్యక్షు నధిక్షేపించి యోయివరుణాలయ! 
కరుణారహితుండవై కర్ణమప్రజాపతితనయు శివభక్తు శిశువు నక్రంబుం బంచి 
దంష్టాక్రకచంబులం గఖిపించి తెప్పించితి! మేలు గా కేమి? నీలలోహితునిప్రభావంబు 
ని కేళుంగవచ్చునే! యని జంకించి పలుకుటయు, నాతంకంబు నొంది యుదన్వంతుం 


. 


డాడింభు నలంకరించి శంభుకింకరున కిచ్చి పాశనిబద్ధం బగునమ్మకరంబు నతని 
కొప్పనంబు చేసి తత్సమేతుండై పరమేశ్వరునిసన్నిధికిం జని బహుప్రకారంబుల 
స్తుతియించి యపరాధంబువలన విముక్తుం డగుటయు, నద్దేవుండు పనుపం 
బ్రమథుండు జలగ్రాహంబులతోడం 'గూడం గుమారుని దనయొద్దకుం 
గొనివచ్చుటయుం గాంచె. అదియ ప్రణిధానావసానం బయ్యె నేత్రోన్మీలనం బాచరించి 
యప్పరమమాహేశ్వరుండు. | 68 ॥ 


గ్రాహదంష్ట్రాటకికాశిఖాగ్రము సోకి 
“కందినజంత్రుభాగంబుతోడ 
నుదకబిందుకలాప ముట్టి యుట్టిపడంగం 
గర మొప్పు ముద్దుగూశట్లతోడ 
నరుణాంచలంబులై యరవిందగర్భప 
త్రములం బోలువిలోచనముల తోడ 
బహులయాతాయాతపరిపాటిపెల్లున 
గయివంపునిట్టూర్చ్పుగొడ్పుతోడ 
గీ. సంభ్రమంబున నచ్చొదసరసి వెడలి 
మేటివక్రంబు బట్టెడత్రాటం బట్టి 
వచ్చి తనకట్టెదుర నున్నవానిం బుత్తుం 
గాంచె దుర్గమతేజుండుకు కర్ణమురడు. 69|| 


. అట్లు కాంచి. |70॥ 


చరణాంభోరుహయుగలీ 

పరిసరమున( జక్క సాంగి ప్రణతి యొనర్చన్‌ 
గురుడు ప్రమోదం బారంగం 

బరిరంభము చేసె. జచ్చి బ్రతికినకొడుకున్‌. ||71॥ 


. అనఘ! శివశర్మ! యిట్టిచోద్యంబు గలదె? 


యభవు నర్చించువేళ సమాధి నుండి 
కొమరుదెస 'నైసయన్నివొకలును జూడ 
గడచె నూజును నైదేండ్లు కర్ణమునకు. ॥72॥ 


కర్ణముండును నతిక్రాంతం బైనయద్దిర్లకాలంబు 
మహాకాళధ్యానతాత్పర్యనిష్టాతిశయంబున 'ముహూర్తమాత్రంబునుంబోలె: గడపి 
యనంతరంబ శుచిష్మంతుండును సముచితప్రకారంబునం దండ్రియనుజ్ఞ వడసి 
వారణాసీపురంబున కరిగి లింగస్థాపనంబు సేసి పంచవర్షసహస్రంబు దపం బొనరించి 
ప్రత్యక్షం బైనపరమేశ్వరునివలన వరుణపదంబు వరంబుగా బడసి రత్నాకరంబులకు 


రత్నంబులకు సరిర్సరూపల్వలంబులకు వాపికాకూపతటాకంబులకుం 
బడమటిదిక్కునకు నధీశ్వరుం డయ్యె.  కాశియందు. గార్దమప్రతిస్టితం 
బైనమణికర్ణేశ్వరలింగంబునకు నిర్భతిభాగంబున వరుణేశ్వరాహ్వయం 


భైనశంభులింగంబు సుప్రతిష్టితం బై యుండు. ఆలింగంబు సేవించినవారికి 
సంతాపభయంబును నపాయమరణ భయంబులును జలోదరాదిభయంబును 
మొదలైనభయంబులు పుట్టక యుండు. ఇది వరుణలోకవృత్తాంతంబు. ॥73॥ 


గంధవతీవృత్తాంతము 


సీ, అదె గంధవతిం జూడు మవనీనురోః త్రమ! 

వరుణునివీటి కుత్తరమునందు 

నిమ్మహాపట్టణం బేలు గంధవహుండు 
భపకృప నీత డీపదము. గాంచె 

నాదిం గశ్యపునిదాయాదుండు పూతాత్ము, 
డనుపేరి బ్రాహ్మణుం డనఘ! యితడు 

తరుణేందుధరురాజధాని వారాణసి 
నయుతాబ్దములు తపం బాచరించి 

గి. లింగసంస్థాపనంబు గల్పించి లింగ 

మధ్యమునయందు గందర్పమథ(దమునుం గాంచి 

జ్యోతిరభ్యంతరస్థు నావ్యోమకేశు 

సంస్తుతించె నతండు విస్పష్టఫణితి. 72|| 


వ. దేవదేవ! మహాదేవ! దేవా! (య)భయప్రద! నారాయణేంద్రాదినర్వదేవవరప్రద! 
సంస్తుత్యుండవు, _ స్తోతవు, ' స్తుతివి, సగుణుండవు, _ నీర్గుణుండవు, 
నామరూపవివర్ణితుండవు, ఇచ్చాజ్ఞానక్రియాశక్తులు నీయవి. ఒక్కరుండవయ్యును 
శివశక్తిభేదంబునను ద్వైతంబు భజియింతువు. నీదక్షిణాంగంబు బ్రహ్మ. నీవామాంగం 
బచ్యుతుండు. వర నీనేత్రంబులు. నీనిశ్శ్వాసంబు శ్రుతులు. 
నీప్రస్వేదాంబువులు నదులు. నిశ్రోత్రంబులు సమీరణంబులు. నీభుజంబులు దిక్కులు. 
నీ ముఖంబులు బ్రాహ్మణులు. నీ బాహువులు రాజన్యులు, నీయూరువులు వైశ్యులు. 
నీపదంబులు శూద్రులు. నీకేశంబు లంబుధరంబులు. వ ప్రకృతిపురుషరూపంబున 
బ్రహ్మాండంబు సృజియింతు. నీయంద _ సర్వభూతంబు  లుద్భవిల్లు.నీవ 
సర్వభూతమయుండ వని యనేకప్రకారంబులం బూతాత్ముండు సంస్తుతింపం 
బ్రసన్నుండై పరమేశ్వరుం డతనికోరినదిక్సాలపదం బిచ్చి తనమూర్తులయందు 
నంశంబు ప్రసాదించి సర్వగత్వంబును, సర్వావబో ధకత్త్వంబుం 
బ్రాణాపానాదిపంచమూర్తిత్వంబు నొసంగె. అతడు కాగీక్షేత్రంబున జ్యేష్టెశ్వరుని 
పశ్చిమభాగంబున వాయుకుండంబు నుత్తరంబున. బ్రతిష్టించిన యప్పరమెశ్వరునకు 
నవ్యాక్షిపథంబున భో గమోక్షప్రదత్వంబు సంపాదించి యంతర్హితుం డయ్యె. ఇది 
గంధవతివృత్తాంతంబు. 75|| 


కుబేరవృత్తాంతము 


క. నిగమజ్ఞ! గంధవాహుని 
నగరమునకుం దూర్చుదిక్కున గుణోదారం 
బగుపట్టణ మదె యలకా 
నగరం బది యేలు యక్షనాథుండు గరిమన్‌. ||76॥ 


వ. అక్కుబేరునిచరితంబు చెప్పెద మాకర్ణించుము. || 77 ॥ 
తే. భూసురో త్తమ! కాంపిల్యపురమునందు 
యజ్ఞదత్తాఖ్యుం డొక్కబ్రాహ్మణు(డు గలండు 


వేదవేదొంగవేదార్థవిత్తముండు 
యజ్ఞవిద్యావిశారదుం డాద్విజుండు. ॥78॥ 


తే. అతనిపుత్రుండు గుణనిధి యనెడివాండు 


దర్పకునితోడిజోడు సౌందర్యరేఖ 
నెయ్య మలరంగ గురు లుపనీతు. జేసి 
చదువంబెట్టిరి వాని నాచార్యునొద్ద. ॥|79॥ 


క. ద్యూతక్రీడారతుండై 
యాతండు కితవులును దాను నాసాయం బా 
ప్రాతస్సమయము దిరుగ న 
వెతనిజాచారుం డగుచు నెల్లెడ వీటన్‌.|80॥ 


సః బ్రాహ్మణాచారంబు పరిహాసకము సేయు 

నగ్నిహోత్రవిధాన మన్న నలుగు 

సంధ్యాభివందనశ్రద్ధ యుజ్ఞన సేయు 
గీతవాద్యవినో దకేలి, దగులు 

బాషుడభండదుర్భాష లావర్తించు 
ద్యూతకారులతోడీ యుద్ధి పడయు 

ధాతువాదులమీందం దాత్సర్య మొన్‌రించుం 
జెలిమి వాటించు నాస్తికులతోడ 

తే. నటుల మన్నించు హర్షించు & విటులం జూచి 

పీఠమర్దుల కొనరించు( బెద్దణీకము 

కౌ లటేయులం బాటించు గారవించుం 

శిష్టకుల దీక్షితునిపట్టి సిగ్గు విడిచి. |81॥ 


వ సజీివనిర్ణీవద్యూతంబుల నోడినధనంబులు గితవులకుం దల్లిమెనిరవణంబుల 
నమ్మిపెట్టుచుండు. 82 ॥ 


తే. తల్లి బోధించు దత్సరత్వంబు గలిగి 
యన్న! మీయన్న చెప్పినయట్ల చేయు 
ధూర్తసంగతి విడువు సాధువులతోడ 
బరిచయము సేయు మని పుత్తు ప్రతిదినంబు. ॥83॥ 


వ. దిక్షితుండును గృహకార్యాభ్యంతరవ్యగ్రుండై కొడుకువర్తనంబు: బరామర్శింపక 
యుండు. |84॥ 


తే. ఎడపం దడపం దనూభవుం డెచట నుండు 
గానరాం డంచు గృహభర్త కాంత నడుగ 
నింతదడవును నాయొద్ద నిచట నుండి 
యరిగెం జదువంగ నని భర్త కతివ మొజంగు. ॥|85॥ 


తే. స్నాన మాడెనె? వార్చెనే సంధ్య? యగ్ని 
హోత్ర మొనరించెనే? యింతి! పుత్తుం డనిన 
స్నాన మాడెను వార్చిను సంధ్య యగ్ని 
హోత్ర మొనరించె ననుచును నువిద మొజంగు. 86 ॥ 


ఆ. గొడ్డువీంగి కన్నబిడ్డండు కావున 
నొక్కరుండ కాన నుత్పలాక్షి 
ధూర్తుం డైనవానిదుశ్చేష్టితము లెల్ల 


నధిపుం నెజబుంగనీక యడంచచుండు. ||87 ॥ 


వ. Sls wee es పోడశవర్షంబున గృహ్యోక్తప్రకారంబున నతనికి వివాహంబు 
చేసి ప్రత్యహంబును. ||88॥| 


క. స్నేహార్దుహృదయయై యతి 
సాహసకృత్యములు మాన సమకొల్పుటక్రై 
యూహాపోహవిచాకస 
మాహితగతిం దల్లి సుతుని మణీ బోధించున్‌. 89 ॥ 


తే. అన్న! మీతండ్రి కోపగాం డౌనొ కాండో? 
యీవు వొ నరించుదుర్వృత్త మెజీంగెనేనిం 
గల్లతనమున పలుమాయు గప్పిపుచ్చు 
నట్టి నామీంద జంపంగ గలుగకున్నె! 90 | 


సీ. సచ్చోత్రియులు ననూచానులు సోమపీ 
ధులు నైనకులముపెద్దలం దలంచి 
రాజమాన్యుండు సత్యరతుండు వినిర్మలా 
చారవంతుండు నైనజనకుం దలంచి 
భాగ్యసంపదం బుణ్యపతిదేవతలలోన 
నెన్నంగం దగియెడునన్నుం దలంచి 
వేదశాస్తపురాణవిద్యానిరూఢులై 
" వాసికెక్కినతోడివారిం దలచి 
తే. చెడ్డయింటిచెదారమై శివునికరుణ 
నివ్వటీలు నిర్వదేనేండ్ల నిన్నుం దలంచి 
పదియునార్వత్సరంబులభార్యం దలంచి 
గోరతనములు మానురా! కొడుకుం గుజ్ఞ! |91॥ 


తే. అఖలకల్యాణగుణగణాయత్త యత్త 
మామ యౌచార్యతేజుక్షమామహితుండు 
మాతులుండు యశోమహిమాతులుండు 
తనయ! యేలయ్య కైకోవు వినయబుద్ధి?॥92 ॥ 


చ. విడువక నీవు పట్టణమువీథులవీథుల వెజ్జీవాండవై 
చెడుగులంగూడి ధర్హ్యములు సేయ మహీరమణుం డెజింగెనే 
విడుచును సోమయాజి మనువృత్తులు చేకొను నెల్లభంగులన్‌ 
జెడుదుము నీకతంబునను( జీరయు( గూడును లేక ఫుత్తకా! ॥93॥ 


తే. పట్టణములోన నీవు దర్పమునం జేయు 
కొయ్యతనములు వీక్షించి కూర్మితనయ! 
నవ్వుదురు నిన్ను మొదల నానావిధముల 
నన్యురు దీక్షితుని ననంతరమ జనులు. ॥ 94 ॥ 


వ. అని యంత నిలువక. ||95 || 
తే. తల్లిబడి కొల్లిచ(చె)ట్టంచు నుల్లసంబు 


లాడుదురు నన్ను( గూర్చి ని న్నహరహంబు 
దుర్ణయం బుల్ల నామీందం ద్రోచి జనులు 
డబ్బజలు పల్కువారి కడ్డంబు గలదె? | 96॥ 


క. అవినయనిధాన మగుని 
నవయౌవనశైశవములనడిమివయసునం 
గవినెదు వ్యసనోద్రేకం 
బవగాఢము దీని మానవయ్య తనూజా! ॥97 ॥ 


వ. అని యనేకప్రకారంబుల బోధించినతల్లిమాటలు చెవులు సోశనీక యిట్టట్టనక 
యూరకుండె. మృగయామద్యపైశున్యవే శ్యాచౌర్యదురోదరపరదారాభి లాషంబు 
లనుదోషంబులు నవయౌవనారంభంబున సంభవించెనేని వానిం బరా వర్ణింప నెవ్వరు 
నేర్తురు? గురువచనం బతినిర్మలం బయ్యు సలిలంబునుంబోలె శ్రవణస్థితంబై 
యభవ్యునికి శూల పుట్టించు నయథార్థనామధేయుం డగునగ్గుణనిధి 
యథాపూర్వంబు దుర్వర్తనంబులం దిరుగుచుండ నోక్కనాండు. ॥98॥ 


సీ. దర్శనం బిచ్చె నెద్దానిం గోమటి క్రొత్త 

పొడచూప నేతెంచి భూభుజునకుం 

దన కిచ్చి నెద్దాని ధారాంబుపూర్వంబు 
పుణ్యకాలమునాడు భూమిభర్త 

దా నిచ్చె నెద్దాని ధర్మ గేహిని యైన 
సోమిదమ్మకు మనఃప్రేమ మలర 

దజీ చూచి యిచ్చి నెద్దానిం బట్టికిం దల్లి 
జూడ మోడీనపైండి 'సుట్టికోనిన 

తే. నయ )ట్టినవరత్నమయ వై మైనయంగుళీయ 

కంబు యజ్ఞావభృథ పుణ్యకర్మసాక్షి 

వీటిలో నొక్కజూదరివ్రేల నుండ 

జూచె గనుటిప్ప వెట్టక సోమయాజి. |99 ॥ 


వ. చూచి తనసొ మ్మౌట యెటీంగి దీక్షితుం డక్షక్రీడాజీవనుం గదిసి యెలుంగుత్తి 
యీయంగుళీయకంబు నీ కెట్టు గలిగె? ఉన్నరూపు చెప్పు. తప్ప జెప్పితేని 
భూపాలుసన్నిధిం బెట్టి నిజంబు దెలిపి దండింతు ననిన జూదరి నీతనయుండు 
గుణనిధి నెత్తంబున “కరన విత్తంబునకై యాయంగుళలీయకంబు నా కిచ్చ. మి 
బంగారుభృంగారుకర్కరీకలాచికలు, తలియలు, పళ్లెరంబులు, _ తామ్రపాత్రంబు, 
లారకూటఘటంబు లన్నియుం _ దాకట్టువెట్టియు దురోదరక్రిడాపరాయణుండై 
పట్టణంబులోనం జరియించుచున్నవాండు. [1001 


తే. అక్షధూర్తులలోన నీయనుంగుంగొడుకు 
దొరయునంతటి యక్షధూర్తుండు లేడు 
క్షితితలంబున యాగదిక్షితులలోనం 
గీర్తి నీయట్టియాగదిక్షితు(డు లేండు. 101 |॥ 


వ. అనిన విని లజ్జాక్రోధంబులు మనంబున ముప్పిరిగొన యజ్ఞదత్తుం డర్ధముండితం 
బైనమూర్ధంబున “నీర్కావిదోవతి నజీముజీ: జుట్టుకొని యింటి కేతెంచ్‌ మొగంబు 
గంటువెట్టుకొని సోమిదమ్మ! ఏమిచేయుచున్నదాన! విటు రమ్ము! నీకొడు కెక్కడం 


బోయెం? బోవుం గాకేమి! విను మని యిట్లనియె. 102 | 


శా. అంగోద్వర్హనవేళ నీవు దరహాసాంకూరము ల్లోచనా 
పాంగప్రాంతములం దిగుర్చ నొ కసయ్యాటంబుం గల్పించి నా 
యంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా? యాయుంగరం బిప్పుడే 
శృంగారింపనిచేతం బావకునకున్‌ జేయన్‌ హవిర్ధానమున్‌. |104॥ 


వ. అనిన నద్దీక్షితాయని దీక్షితున కిట్లనియె. 


ర్‌ 


. మధ్యాహ్నసంధ్యాసమాగమం బిది తీర్థ 
మవధరింపుము నిత్య మాచేరింపు 
మగ్నికార్యము. దీర్చు మభవుం బూజింపుము 
పంచమహాయజపరుండ వగుము 
మొగసాల నున్నారు జగతీసుపర్వులు 
గ్రాసార్టు లగుచుం బెక్కండ్రతిథులు 
పక్వాన్నములు శాకపాకాదికంబులు 
చల్ల నాజణినయేనిం జవులు దప్పు 
తే. బదిలముగ మందసమునందు బరిణలోన 
నునిచి దాచినదాన మీయుంగరంబు 
దీర దిప్పుడు పెట్టె శోధించి చూడ 
నారగించినపిదప నే నధిప! తెత్తు. |105॥ 


తే. అనిన విని సోమయాజి కోపాగ్రహమున( 
దత్తరించుచు పడి సోమిదమ్మ బలికె 
న్‌్‌ సత్సుత్తజనయిత్రి! యౌన సాధ్వి! 
యౌనె సూన్ఫ్‌తభాషిణీ! యానె దేవి!॥106॥ 


సీ. స్వాధ్యాయ మెన్నండుం జదువంగం బోకుండ 

బోలునే చదువంగం బోయె ననుట? 

తెల్లవాజంగ నీట దీర్ణమాడకయుండ 
ననురూపమీ తీర్థమాడె ననుట? 

సమయానుకూలత సంధ్యవార్వక యుండ 
వైదగ్గియే సంధ్యవార్చె ననుట? 

తటీతోడ నగ్నిహోత్రము వేల్వకుండంగ 
విజ్ఞానసరణియే వల్చెననుట? 

తే. కల్లలాడంగ ఫ ఫల మేమి గలిగె నీకు? 

మాటీమాటికి నేను నీమాట నమ్మి 

యరసి రక్షింపనేరక యనుంగుంగొడుకు 

భ్రష్టు( జేసితి నేమి చెప్పంగం గలదు? 107 ॥ 


ఏడం బోయెనొ కదా మేడలో మంజిష్టి! 
పెనుబండువునం నైన బెట్ట జాలం 

దాకట్టు వడదె యింతకు వైశ్యగృహమున 
కనకకక్కరిలభృంగారుకంబు? 

పట్టుసూత్రమయంబు పసిడియొడ్డాణ మే 


ర్‌ 


యిగురుంబోడికటిర మెక్కె నొక్కొ! 
శశికాంతపీఠికాస్తంభలిలారత్న 

సాలభంజిక యెందు సాంగ నొక్కొ! 
తే. ఎచట నున్నదియొకొ రత్నఖచిత మైన 
హంసతూలికడోలావిహారతల్ప 
మూంచముట్టుగ నీవు నీయొంటికొడుకు. 
బాడుచేసితి గృహము నిర్భాగ్యురాల! |108॥ 


తే. చాలు నింక నాపాలికిం జచ్చినాండు 
కొడుకు గుణనిధి యనువాండు కులవిషంబు 
తిలలు దర్భయు నుదకంబు౦ దెత్తుగాక 
యే నివాపాంజలుల వాని కిత్తు నిపుడు! 1109 ॥ 


వ. కుపుత్తత్వంబుకంటె నపుత్తత్వకంబు మేలు. కులపాంసనుం డైనవీని నొక్కనిం 
ద్యజించి కులంబు రక్షించుటి నితియ కదా! యని పలికి కోపావేశంబునం బెదవు 
అదర గటతటంబులు చిటుల భ్రూకుటి నిటలంబున నటింప గటాక్షంబులు గెంపు 
గదురం గటకటం బడుచు నాహ్నికం బైనక్రియాకలాపంబు నిరవర్తించి యాగ్రహంబునం 
గృతార్థత్వంబు నొందం కొన్నిదివసంబులకు నొక్కశోత్రియునిపుత్తిం బెండ్లియాడి 
యజ్ఞదత్తుండు గృహస్థధర్మంబు _ నిర్వర్తించుచుండె. అంతకమున్న గుణనిధి 
తండ్రీకోప పం బెటీంగి యిేంటికీం బోవక యెందేనియుం జనువాండ నని మనంబున 
నిట్లని వితర్కించె. 110 


తే. ఏమి సేయుదు? నెక్కడి కేగువాండ! 
ధనము నిప్పచ్చరంబు విద్యయు హులిక్కి 
పెట్టసా(గెడునాచేయి భిక్ష సేయ 
నెట్టు నేరుచు? దైవంబ యెజుంగు నింక.॥111॥ 


తే. ఏభయంబుల నెచ్చోట నెనయలేదు 
నరున కెప్పాట విద్యాధనంబ ధనము 
చోరబాధాదీకముచేత్‌. జూజ! 1 |వోవు 
ధనము ధన మౌనె యెన్ని చందములం దలయ?॥112॥ 


గీ. అక్కటకట! దురోదరవ్యసన మెట్లు? 
యాయజూకవిశిష్టాన్వవాయ మెట్లు? 
ఎట్లు చేసినం జేసెంగొ కే మనంగ" 
నేర్చువారము? విధి దయానిస్వహృదయు. |॥113॥ 


చ. అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం బొడతేర గిన్నెలో 
బెరుంగును వంటకంబు వడపిందియలుం గుడువంగం బెట్టుని 
ర్భృరకరుణాధురీణ యగుప్రాణము ప్రాణము తల్లి యున్నది? 
హరహర! యెవ్వరింకం గడుపారంగం బెట్టెద రిప్పితాన్నముల్‌. ||114॥ 


వ. అనుచు నెందేనియుం జనియె నంత. 115 |॥ 


మాలిని. ఘుస్ఫణకుసుమమాలాకోటిపాటల్యలీలన్‌ 
గిసలయములచాయం గిరచంచూపుట శ్రీ 


విస్ఫమరసృమరోర్ణావిభ్రమప్రాఢి మింటన్‌ 
బిసరుహహితదిప్తుల్‌ పింగళత్వంబు నొందెన్‌. ||116॥ 


తే. పాటలాంశుజటాభారభాసురుండు 
భార్గవుడు వోలె నోలాడె భాస్కరుండు 
రాగశక్తచ్చటానిర్ణర ప్రపూర్ణ 
చరమసంధ్యాశమంతపంచకనదముల. [|117|| 


వ. వెండియు ధెతారకూటపాటలకోమలాతపంబై వాసరంబు పలుచం బాటి. 
అస్తాద్రికిరీటకూటంబున దరవికచనిచులకుసుమమంజరీపుంజంబునుం బోలె 
మిహిరబింబంబు చూపట్టె. చరమధరాధరధాతుధారాప్రవాహంబునుం బోలె 
సంధ్యారాగంబు గగనమండలంబు నాక్రమించె. చైత్యద్రుమంబులు 
నిద్రా(వ)ణద్రోణకాక కాకాకారకాకుకోలాహలంబు 'కులకులాయమానంబు లయ్యె. 
ఆంధకరిపుకంధరామూలకాలకూటచ్చాయాశ్రేణిపాణింధమంబై యంధకారంబు 
బ్రహ్మాండమండలంబు నాచ్చాదించె. రజనీశుక్తిముక్తాఫలంబులు చుక్కలు వొడిచె. 
భవి ష్యద్వాపరకరకరప్రరోహబీ జాంకురంబులుంబొలె. బ్ర 'బ్రదీపంబులు భవనాంతరంబులు 
వెలింగె. అప్పుడు గుణనిధి పేరాశలివేర్చు కార్చిచ్చునుంబోలె. బెచ్చుపెరింగి యందంద 
కడుపు మండింప వంటకం బెక్కడం గలుగునో యని చింతాక్రాంతుండై 
యున్నయవసరంబున నద్దినంబు రాత్రి శివరాత్రి యగుటం జేసి శైవుం డొక్కరుండు 
నగరబాహ్యప్రదేశంబున నోకశివలింగస్థానంబున ; జాగరణంబుం జేసి నాలుగుజాములు 
నుపహారంబులు సమర్పించువాడై నియమవ్రతంబు( బూని 
భక్తివిశ్వాసతాత్పర్యాతిశయంబున. ॥118 ॥ 


మరిచిథూళపాలిపరిచితంబులు మాణి 
బంధాస్మలవణపాణింధమములు 
బహులసిద్ధార్థజంబాలసారంబులు 
పటురామఠామోదభావితములు 
తింత్రిణీకరసోపదే హధూర్ధ్థురములు 
జంబీకనీరాభిచుంబితములు 
హైయ్యగవీనధారాభిషిక్తంబులు 
లలితకుస్తుంబరూల్లంఘితములు 
తే. శాకపాకరసావళిసౌష్టవములు 
భక్ష్యషోజ్యలేహ్యంబులు పానకములు 
మున్ను గాం గల యోగిరంబులు సమృద్ధి 
వెలయు గొనివచ్చె నొడొండ వివిధములను. |119॥ 


ర్‌ 


వ. అప్పుడు భూసురప్రవరుండు నాసికాపుటకుటీకుటుంబి యగు పక్వాన్నగంధంబు 
గాలివెరవున నాఘ్రాణించి యాయన్నంబు నాకు నెబ్బంగి గుడువ సమకూలునొకో 
యని యప్పరిమళంబుసన పట్టుకొని పోయి శంభుభవనద్వారంబునం గూర్చుండి 
నృత్తగీతవాద్యంబులు ప్ర ప్రవర్తిల్ల సరిప్రొద్దువోవునం దాశ వీక్షించుచు జాగరంబు చేసి 
యంతంత సాగి ప్రజలు  చొక్కు మడంగి యుండం దా నయ్యవసరంబున. ॥120|॥ 


౧. కట్టాయితంబుగాం గటిమండలంబున, 
దీర్చి దట్టిచేల దిండు గట్టి 
తలుపు గజ్జపయ్‌. దరిమి కొంచెం బైన 


యోరవాకిట దేహ మొయ్యం జొనిపి 
మునివ్రేళ్ళు లొయ్యెయ్య మోపి చప్పుడు గాని 

పరిపాటి బవనంబుం బట్టి నడచి 
దీపాంకురచ్చాయం దెలివి చాలనియట్టి 

కోనచీశటి లోని కొనరం జొచ్చి 
తే. పళ్ళెరములం దపూపసూపములతోడ 
ననంటిపండులతోడ నాజ్యంబుతోడ 
దధిపయఃక్షాద్రబహుపదార్ధములతోడ 
ధవళకలమాన్న మీక్షించె ధరణిసురుండు. | 121 | 


తే. గర్భమంటపదీపికాకలిక యపుడు 
దశ చెడంగ గాలి నిర్వాణదశ వహింప 
దీప్తిసంధుక్షముగం జేసి తెలివి పడంగ 
నన్న మీక్షింపందలంచె బ్రాహ్మణకులుండు. |122॥ 


శా. గ్రుక్కిళ్ళుంగుచు నొక్కయోదనమహాకుంభంబు నీక్షించువా. 
డకో గణంబున మందరశ్మియగు దీపాంకురముల్‌ మీందికై 
యెక్కంద్రోది ఘాతంబు నించి నిజవస్ట్రైకాంశముం జించి చే 
నొక్కెన్‌ వత్తిగ నంతందోచెను శిఖ న్యోజించె వైశ్వానరున్‌. 123 | 


సీ. పక్వాన్నపాత్రంబు పాణిం గైకొని బహి 

ద్వారభూమి భుజించువాంఛ నపుడు 
వెల్వడి వచ్చుచో విధివశంబున వాని 

కాలివ్రే లొకనియంగంబు దాక 
దాశిన వాండు తత్తజపాటుతో మేలు 

కని ముచ్చు ము చ్చని కళవళించెం 
గళవళింప గతానుగతికమార్గంబున 

నాక్టోశ మొనరించి రఖిలజనులు 
తే. నన్నపాత్రంబు విడువక యవనిసురుండు 
పాటి భయవిహ్వలుం డయి బయలువట్టి 
వెంటం దగిలి తలవరులు వెణగుపడంగ 
బాణముల నేసి చంపి రా బ్రహ్మకులుని. ||124॥ 


తే. అతనిం గొనిపోవం బనిం బూని యమునిభటులు 
వరుణపాశోగ్రహస్తులై వచ్చి రపుడు 
వాని గొనిపోవం బనియబూని వచ్చి రపుడు 
త్ర్యంబకునికింకరులు విమానంబు గొనుచు. |125 |॥ 


వ. అనంతరంబ పట్టినత్రిశూలఖట్వాంగప్రముఖబహువిధప్రహరణపాణు 
లగుపినాకపాటిభటులం జూచి భతులై కృతాంతకింకరులు కరపంకజంబులు మొగిచి 
వారి కిట్లనిరి. 126 


తే. అభవుకింకరులార! మహాత్ములార! 
తగవు ధర్మంబు పాడి పంతంబు దెలియు 
మీకు నడ్డంబు గలరె ముల్లోకములను? 


నెంతవారము మేము మీయెదుర నిలువ? |॥|127 |॥ 


వ. విండు కులాచారహీనుండు, పితృవాక్యపరాజ్ముఖుండు, సత్యశౌచపరిభ్రష్టుండు, 
సంధ్యాస్నానవర్ణితుండు, శివనిర్మాల్యావహర్త. వీనియం ' దొక్కధర్మంబు  లేశంబు 
గలిగిన నానతిండు వినియెదము. వీనిపుణ్యాపుణ్యవివేకంబునకు మీర ప్రమాణం 
బనినం కృతాంతకింకరులవాక్యము లాకర్ణించి శివకింకరులు వారి కి ట్లనిరి.||128॥ 


క. శివధర్మం బతిసూక్ష్మము 
శివధర్మము లేశమైన సిద్ధించినచో 
వివిధమహాపాపోప 
ద్రవములు చేరంగ రావు ధన్యుని నతనిన్‌. 129 ॥ 


తే. న్థూలదృష్టి వీక్షించిన. దోపకుండు 
సూక్ష్మదృష్టి వీక్షించిన జూడ్కి కందు 
గాన సీవభక్తిధర్మం బగాధమహిమ 
కానవచ్చినయ ట్లుండ గానరాదు. 130 ॥ 


క. ఆచారం బిది యనగ న 
నాచారం బిది యనంగ నజునకు నైనన్‌ 
గోచరము గాదు శివధ 
ర్మాచారము సూక్ష్మరూపమై వర్తిల్లున్‌. | 131 ॥ 


వ. ఇతడు చేసిన పుణ్యకర్మంబు వినుండు. | 132 | 


సీ. అశన మబ్బక యున్న నైనను శివరాత్రి 
యోరంత ప్రొద్దును నుపవస్‌ంచి 
నోగినంబు హరింప నొన "వెట్టుకొని యైన 
వేగునంతకు. జేసే జాగరంబు 
పాత్రావలోకనోపాయంబునకు నైన 
వెలయించె దీపంబు వెలుంగం బాణి 
జూడనొల్లక మైనం జూచె నీశ్వరుమౌళి 
బరులు చేసినయ్యు ప్రసవపూజ( 
తే. జచ్చె విధి మూడి యైనను జంధ్రధరుని 
నగరిమోసాల్య బెంద్రోవనట్టనడుమ 
సూక్ష్మదృష్టి విచారించి చూచినప్పు 
డింతకింటెను ధర్మంబు లెవ్వి గలవు? ॥133॥ 


వ. అని పారిషదులు యమదూతల వీడ్కొలిపి యతని దివ్యవిమానారూఢుం జేసి 
శివలోకంబునకుం గొనిపోయి శివునిసన్నిధిం బెట్టిరి. శివుండును 
బ్రదీపతేజస్సంధులక్షణాదికపుణ్యానురూపం బైనఫలంబునం గలీంగదేశాధిపతి యైన 
యరిందమునకు: దనయుండై దముం డనుపే ర నాదేశంబునకు రాజుగా ననుగ్రహించి 
పుత్తెంచె. ఈశ్వరానుగ్రహంబునం బట్టాభిషిక్తుండై. ॥134॥ 


క. చాటించెం గళింగేంద్రుండు 
వీటను దేశమున శంభువేశ్శంబులలో. 
బాటించి దిపకళికా 


గోటు లసంఖ్యములు మెండుకొని యుండుటకున్‌. 135 ॥ 


క. ఇలువరుసః జంద్రశేఖరు 
నిలయంబున దీపకళిక నిలుపనివారిన్‌ 
దలం ద్రెవ్వ(గ వ్రేయుం డని 
తలవరులం బంచె రాజు తనదేశములన్‌. ||136॥ 


వః దీపికాదానపుణ్యప్రభావంబున నక్కళింగాధిపతి జన్మాంతరంబునం గుబేరుం డై 


యీశ్వరునకు సఖుం డయ్యె. ఆవృత్తాంతంబు వివరించెదము. సావధానమతివై 
యాకర్ణింపుము. |॥137॥ 


సీ, పద్మకల్పమునందు బ్రహమానససరో 
జమున బులస్త్యుండు సంభవించె 
నాపులస్త్యునకు మహామునిప్రవరు( డా 
విర్భావమునం బొందె విశ్రవస్సు 
విశ్రవస్సునక్కు దపన్శీసనాథుండు 
వైశ్రవణుండు సముద్భవము నొందె 
వైశ్రవణుండు. సర్వజ్ఞు నెచ్చెలికాండు 
పాలించె లంక యన్‌ పట్టణంబు 
తే. ఘనయశుండు మేఘవాహనకల్పవేళ 
యాజ్ఞదత్తి ధనేశ్వరుం డయ్యెం బిదపం 
జిత్స్రకాశికం గాశికం జేరవచ్చి 
నివు బ్రతిష్టించె నవిముక్తసీమయందు. 1938 ॥ 


మ. అవిముక్తంబున యాజ్ఞదత్తి శివు నీహారాద్రిరాట్కన్యకా 
ధవునిం దప్పక చూచుచుండె నయుతాబ్దంబుల్‌ a షక్రియా 
వ్యవహారస్ప స్పృహ లేనినేత్రములం జరాస్థుల్సిరావల్లరీ 
నివహంబు పరిశుష్కముల్లనభివర్ణింపంగం ద్రైలోక్యమున్‌. ॥139॥ 


సీ. గజదైత్యదమనుండు కార్పాసఫలతూల 
వర్తిప్రరోహభావము భజింప 
వడశుగుబ్బలిరాచవారికూరిమికన్య 
యాలంబనస్తంభయప్టి గా 
బరమవిశ్వాసతాత్సర్యనిర్భరభక్తీ 
సంపద్విశేషంబు చమురు గాంగ 
బ్రవితతధ్యానధారాసముచ్చాయంబు 
సమధికోజ్జ్వలతరజ్వాల గాంగం 
తే. గామమును గ్రోధమును నాదిగాంగం గలుగు 
శాత్రవులు పాతకము లైనశలభములుగ 
విమలసుజ్ఞానదీపంబు వెలుంగం జేసె 
నప్రతిమదైర్యసంపత్తి యాజ్ఞదత్తి. 140 | 


తే. విమలవిజ్ఞానదీపంబు వెలుంగుచుండ 
శాంతిధారాజలంబుల జలక మార్చి 
భవునిం బూజించె భావపుప్పముల భక్తి 


నతివిశుద్ధమనోవృత్తి యాజ్ఞవత్తి. | 141 | 


వ. అవ్విధంబున యాజ్ఞదత్తి 
విజాతీయప్రత్యయాన్యరహిత సజాతీయప్రత్యయసంతానానువృత్తిరూపం 
బైననిదిధ్యాసం(నం)బున నివాతనిష్కంపదీపంబునం బోలెం బెద్దగాలంబు కాలకంఠు 
మంగళజయోతిర్లింగమూర్తి నంతరంగంబున జ(న)నంబు సేయుచుండిన 
నాఖండేందుమౌళి ప్రసన్నుండై వత్స! వరంబు వేడు మనిన నగ్గనిమీలితంబు 
లైనలోచనంబు దెజిచి కనుంగొనునప్పుడు శతసహస్రకోటిసూర్యప్రభాభాసురం 
బైనతేజో మండలంబునడుమ ఫణికుండలుండును, 
దప్తారకూటపాటలజటాజూటకోటీపినద్ధముగ్దేందుండును, 
దుగ్ధధారాధ వళస్నిగ్ధభసితదిగ్ధశుద్ధదేహుండు నయం యద్దవతామూర్థాభిషిక్తుం 
డర్ధొంగలక్ష్మి యైనభీవానీతోడం గూడి పొడ చూపిన 
విధూమధూమకేతనజ్వాలాజాలంబుతో మేలం _ బాడు నమ్మృడునొడలిదీప్తి 
మిబుమిట్టుగొనుచు వెజచజవ నణటీముణీం జజచినం దూరందారుపోయి 
యతనికన్నుల శక్తి గడతేర నంధుండై యంధకారాతి నందంద 
తలవకారఛాందోగ్యముండకైతరేయబృహదారణ్యకశ్వేతాశ్వతరాద్యుపనిషత్తులను 
బంచబ్రహ్మపంచాక్షరప్రణవాదిమంత్రంబుల నారాధించి యంజలిపుటంబు 
లలాటతటంబున ఘటియించి నిర్లిరోధనిరవగాఢకరుణాసుధాపూరపూరితాంతఃకరణ! 
శరణు! దేవతాకోటికోటిరకోటీ సుటితమణి మయూఖరేఖాపుంజకింజల్కితంబులు, 
త్రయ్యంతవిద్యాసీమంతినీసీమంతసీమాసిందూరపరాగపాటలంబులు, 
కుటిలకృతాంతదంతత్తాడనక్టీడానిష్భృపంబు లగు మీశ్రీపాదపద్మంబులు దర్శించునట్టి 
నామర్థ్యంబు గృపసేయవే! యిదియ నాకు వరం బనినం ద్ర్యంబకుండు 
బింబఫలాగుణాధరంబునం జిఖునవ్వు చిగురుకొనం దపస్వికి దివ్యదృష్టి యొసంగినం 
గృతార్థుండై యతండు. ||142 || 


చ. చులుకన మేలుకన్న తొలుచూవున( జూచెం బినాకపాణి దా 
పలిదెన షోడశబ్బములప్రాయము మత్తచకోరనేత్ర ను 
త్పలదళకోమలామలవిభారమణియమనోజ్ఞగాత్రిం గుం 
డలకనకాంగుళీయకకనద్భహు రత్నవి భూషణోజ్ఞ వలన్‌. ॥|143॥ 


వ. అయ్యవసరంబున. 144 || 


చ. వకుళఫలానుకారు లయి వట్రువలై మెజుంగారు క్రొత్తమౌ 
క్రికములపే రొకింత తళుకింపంగ వీనుల హేమరత్నక 
ర్టీకలు చలింప నందియలక్రేంకృతి. గంకణమేఖలాధ్వనిం 
బ్రకటము సేయు మందగతి భాస్వరనవ్యవిలాన మేర్చడన్‌. || 145 ॥ 


తే. అనసమబాణపునర్జీవనౌషధంబు 
రాగజలధివిధూదయారంభవేళ 
సకలజగదేకసౌభాగ్యజన్మభూమి 
శంభు. డాయంగ వచ్చె నా శైలకన్య. 1146 ॥ 


వ. ఇవ్విధంబున డాయవచ్చి కాలోన్మీలితశిరీషకుసుమకేసరమాలాసుకుమారంబు 
కస్తూరికాస్థాపకముద్రాభిముద్రితంబును నైనభుజంబు భుజగాభరణభూషితం 
బైనఫాలలోచసుభుజం బొరయునట్లుగా నిలిచినం జూచి యాజ్ఞదత్తి చిత్తంబునందు. ॥ 


147 || 


సీ, ఎవ్వతె యొక్కొ యీయిందుబింబానన? 

జగదేకసౌభాగ్యజన్మభూమి! 
కమలాయతాక్షి నాకంటె వెగ్గలముగా 

నెటు చేసె నొక్కొ తా నీతపంబు? 
పరమేశుం డీబింబఫలపాటలాధర 

నను మీజ మన్నించినాండు మేలె? 
భాగ్యంబు గా కేమి బాలేందుశేఖరు 

కృపం గాంచె నీరాజకీరవాణి! 
తే. యనుచు. గ్రేగంట నీరసం బావహింప 
గినుపుకిలికించితము నాత్మ గిలుకొనంగ 
సవతి వీక్షించు ప్రాఢయోషయును బోలె 
బ్రాహ్మణుండు చూచెం బర్వతరాజతనయ. | 148 |॥ 


వ. అప్పుడు. |॥|149॥ 


ర్‌ 


కృత్యపంచకము సాగింపలేం డేయింతి 
ప్రాపు లేక కృతాంతభంజనుండు 
నిండుజందురుని జంద్రిక వోలె నేభామ 
పంచబాణవిరోధి. బాయకుండు 
నేలేమ శశిమౌలి కిచ్చాక్రియాజ్ఞాన 
శక్తియై కల్పించు సకలజగము 
నేగంథగజయాన హృదయ మువ్విళ్ళూర్చి 
భవునిమై చక్క సాంబాలుం గొనియె 
తే, మహితహృల్లేఖకామహామంత్రమునకు 
నేవరారోహ ముఖ్యాతిదైవతంబు 
సకలజగదదిష్టాత్రి యాశైలపుత్రి 
విభున కి ట్లన్‌ మధురోక్తి విన్నవించె. |150॥ 


ఉ. త్ర్యంబక! యీతం డెక్కడిదురాత్మకు? డీయవలక్షణం బపాం 
గంబుల మాటిమాటికిని గన్గొనుచున్‌ బహుభంగుల న్వికా 
రంబులు చూపెడుం దరతరంబ యబద్దము లాడెడున్‌ రహ 
స్యంబున విని కిట్టి చన వబ్బుట నీకృపపెంపునం జుమీ!॥151|॥ 


క. నారూపమునకు మదిలో 
నీరసపడుచున్నవాండు హృదయేశ్వర! ని 
ష్కాణముగ నీచందం 
బారసి యెజు;/గంగవలయు నని పలుకుటయున్‌. |152 ॥ 


వ. మందస్మితసుందరవదనారవిందుండై యిందుధరుండు ధరాధరపుత్తి కి ట్లనియె.॥ 
153|| 


చ. మనమునయందు నెగ్గులును మానుము పర్వతపుత్తి! వీడు నీ 
తనయుడు నందను ల్పహువిధంబుల ధౌర్త్యము లాచరించినం 


గినియునె తల్లి భావమునం గీ ల్పరికించిన దేవతావలం 
బనపరభావమై పరగు భావవిలాసము లీప్రకారముల్‌. 154 ॥ 


క. ఈకాశీక్షేత్రమున న 
నేకాబ్బము లాచరించె నీతండు తప మ 
స్తోకగుణా! యీపుణ్య 
శ్లోకునిం గరుణార్ద్రదృష్టి జూడగ వలయున్‌. ||155॥ 


క. ఏ వర మిచ్చెద వీనికి 
నీవును వర మిమ్ము నాకు నీకును భేదం 
బావిష్కరింపవచ్చునె? 
యేవారికి నైనం బర్వతేశ్వరతనయా! |156॥ 


వ. అనిపలికి పరమేశ్వరుం డాయాజ్ఞదత్తికి యక్షకిన్నరగుహ్యకలోకాధిపత్యంబును తన 
సఖ్యంబును నిచ్చి భవానియు. |॥157॥ 


సీ. ఎడమలోచనము గ్రుడ్జెగసి గవ్వయుం బోలె 
నుజ్జూత లూంగంగ నుండుం గాక 
కుడికన్ను తారకాగోళంబు పల్లయై 
యొండులోచనముతో నొరయుం గాక 
యీశుండు గృప చేసి యిచ్చినట్టివరంబు 
అట్ల యౌ గాకయం చానతిచ్చ 
నాయొప్పిదమున కసూయ సేసితి గాన 
నభిధం గుబేరుండ వగుదు గాక 
తే. కాశియం దీవు నిలిపిన కాలకంఠ 
దివ్యలింగంబు సర్వసిద్ధిప్రదంబు 
నఖలలోకాభివర్ణ్లనీయరబు నిఖిల 
పాపహరమును నగుం గాక భవ్యచరిత! | 158 ॥ 


వ. అని పార్వతీ దేవి యతని గారవించె. నిది యాజ్ఞదత్తి పుణ్యచరితంబు. | 159 ॥ 


మ. ధనవంతుండగు బుద్ధిమంతుండగు విద్యావంతుండౌ సాధునం 
దనవంతుండగు బుత్తవంతుండగుం గాంతావంతు(డౌ నిత్యశో 
భనవంతుండగుం గిర్హ్‌మంతుండగు సత్సాధాన్యవంతుం డగున్‌ 
ధనదాధీశ్వరు మానవోత్తముండు సందర్శించి కాశీస్టలిన్‌. |160॥ 


వ. _విశేశ్వర శ్రీమన్మహాదేవు దక్షిణభాగంబునం గుబేరేశ్వరస్థానంబునందుం గుబేరేశ్వరు 
సేవించినవారికి నణిమాద్యష్టైశ్వర్యంబులు సిద్ధించు సని యిట్లు యాజ్ఞదత్తికి 
నభిమతంబులం బ్రసాదించి దెవుండు దేవీసహితుండై యనక్షరం బైనపేదంబు 
ప్రవేశించె. ఈ ప్రకారంబున శంభుతో జెలికారంబు వడసి ధనదుండు. ॥161॥ 


రామంబు తాం జైత్రరథవనంబు 
డావిహారదీర్ణిక యేపురమునకు 
మిధురామృతాంబువు మానసంబు 
మాణిక్యముకురబింబంబు కైలాస మే 


సప ట్టణమునకు నెలదోట నందనా 
క్ర 


నగరివారవధూజనప్రతతికి 
నేవీటిపొలిమేర యింత యం తనరాని 
దవ్వుల నున్న యుత్తరఫుదిక్కు 
తే. యట్టియలకాపురము నిధానాధివరము 
రాజధానిగం దారకారాజమౌళి 
రాజితం భైనకృపపెంపు ప్రాపు గాంగ 
రాజరా జేలె నెరవైన రాజసమున. 162 |॥ 


వ. ఆరాజరాజు రాజీవభవహరిపురందరాది బృందారకమకుటసందానితవికచమందార 
కుసుమమాలా మకరందబిందుధారాధాతచరణారవిందు మందరాచల మంథాన 
మధ్యమాన దుగ్ధజలనిధి గర్భావిర్భూతకాలకూటకృపీటభవపిండగండూ 
షాకళంకితకంఠ మూలో పకంఠకంోక్షభువనరక్షాదాక్షిణ్యు 
దాక్షయణీకు చకలశపాళికేళికస్తూరికామకరికాముద్రాభిముద్రితవక్షుకవాటుం 


బశ్యల్లలాటుం గుటిలసుధామయూఖశకలవిచికిలకలికాకల్పితావతంసుం 
బాంసుక్రిడాపరిచయపేశలం బగుశైశవస్నేహానుబంధంబునంబో లె 


నిరభిసంధిస్నేహబాంధవంబున భజియించు. ఇది యక్షాధిపలోకస్వరూపంబు. 
ఈయాఖ్యానంబు సర్వపాపహరంబు. ఇంక నీశానలోకస్వరూపంబు వివరించెద 
మాకర్ణింపుము. |॥163॥ 


ఈశానలోకవృత్తాంతము 


తే. అలకయౌల మహోదయ మన్సురంబు 
బ్రాహ్మణోత్తమ! యీశానురాజధాని 
యందు నుందు రజైకపాదాదు లైన 
పదురు నొక్కండు రుద్రులు పారిషదులు. | 161 ॥ 


సీ. ఫాలభాగముల నంబకము లందజికిని 
నవతంసశకశిరేఖ లందజీకిని 
డమరుఖట్వాంగఖేటకము లందజికిని 
హస్తిచర్మపటంబు లందజికిని 
శ్యామకంఠప్రదేశమ్ము లందటిీకిని 
నౌపవాహ్యవృషంబు లందజికిని 
బవమానభుక్కలాపంబు లందజికిని 
నాపాండుదేహంబు లందజికిని 
తే. నందజీకి నగ్నితాపతప్తారకూట 
పాటలచ్చ్చాయఘనజటాబంధనములు 
దేరికొనం జూడు మీశానుదిక్కునందు 
బ్రాహ్మణోత్తమ! రుద్రుల పారిషదుల. ||165 ॥ 


వ. ఇందజు నానందకానంబుననందు నీశానదేవుదివ్యలింగంబు. బ్రతిష్టించి యారాధించి 
తత్స్రసాదంబున నీశానదిక్కునందు శాశ్వతసుఖైశ్వర్యంబుల నొందినారు. | 166 ॥ 


తే. కాశి నీశానదేవు శ్రీకంఠుం గొలిచి 
కాంచు మనుజుడు హృదయసంకల్పసిద్ధి 
కాశికాక్షేత్ర మష్టదిక్సాలకులకు( 


గామనావాప్తిసంకల్పకల్పతరువు. | 167 ॥ 
వ. అనిన విని (యనంతరంబ) కొంతద వ్వరిగి శివశర్మ వారల కిట్లనియె. | 168 ॥ 


సీ. ఆవేశచూర్లంబు లఖిలేంద్రియములకు 
శృంగారరససముజ్జివనములు 
శంబరాంతకభుజాజయకీర్తి మహిమలు 
కోకదంపతులదృక్కూలశిఖలు 
బ్రహ్మాండపురవీథిరత్నతోరణములు 
యామినీకర్పూరహారలతలు 
నీరదాధ్వాంభో ధినిబిడాంకురంబులు 
కుముదకాననములకూర్మిచెలులు 
తే. గరళకంఠాట్టహాసంబు గర్వరేఖ 
కైటభారాతి నవనాభికమలశోభ 
చంద్రికలు గాయుచున్నవి సాంద్రలీల 
భువన మిది యొద్ది? మిగుల నద్భుత మొనర్చి. | 169 ॥ 


వ. అనినం బుణ్యశీలసుశీలు రతని కి ట్లనిరి.|170|॥ 


చంద్రలోకవృత్తాంతము 


మ. మధురాపట్టణవిప్రముఖ్య! శివశర్మా! వేదశాస్త్రాగమాం 
బుధిచంద్రోదయ! చంద్రలోక మిది యీప్రో లేలుచుండుం గలా 
నిధి యాత్మీయమయూఖకందళశిఖానిష్ట్యూతధారాసుధా 
విధులన్‌ భానుగభస్తితప్త మగునీవిశ్వంబు రక్షించుచున్‌. ||171॥ 


వ. సర్గాదియందు శతానందుండు నేత్రంబులను మరీచి, హృదయంబున భృగువు, 
శిరంబున నంగిరను, నుదానంబున( బులస్త్యు, వ్యానంబున బులహు, నపానంబున౦ 
గ్రతువు, బ్రాణంబున దక్షు, శ్రోత్రంబున నత్రి , సమానంబున వసిస్టు, సంకల్పంబున 
ధర్ము సృజియించె. అందు నత్రి యనుమునీశ్వరుండు. |॥172॥ 


క. త్రిసహస్రదివ్యవర్షము 
లసదృశధృతి నాచరించె నాతడు దపమున 
విసమాన మతనితేజో 
రసపూరం బెగసె బ్రహ్మరంధ్రము దాశన్‌. ॥173॥ 


సీ. బ్రహ్మరంధ్రము మోవం బాజీ యయ్యింద్రియ 
ద్రవ మోడిగిల్లె నేత్రములలోన 
నేత్రగోళంబులు నిండంగం బర్వి యా 
వీర్యంబు కలధౌతవిమలకాంతి 
బదిధారలై పాజిం బదిదిక్కులందును 
నమరాపగానిర్ణరమునుబో లె 
స్రవియించుచున్న యాచరమధాతురసంబు 
ధరియించి చూ అయ్యె దశదిశలును 
తే. నెలలు తొమ్మిది మోచి కాష్టలు గరోర 


గర్భలై సూతిమాసంబు గదియుటయును 
సత్త్వభారంబు భరియింప శక్తి లేక 
వ్రాలె భూమండలంబుపై వడశి వడశి. ॥|174॥ 


వ. ఆదిగ్దేవతలగర్భంబున నుద్భవించిన తేజం బేకీభవించి చందురుండై 
యఖిలజగద్ధితార్థం బయ్యరవిందభవునాజ్ఞ నతనిదివ్యస్యందనం బెక్కి 
యష్టాదశద్యోపంబులం  జరియించి తనకుందాన వృద్ధి బొందె. అతని 
తేజోనిస్సరణంబున సకలజగదుపకారం బగునదీనివహం బుద్భీవించె. అట్లు వర్తించి 
యాసుధాకరుం డవిముక్తస్థానంబున నమృతలింగమూర్తి. జంద్రేశ్వరాహ్వయు 
నీశ్వరుం జంద్రమౌళి దనపేరం బ్రతిష్టించి యమృతోదర(క)ం బనుకుండంబు నిర్మించి 
తత్స మీపంబున బహుదివ్యవర్షంబులు దపంబు చేసి యాదేవదేవుని ప్రసాదంబున 
న ఆ నగ్రజన్ములకు రా జయ్యె. అమ్మహాదేవుననుగ్రహంబున 
వెండియు నాజైవాతృకుండు. ||175|| 


ఉ. ఏటికి దానకం బయినయిక్షుశరాసనవైరిజూటీకా 
కోటికి మల్లికాకుసుమగుచ్చముఠేవ వహించి కైకొ నున్‌ 
బాటలిమంబు మేనపరిపాటివినోదనవేళ బార్వతీ 
పాటలగంధిచారుపదపద్మనఖంబుల క్రొత్త లత్తుకన్‌. ||176॥ 


తే. రాజరా జయి పాలించె రాజసమున 
వసుధ యెల్ల నేకాతపవారణముగ౦ 
గాశికాక్షేత్రమునం బెద్దగాల మేనిం 
దపము చేసిన బహులఖేదంబు వాయు. |177॥ 


వ. అంత నక్కాశియందు హిరణ్యగర్భాత్రిభృగువులు బుత్విజులుగా హరి సదస్యుండుగా 
సినికుహూద్యుతిపు ప్టిప్రభావసుకిర్తిధృతిలక్షులనం దొమ్మండ్రుధర్మపత్నులతోడం గూడి 
యుమామహే హేశ్వరప్రీత్యర్థం రాజసూయాధ్వరంబు నొనర్చి యవార్యం 
బైనయౌదార్యంబున. |॥178॥ 


ఉ. దక్షిణ యిచ్చె ముజ్జగము దానగుణప్రవరుండు లీల ఫా 
లాక్షునిసన్నిధన్‌ మఘసమాపనకాలమునందుం దారకా 
ధ్యక్షుండు కాశికాపురమునందు సదస్యులకు బ్రసాదసం 
రక్షితసర్వవిష్టపు(డు రాజు ప్రతాపవిరాజమానుతై. 179 ॥ 


తే. ఇంద్రుకుండంబుక3లన. జంద్రేశునొద్దం 
గాశిలో నవిముక్తో పకంఠభూమిం 
దపము చేసినచో టన ధవళకిరణుం 
డాహరించెను రాజసూయాధ్వరంబు. | 180 ॥ 


వ. wa రాజసూయాధ్వరంబు చేసినసుధాకరు నవభృథన్నానానంతరమున. | 181 ॥ 


సీ. సకలలోకాహాదసంధానహేతువై 
వెలయ నీకౌముదీవిభ్రమంబు 
వర్తింతు వీవు నామూర్తిభేదంబులం 
దొకమూర్తివై సమగ్రోదయమున 
శ్రీకాశిలో బ్రతిష్టించినాండవు నన్ను 


జంద్రేశ్వరుం డనుసంజ్ఞం గూర్చి 
బ్రహ్మదత్తం బైనరథ మెక్కి యవలీలం 

దిరిగి తష్టాదశద్వీపములను 
తే. నాహరించితి రాజసూయాధ్వరంబు( 
దత్సరత మీజం ద్రైలోక్యదక్షిణముగం 
జంద్ర! నీయట్టి ధన్యుండు జగతిం గలండె? 
యనుచు వర్ల్ణించె రాజు ఖట్వాంగపాణి. 182 | 


వ. ప్రతిమాసంబునం బూర్లిమాదివసంబున 
జపహోమార్చనధ్యానదానబ్రాహ్మణభోజనంబులు చంద్రేశ్వరస్థానమునం జేసిన 
ననంతఫలము నొసంగు. ఎవ్వండేని మత్కులంబునం గుహూయోగంబున( 
జంద్రోద(య)వారి నభిషిక్తుండై చంద్రేశ్వరుని సందర్శించి వనురుద్రాత్యతర్పణం 
బొనర్చు నన్నరుండు పితృప్రసాదంబు వడయు. నతని పితృపితామహు 
లానందంబున నర్ధించి వర్తింతు రని వెండియు. | 183 ॥ 


సీ. ప్రత్యష్ట మీతిథిం బ్రతిచతుర్దశి సిద్ధ 
యోగీశ్వరీదేవి యోగపిరి 
కాధిరూఢభవాని నకఠోరశశిమౌలి 
హాటకతాటంకహారకటక 
కేయూరమేఖలాకింకిణికంకణా 
ద్యభఖిలదివ్యాభరణాభిరామ( 
బింగలాహ్వయ నమద్చృందారకశ్రేణి 
నాదిభైరవశక్త్‌ నఖలజననిం 
తే. గాళిం జంద్రేశదేవోపకంఠనిలయం 
జంద్రకుండోదకంబున జలక మార్చి 
గంధపుప్పోపహారాదికల్పనముల 
సేవ చేసిన విఘ్నంబు చెరకుండు. ॥184॥ 


వ. ఇది చంద్రలోకమాహాత్మ్యంబు. ఈయుపాఖ్యానంబు విన్నను బఠియించినను జనున 
కాయురారోగెశ్వర్యంబులు సమగ్రంబు లై సంభవించు ననిన విని శివశర్మ 
పుణ్యశీలసుశీలుర కిట్టనియె. ||185 ॥ 


తే. భాగవతులార! భాగ్యసంషన్నులార! 
యింత యొప్పునె యుడులోక మెట్టునెదుర 
గగనలక్ష్మిలతాతన్వి కబరిమీంద 
సంతరించిన ముత్యాలజల్లివోలె! | 186 | 


వ. ఈలోకవృత్తాంతంబు వినవలతుం జెప్పుం డనిన నతనికి వార లి ట్టనిరి.॥187॥ 


నక్షత్రలోకవృత్తాంతము 


సీ. సర్గాది( బరమేష్టి చరణంబుపెనువ్రేల 
దక్షుండు పుట్టె నాతనికిం బుట్టి 

రువండ్రు కన్యక లాకన్నియలు రూప 

లావణ్యలీలావిలాసవతులు 


క 


వ. 


ర్‌ 


రోహిణీప్రముఖ లారుక్మగౌరాంగలు 

శివుం గూర్చి యాచరించిరి తపంబు. 
గాశిలో దివ్యలింగంబు నక్షత్రేశ 

సంజ్ఞంబు నొకప్రదేశమున నిలిపి 
తే. వరణదరియందు సంగమేశ్వరునియొద్ద 
దివ్యవర్షసహస్రంబు ద్రివురవైరి 
మెచ్చి పొడచూపి యడుగుండు మీరు వరము 
అనిన వార లిట్టనిరి కాలాంతకునకు. | 188 ॥ 


నీయట్టివాండు పురుషుం 

డాయెడు మా కభవ! యనిన నట్టిండ మీకున్‌ 
నాయకుం డయ్యె(డు నని దా 

క్షాయణులకు వరము నీలకంఠుం డొసంగెన్‌. | 189 ॥ 


వెండియు సమస్తజ్యోతిశ్చక్రంబునడుమ నగ్రగణ్య లయ్యెదరు. మేషాదిరానులకుం 
గారణంబు లయ్యెద రాదోషాధీశ్వరుండు బ్రాహ్మణాధిపతి యైనతారకాపతికిం బత్ను 
లయ్యెదరు. మీచేతం బ్రతిష్థితం బైననక్షత్రేశలింగంబు భజించువారలకు 
భో గమోక్షప్రదం బయ్యెడు. మృగాంకలో కంబునకు మీలోకం బూర్జ ఏలో కంబు 
గాగలయది. సర్వతారకామధ్యంబున మీరు మాన్య లయ్యెద రని యానతీచ్చి శివుం 
డంతర్హితుం డయ్యె. ఇది తారకాలోకవృత్తాంతం బనిన విని యనంతరంబ ముందట 
బుధలోకంబుం గనుంగొని. |190॥ 


బుధలో కవృత్తాంతము 


ప్రతిబింబమో గాని రజనివల్లభున క 
ధ్యాహారమో కాని యమృతరుచికి 
వినిమియంబో కాని విధున కన్వాదెశ 
మో కాని యత్రి నేత్రోద్భవునకు 
వీప్పయో కాని పూవిలుకానిసఖునకు 
నామ్రేడితమొ కాని యుబ్ధిజునకు 
నభిధాంతరమొ కాని యరవిందవైరికి 
సారూప్యమో కాని చందురునకు 
తే. ద్రుమికి నూడ్చినవాండు భర్గునికిరీట 
కోటి కాభరణం బైన కువలయాప్పు 
మిగుల జక్కనికొడకండు మింటినడుమ 
గ్రహములం దితం డెవ్వండు? గణములార! 191 | 


. ఈతం డీలోకంబు సంభ్రమమయంబు విలాసమయంబు రాగ 


మయంబు శృంగారమయంబును గావించుచు జక్షురాకర్షణ 
సిద్ధాంజనం బన మనోవశీకరణమంత్రం బన నింద్రియావేశ 
చూర్ణం బన గౌతుకంబునకు సంతోషంబును, సౌభాగ్యం 
బునకు సిద్ధయోగంబును, మన్మథునకుజన్మాంతరంబును, యౌ 
వనంబునకు సామ్రాజ్యంబును గల్పించుచున్నవాండు. 
షోడశవర్ష దేశీయుం ఉగ్రహగ్రామణి యెవ్వం డనినం బుణ్య! 
శీలసుశీలురు శివశర్మ కి ట్లనిరి. || 192 ॥ 


చ. విను మధురామహానగరవిప్రకులోత్తమ! బ్రహవంశవ ర్థన 
శివవర్శ! పుణ్యకథ ధర్మకథల్‌ పరిపాటి. జెప్పగా, విన నతి 
మాత్రదూర మగు విమ్దుపదంబున కేగుచున్నచో, మనకు 
బథప్రయాసములు మానెడు, విఘ్నములుం దొలంగెడున్‌. |193॥ 


వ. ఇది బుధలోకంబు. ||194॥ 


సీ, రాజసూయమహాధ్వరం బెవ్వం డొనరించెం 
ద్రైలోక్యహంతకారంబుగాంగ 
నెవ్వానిప్రియభామ లిరువదేడ్వురు నల 
ధవళాయతాక్షులు దక్షసుతలు 
మన్మథాంతకుజటామకుటకొోటికి నెవ్వం 
డవతంసకుమమాల్యత వహించె 
నెవ్వండు నలువతే రెక్కి యష్టాదశ 
ద్వీపియం దసివాయు దిరిగె లీలం 
తే. జంద్రికాపాండుకౌశేయశాటి యైన 
యతనుజగజంపుగొడు గెవ్వ( డవ్విధుండు 
పెద్దకాలంబు ముత్యాలగద్దె యెక్కి 
వసుధం బాలించె నేకోష్టవారణముగ. | 195 ॥ 


తే. శైశవంబున శాస్తంబు( జదువం వచ్చి 
గురునిప్రియభామ యని చేయు. బరమభక్తి 
యెవ్వతెకు నట్టితార పూర్ణేందువదన 
నాంటనుండియు. గామించె నలినవైరి. | 196 | 


మ. జడసుళ్లెంబును బట్టుదట్టియును రక్షాహాటకాలంకృతు 
ల్మెశహారంబులు చుట్టె వన్నియరుచుల్‌ లీలావిలాసంబు పెం 
పడరంజేయంగ యామినీధవు(డు విద్యాభ్యాసకాలంబున 
న్నిడువాల్లన్నులకుం బ్రమోద మొసంగు న్నిత్యంబునుం దారకున్‌. |197॥ 


సీ. ఆచార్యుప్రియభామ యని కొన్నిదివసంబు 
లిచ్చగింపండు టెప్ప లెత్తిచూడ 
నుల్ల మువ్విళ్లూర నొకకొన్నిదినములు 
విక్షించు. జూడనివేళయందు 
నొకకొన్నితిథులు గర్పోక్తిచాతుర్యంబు 
మెజయ నకాంతంబ మేలమాడు 
నొకకొన్నిఘస్రంబు లొక్కొక్కనెపమున 
నంగాంగసంస్పర్శ మాచరించు 
తే. నలచి పై(బడు నొకకొన్నివాసరములు 
హృదయ మనురాగసంపద నిగురుగొలిపి 
కవయం దొడంగినయది యాదిగాగ నునిచెం 
జందురుండు తార శుద్ధాంతసదనభూమి. | 198 ॥ 


తే. చదివె గురువొద్ద ధర్మశాస్తంబు తొలుత 
బరమవిశ్వాసతాత్పర్యభక్త్‌గరిమం 


తే. 


ర్‌ 


ర్‌ 


జదివె జంద్రుండు కామశాస్త్రంబు పిదప 
దలిరుబాన్సున ననురక్తి దారయొద్ద. ॥199॥ 


ఆదిగర్భేశ్వరుం డౌట యనుచితంబు 
మిగుల జక్కనివాం డౌట మేలు గాదు 
పాప మభినవయౌవనోద్భాసి యగుట 
యరయ మంచిగుణంబుల యవగుణములు. |॥200 ॥ 


. అవినయనిదానం బైనస్వాతంత్ర్యంబునను గుతూహలబహుళం బైనస్వభావంబునను 
ధైర్యప్రతిపక్షం బైనయౌవనారంభంబునను నెవ్వని కేమనోవికారంబు పుట్టకుండునే? 


అదియునుం గాక. ॥201 | 


. ఘనతరాహంకారకాలకూటనిషావ 


లాభీలములు గటాక్షాంచలములు 
దుర్వారతరతీవ్రగర్వగళగ్రాహ 
కలితగాద్గద్యఘర్షరము మాట 
యస్మితాసంప్రభూతిస్మయాఏ స్మార 
విస్తృతధైర్యంబు వినయగరిమ 
యుద్దామదర్చభారోష్టదాహజ్వరా 
రంభసంభృతవికారంబు మనసు 
తే. చరణచంక్రమ దభిమాననన్నిపాత 
జాతసర్వాంగకమ్ములు జనపతులకు 
భూభుజులతప్ప యది వారిం బొందియున్న 
ధరణిసామ్రాజ్యభారంబు తప్పు గాక?|॥202|॥ 


భువనైకధన్విచేం బుషప్పాయుధునిచేతం 
బ్రసవాస్తమున నేటు పడనివాడు 
నతిగాఢమైన క్రోధాంధకారంబునం 
గన్నుల నంధుండు గానివాండు 
నిర్ణిబంధనలోభనిద్రాభరంబున 
బారవశ్యంబుచేం బడనివాండు 
లక్ష్మీకటాక్షలీ లాసీధుమదమున 
మనములోపల మన్నంగొననివాండు 
తే. లేడు భూపతి గలిగెనా వాడు నృవుండె 
విశ్వధాత్రీజనులపాలివేల్పు గాక? 
బాహ్యశత్రుల బరిహరింపంగ వచ్చు 
నంతరారుల నిర్జింప నలవిగాదు. | 203 ॥ 


. అది యట్లుండెం దదీయవృత్తాంతంబు విను మని యి ట్లనియె. ||204॥ 


తాల్చె గర్భంబు తార సుధాకరునకుం 
గువలయేక్షణ రాగంబు గొనలు సాగ 
జంభరివుదిక్కు ప్రత్యూషసమయమునను 
తామరసబంధుగర్భంబు దాల్చినట్లు. ||205 ॥ 


తే. గర్ససంస్థితుం డగుగ్రహాగ్రణి విశుద్ధ 
సితయశ స్ఫూర్తి వెలి బ్రకాశించినట్లు 
దారమైదీంగ వికచలోధ్రప్రనూ, 
పాండురచ్చాయ ప. బలుకం బాటి. ||206॥ 


తే. గర్భసంస్థితసద్దుణగౌరవమునం 
బోలే గాత్రంబు భరియింపంజాల దయ్యె 
నమృతధారారసాస్వాదసముపజాత 
తృప్తియును బోలె నాహారతృష్ణ వదలె. |॥207॥ 


మ 


ప్రత్యూహస్థిరభక్తిభావమునం దోరం బైనగర్భంబుచే 


నత్యంతాలిస యయ్యు నగ్గురుజనం బందింద వారింపంగాం 
బ్రత్యాసన్నసఖీ సమర్పితకరాబ్దాతావలంబంబునన్‌. ॥208॥ 


శా. ప్రత్యుత్ణానము సేయు బెద్దలకు నాప్రాఢేందుబింబాస్య య 


క. అంగన యొక్కొకమజి యు 
త్తుంగమణిస్తంభయప్టితో నొత్తిగిలున్‌ 
మంగళభవనాంతరమున 
బంగారుమెఅుంగు పాలభంజిక పోలెన. ||209 ॥ 


ఉ. బింబఫలాధరోష్టి మణిభిత్తిపుటంబులయందు నాత్మబిం 
బంబు గరావలంబనసమర్థముగా మదిం గోరు గేలిసౌ 
ధంబుపయిన్‌ సమున్నతనీతంబపయోధరభారగర్చభా 
రంబున( గోషలాంగకము త్రాడ్పడంగేలివిహారవేళలన. |210॥ 


తే. భవనశృంగారవనలతాపాదపముల 
నబలకైదండ పట్టుట యద్భతంబిె? 
విహృతసౌధమణిస్తంభవిసృమరాంశు 
కందళుల నూంత గొనంబోవు గర్భగరిమ.॥211॥ 


తే. పనులు పంపంగంజాలదు ప్రాణసఖుల 
భవనకార్యప్రవృత్తికై పద్మనయన 
తాను గర్భభరాలసత్వంబుకతన, 
జేయంజాలదు మజథీ వేజ చెప్ప నేల? ॥212॥ 


మ. అట మున్నెక్కుడుకేలిశైలమున నధ్యారోహణం బాచరిం 
చుటకై నెచ్చెలికత్తియన నగుచుసంసూచించినన్‌ గాంత యొ 
క్కట సంత్రాసము నొందుం జన్నుగవ యాకంపింపంగా నిండువే 
కటిభారంబునం జేసి ధీరహృదయల్‌ గారాదిగర్భేశ్వరల్‌. ॥213॥ 


వ. అంత నట బృహస్పతి పత్నీవియోగవేదనాదూయమానమానసుండై చంద్రుండు 
చేసినయపరాధంబు హరిహరహిరణ్యగర్భులకు నింద్రాదిసురులకు నెజీంగించిన. | 
214|| 


సీ. తగవు గా దనియె మంతన ముండి వృత్రారి 
యనుచితం బనియె హుతాశనుండు 


పాతకం బని దెప్పి పలికె దండధరుండు 
దౌరాత్మ్య మనియెను దానవుండు 
దుష్కర్మ మని చెప్పం దోయాధినాయకు( 
డపకీర్తి యని తూలనాడె గాలి 
యన్యాయ మనియె గుహ్యకసార్వభౌముండు 
కాదు కా దనియె శాక్కరగముండు 
తే. హేతుదృష్టాంతములు చూపి యెల్లసురలు 
నన్వయవయతిరేకమార్గానువృత్తి 
బుద్ధిం జెప్పరి యివ్విధమున శశాంకు 
డమరగురునకు మగుడ నీం డయ్యెం దార. |215॥ 


వ. అంత.॥216॥| 


చ. ప్రమథులతోడం గూడ నతిభైరవఘోరతరాట్టహాసుండై 
శమనవిరోధి దాకుటయుః. జంద్రుండు వేల్చులతో నెదిర్చిన 
నృమరము తారకామయ మనంగ నభోంగణభూమిం దారకా 
సముదయభీతిహేతువయి సాంగెం బురారికి నబ్దవైరికిన్‌. 217 ॥ 


తే. ఈశ్వరునితోడ నని సేయ నెట్లు వచ్చు 
నన్యులకు నెంతవారికి నాగ్రహమున 
నీశ్వరునిమూర్తి గావున నెదిరి నిల్చి 
యుద్ధ మొనరించెంగాక యనుష్టకరుడు. |218॥ 


వ. అప్పుడు. ॥219॥ 


శా. చండీశుం బొదవె న్నిశాకరు( డవష్టంభంబు జృంభింప బ్ర 
హ్మాండక్రోడము శింజినిధ్వనులతో నాఘూర్లతంబొంద ను 
చ్చండాటోపభు జావలేపకలనాసంరంభవక్రిభవ 
ద్దాండీవప్రవిముక్తభిషణమహాకాండప్రకాండంబులన్‌. | 220 | 


వ. ఇవ్విధంబునం బ్రతిఘటించి గెంటింపరాని మగంటిమిం బెచ్చుపెరిగి కలువలనెచ్చెలి 
చిచ్చులుమియు శిలీముఖంబు లొడలం గ్రుచ్చి యార్చి శంఖంబు పూరించి 
సింహనాదంబు చేసి గాండీవజ్యారావంబు రోదసీకుహరంబు నిండ విధుండు 


దండమహాకాళనికుంభకుంబో! దరవీరభద్రాదిప్రమథవర్గంబుతో డం 
నొప్పించినం గోపించి కించిదారజ్యమానలో చనాంచలుండై 
పురనిశాటతాటంకినీకపోలకస్తూరికా(కరి)మకరికాముద్రాద్రోహియు, 


జలంధరహృదయగర్వసర్వంకషంబును, సింధురాసురగిరకూటపాకళంబును, 


దక్షాధ్వరమృగధ్వం సనక్రిడానృశంసంబును, 
దుష్తారగిరికన్యకాభ్రూవల్లీవిలాసరేఖాలలితశృంగంబును నగు 
బ్రహ్మశిరోనామకంబైన దివ్యాస్తంబు సంధించిన. 221 ॥ 


శా. ఆకంపించె జగత్తయంబు దెస లల్లాడెన సముద్రంబు లు 
ద్రేకించెన్‌ భయమందె భూతలము భేదిల్లెన్‌ గులక్షాధ్రముల్‌ 
శ్రికంఠుం డవికుంఠవిక్రమమునన్‌ దివ్యాస్తముం గూర్చి వి 
ల్లాకర్ణాంతముగా వెసం దివిచి శీతాంశు న్నిరీక్షించినన్‌. 222 | 


తే. అప్పు డడ్డంబు సొచ్చి పద్మాసనుండు 
ప్రమథనాథునిరోష సంభ్రమము మాన్ని 
చంద్రునికి బుద్ధిం జెప్పి | మాత్సర్య ముడిపి 
యాలి నిప్పించే నయ్యుపాధ్యాయునకును. | 223 ॥ 


చ. అమృతమయుండు గావున సుధాంశునితోడిసమాగమంబునన్‌ 
రమణి కశుద్ధి లేగనుచు బ్రహ్మరీశులు సంఘటింపంగా 
నమరగురుండు రైకొనియె నంబుజలోచనం దారం దారకా 
రమణముఖిం ద్యజించె నుడురాజును భామిని నెట్టకేలకున్‌. 224 | 


వ. అనంతరంబ గర్భం బాలోకించి గురుండు దాని కి ట్లనియె. 225 ॥ 


తే. అతివ! యీగర్భ మెవ్వరి కైతి చెపుమ 
చంద్రునికొ? నాకొ? యని రహస్యమున నడిగె 
సిగ్గుపడి యెంత యడిగినం జెప్పదయ్యె 
నాంగిరసునకుం దారం తారాధిపాస్య. |226|| 


తే. చెప్పకున్నను గోపించి యిషిక యెత్తి 
చూలు గరంగంగ వైవంగం జూచె గురుడు 
వేల్చు లాయిందుముఖిం జీరి వెజక చెప్పు 
నిజము చెప్పిన నీకు నేనెగులు లేదు. 1227 | 


ఉ. నావుడు తార యొక్కవచనంబును బల్కక యూరకుండె ల 
జ్ఞావనితాస్య యై సరసిజాసనుం డప్పుడు నేర వచ్చి యో 
దేవి! నిజంబు : చెప్పు హిమదీధితిసంగతి నైన గర్పమో? 
జివుండు దొంటికాలమున( జేసినగర్భమొ? యంచు బల్కినన్‌. 228 |॥ 


తే. తోయజదళాయతాక్షి కేల్టోయి మోడ్చి 
పలికె నెత్తమ్మిచూలితో బ్రస్ఫుటముగ 
వనజసంభవ, తారకావల్లభుండు 
చూలుచేసినవాం డంచు 'సూక్ష్మఫణితి. 229 | 


వ. గురుండును దారకు జన్మించిన కుమారునిం జంద్రుని కిచ్చి. చంద్రుండు 
నిజనందనునకు బుధుం డను పేరు వెట్టి. బుధుండును దండ్రియనుమతి వడసి కాశి 
కరిగి బుధేశ్వరుం డనుశివలింగంబు. బ్రతిష్టించి పెద్దకాలంబు తపంబు చేసి 
యాబుధేశ్వరలింగంబునందు సాక్షాత్కరించిన వీరూపాక్షుం బ్రస్తుతించి 
యమ్మహేశ్వరువలన నక్షత్రలోకంబునకు నూర్థ్వంబున నున్నలోః కంబున కదీశ్వరుం 
డయ్యె. |॥|230॥ 


తే. చంద్రకుండచం ద్రేశ్వరస్థానమునకుం 
బ్రాగ్గిశాభాగమునయందు భక్తి నరుడు 
కాగ్‌కాక్షేత్రసీమ బుధేశుం గొలిచి 
పరమబోధంబు దప్పండు ప్రాణవిరతి. 231 | 


తే. అనుచు గోవిందకింకరు లనఘమతులు 
బుధునికథ చెప్పుచుండ నభోోతరమున 


బోయె దివ్యవిమానంబు పుణ్యకర్మ 
కరులనెల వైన శుక్రలోకంబు డాయ. |॥232॥ 


శుక్రలోకవర్లనము 


వ. అప్పు డయ్యిద్దజు శివశర్మ కి ట్లనిరి. 
నిశితశతక్రతుప్రయోగప్రక్రియాక్రమసమర్థశుక్రలోకం బిది. ఇందు దానవగురుండు 
గావ్యుం డధివసియించు. ఆభార్గవుండు భర్గువలన వర్షసహస్రంబు కణధూమం 
బాహారంబుగా దున్సహం బైన తపం బాచరించి మృతసంజీవనీవిద్యారహస్యంబును 
సకీలకంబుగా నెజీంగినాండు. 233 | 


తే. ఎజుంగ రీవిద్య యెవ్వార లిజ్ఞగమున 
బ్రహవంశాగ్రగణ్య! వాక్చతి మొదలుగ 
గుహుడు దక్కంగం గరటివక్తుండు దక్క 
బార్వతీదేవి దక్కంగ భవుండు దక్క. ॥234॥ 


తే. హరునితోడ విరోధించి యంధకుండు 
యుద్ధ మొనరించు చొక్కనాం డోహటించె 
నజగవో న్ముక్తఘననిశాతార్ధచంద్ర 
బాణనిర్భిన్నవక్షప్రపాతు( డగుచు. |235 | 


వ. కాలకంధరునకు నంధకాసురునకు నైన యమ్మహాయుద్ధంబున నీల్గిన రాక్షసులను 
మృతసంజీవనీవిద్యాప్రభావంబున భార్గవుండు బ్రతికించుచుండ 
దండనికుంభకుంభోదరప్రముఖు లగు పారిషదులు పరమేశ్వరున కి ట్లనిరి. 236 | 


సీ. దేవ! మహాదేవ! త్రిపురదైత్యధ్వంస! 
యభవ! మావిన్నప మవధరింపు 
మీచేత బడసిన మృతజివనివిద్య 
బ్రతికించుచున్నాండు భార్గవుండు 
దైత్యవర్గము నెవ్విధంబున మా కెట్టు 
జయము సిద్ధించు? నాం జంద్రమౌళి 
నందికేశ్వరుం బంచి బందిగ్రహణలిల 
గావ్యుం దెప్పించి శ్రీకంధరుండు 
తే. గరతలమునం బరిపాండుకాంతి నతనిం 
దాల్చి దధితోడిచలిదిముద్దయును బోలె 
విషము మ్రింగినపెన్నుద్ది ఎెల్చుటేండు 
మనసిజారాతి మ్రింగి గజ్జినంగం ద్రేశు. 237 |॥ 


వ. అంధకాసురుండును భార్గవుండు లేని పిమ్మటం కొంతకాలంబునకుు 
గృతాంతమర్దనుచేత హతుండయ్యె. బహుకాలంబు కాలకంఠరుజఠరగోళంబునం దుండి 
కావ్యుండును. |238॥ 


మ. స్రవియించెన్‌ దుహినాంశుశేఖరుని మేఢ్రద్వారమార్గంబునన్‌ 
గవిశుక్లం బయి తత్పణంబున నిజాకారంబు. దాల్చె న్మనో 
భవవిద్వేషి నిజాత్మసంభవునిం గా భావించి వీడ్కొల్సె భా 


ర్ల్గవు నాతండు దపంబు సేయ నరిగెన్‌ గాశీపురీసీమకున్‌. 239 | 


వ. అరిగి యానందకాననంబున లింగప్రతిష్ట చేసి యాలింగంబునందు విశ్వేశ్వర 
శ్రీమన్మహాదేవు భావించుచు6 జంపక దత్తూత కరవీర కుశేశయ మాలతీ కరణికార 
కదంబ వకుళోత్పల మల్లికా శతపత్త సింధువార కింశు కాశోకపున్నాగ నాగకేసర క్షుద్ర 
మాధవీ పాటలా బిల్వ “మందార ద్రోణ గ్రంధిపర్లి దమన చూతపల్లవ దర్భ తులసీ 
నంద్యావర్త దేరదారు కాంచన దూర్వాంకురాదుల 'శంకరు ననేకకాలం బారాధించి శుక్తుం 
డీలోకంబుక కధీశ్వరుండయ్యె. |240 ॥ 


క. వారాణసి శుక్రేశ్వరు 
నారాధించిన వరుండు ప్రాపించు సమ 
గ్రారోగ్యాయుఃపుత్త 
శ్రీరా జ్యైశ్వర్యశౌర్యచిరసౌఖ్యంబుల్‌. 241 ॥ 


అంగారకలోకవృత్తాంతము 
వ. అట నూర్ధ్వంబున నున్నయది లోహితాంగలోకంబు. ॥ 242 | 


సీ. తొల్లి దాక్షాయణితో బాసి శంభుండు 
మహసంతాపాగ్ని వేంగుచుండె 
నావేళ నొ క్కనాం. డభవుఫాలంబున 
బ్రస్వేదబిందు వుత్సన్న మయ్యె 
బరిపక్వకూశ్మాండఫలసన్నిభం బైన 
యాఘర్మజలకణం బవని వ్రాలె 
వ్రాలి తత్టణమ యవ్వసుమతీన్థలమున 
బద్మరాగోప పలప్రతిమకొంతి 
తే. నొక్కదివ్యకుమారుండై యుండె నెదుర 
నతని నందను గాం శంభు. డాదరించె 
ధాత్రియును వాని భావించెం దనయు గాంగ 
నతడు ధృతిమెయి దుము సేయంగ గోరి. ॥|243॥ 


సీ. భాగీరథీగంగ ప్రవహించు నేవీటి 
పరిసరంబున కుదగాగమునను 
వరణాతరంగిణీవార్సిరరముల 
నసి(ళివేణ యేవిటియవధిం గూడెం 
దప్తంబు హుతమును దత్తంబు నేవీటి 
యైదుక్రోసుల నిచ్చు నమృతలక్ష్మి 
వలచు నేవీటి కవ్యాజరాగస్స్ఫూర్తి 
శైలకన్యకకంటిెం జంద్రమౌళి 
తే. యట్టి కాశికి గురునాజ్ఞ నరుగుదెంచి 
పరమనైష్టకుం డగుచు. దపం బొనర్చెం 
గలుషసంతానకాననాంగారకుండు 
ధారకుండు భూతధాత్రి కంగారకుండు. 244 || 


తే. పాంచముద్రమహాస్థానపదమునందు 


గాశి శాశ్వతదేశోపకంఠభూమి 
నిష్ట నంగారకేశుం బ్రతిష్ట చేసి 
కాంచె నీలోక మేల నంగారకుండు. |245 ॥ 


వ. ఇది యంగారకలోకవృత్తాంతంబు. 246 | 


బృహస్పతిలోకవృత్తాంతము 


క. అదె వీక్షింపు బృహస్పతి 
పదము ధరామరవరేణ్య! బహువిధశుభసం 
పదలకు నాస్పద మీతండు 
చదివినవా( డర్థశబ్దశాస్త్రము లెల్లన్‌. 247 ॥ 


వ. అయ్యాంగిరసుండు కాగీక్షేత్రమున కరిగి యందు దనపేర శంభులింగంబు. బ్రతిష్టించి 
తత్సమీపంబున బహుదివ్యవర్షంబులు దపంబు సేసి తనకుం బ్రత్యక్షం బైన 
విరూపాక్షు నిట్లని సంస్తుతించె. 248 | 


తోటకము. జయశంకర! శాశ్వత! చంద్రధరా! 
భయనాశ! గిరీశ్వర! భక్తపరా! 
నయనత్రయభాస్వేర! నాగహరా! 
యయవర్ధన! శాంత! దయామధురా!॥249 | 


తోటకము. భువనావన! పావన! భూతపతీ! 
భవ! పన్నగభూషణ! భద్రకృతీ! 
శివ! దేవ! మహేశ! విశిష్టమతీ! 
భవభంగ! ఫలప్రద! పాపహృతీ! |॥|250॥ 


తోటకము. శ్రితపాపవిభంజన! సిద్ధనతా! 
క్షితిజార్థవపుర్ణర! చిద్విదితా! 
మృతిజన్మవిధూత! హరిప్రణుతా! 
సతతప్రణవధ్వనిసొధరతా! |॥251॥ 


క. చాటుకవితాకళాపరి 
పాటిం బాటించి యారభటిభక్త్యావే 
శాటోపంబున గీప్పతి 
తోటకవృత్తముల( బొగడెం దుహినాంశుధరున్‌. |252॥ 


శా. ఆటోపారభటి న్మునీశ్వరుండు దన్నందంద వర్ణింప ద 
చ్చాటుప్రొఢికి( జేసె ధూర్జటి మహాశ్లాఘాశిరకంపమున్‌ 
జూటీకూటవిటంకకోటివిలురత్సో తస్వినీవీచికా 
కోటీధాటిరటత్కరోటుకుహరక్రోడావగాశ(హ్ర)ంబుగాన్‌. ||253 ॥ 


వ. ఇట్లు ప్రీతుండై. |254॥ 


సీ. బృహదుగ్రతపము సంభృతనిష్టం జేసిన 
సామర్థ్యమున బృహస్పతివి కమ్ము 


ప్రాణంబు ప్రాణమై భక్తిం జేసితి గాన 
జివాహ్వయము నీకు జెల్లుం గాక 
వాగ్గంబరమునం గైవారంబు సేసితి 
తగుదు వాచస్పతిత్వమున కీవు 
పఠియించువారికిం బ్రాభవస్ఫురణంబు 
దొరకించు నీచాటుతోటకములు 
తే. లోహితాంగుండు పాలించులోకమునకు 
నూర్ధ్వమైన పదంబున నుండు వత్స 
యనుచు వరములు కృపచేసి యసితగళుండు 
బ్రహ్మ దలంచెను దేవతాప్రతతితోడ. 255 ॥ 


వ. సంస్మరణమాత్రంబున నేగుదెంచిన  బ్రహ్మాదిదేవతలచేత  నవ్వాచస్పతికి 
దేవతాచార్యపదవీసామ్రాజ్యంబునకుం బట్టాభిషేకంబు చేయించి యప్పంచాననుండు 
చంద్రేశ్వరునికి దక్షిణభాగంబున  విశ్వేశ్వరునికి నిర్భృతిభాగంబున ధీషణుండు 
ప్రతిష్టించిన ధిషణేశ్వరునియందు సంక్రమించె. గురుండును నీలోకంబున కధీశ్వరుం 
డయ్యె. ఇది బృహస్పతిలోకవృత్తాంతంబు. ॥256 | 


తే. దివిజగురునిపదంబు నతిక్రమించి 
సౌరిభువనంబు గాంచి యాశ్చర్య మంది 
పుణ్యశీలుండు శివశర్మ పుణ్యశీలు 
నకు సుశీలున కి ట్లనుం బ్రకటఫణితి. 257 ॥ 


ఉ. పాండురపద్మలోచనునిపార్శ్షగులార! మహాత్ములార! మా 
ర్హాండసమానతేజ మిదె ప్రాంతమునందు సముజ్జ్వ్యలప్రభా 
Sse eg సమగ్రవిలాససమన్వితంబు నై 
రెండవనాకలోక మన దృష్టికి నిం పొనరించె నెంతయున్‌. 258 ॥ 


శనైశ్చరలోకవర్లనము 
వ. ఇది యెవ్వరిలోకం బనిన వార లి ట్లనిరి. 259 ॥ 


తే. శంసితవ్రత! యిది శనైశ్చరునిలోక 
మితండు గ్రహములలో నెల్ల నతివిశిష్టుం 
డమ్మహాత్ముని శుభచరిత్రమ్ము వినుము 
విశదముగం జెప్పెదము నీకు విస్తరించి. 260 ॥ 


సీ. నారాయణునినాభినలినమధ్యంబున 
జనియించె బ్రహ్మ యావనజజునకు 
సంభవించె మరిచి సంయమిగ్రామణి 
గలిగె నమ్మౌనికిం గశ్యపుండు 
ప్రభవించె నాకశ్యపప్రజాపతికి మా 
ర్తాండు. డబ్బానుండు త్వష్టకూ(తు 
సంజ్ఞాభిధాన రాజనిభాస్య వరియించిె. 
దరణికి నది యపత్యత్రయంబు( 
తే. గాంచె మను వన యముం డనంగాం దనయుల 


యమున యనుకన్య నక్కాల మప్పురంధ్రి 
యోర్వలేదయ్యె మగనియత్యుష్ణమైన 
తేజమున కతికోమలదేహ యగుట. 261 | 


వ. అంత.॥262 || 


తే. ఛాయ యనుదాని సృజియించె సంజ్ఞ యొక్క 
మానినీమణి నాత్మసమానమూర్తి 
నగ్రమునయందు. బ్రాంజలి యగుచు నుండె 
నతిప్రతిచ్చాయ లలితమాయాస్వరూప. 263 | 


వ. సంజ్ఞాదేవి సవర్ణ యగు నాఛాయ కిట్లను: కల్యాణి! యేం బుట్టినింటికిం బోయివచ్చెద. 
నామౌజై నీవు మదీయాజ్ఞ సూర్యునికిం బరిచర్య చేయుము; మనువును, 
యముండును, యమునయు ననునీయపత్యత్రయంబు _ త్వదీయంబుగాః 
దలంపుము. ఈరహస్యంబు కచగ్రహణశాపపర్యంతం బెవ్వరికిం జెప్పకు మని 
యప్పగించి పితృగ్భృహంబునకుం బోయె; నిట సవర్ణయు. |264॥ 


తే, అష్టముం డగు సావర్ణి యనెడుమనువు 
మజి శనైశ్చరు భద్రాసమాఖ్యం గన్యం 
గాంచే నుష్టాంశువలన నక్కలువకంటి 
తరణియును దాని సంజ్ఞంగాం దలంచియుండె. |265 || 


వ. ఆసవర్ణయు సర్వస్త్రీస్వభావం బగు సాపత్న్స్యగుణంబున సంజ్ఞాసంతానమునకంటెం 
దనసంతతియందు నత్యంతవాత్సల్యంబు వాటించి 
భోజనాలంకారలాలనంబులపట్టున వైషమ్యంబు గలిగియుండ నొక్కనా(డు 
భవితవ్యతావిలాసంబు ననో! బాల్యచాపలంబుననో! మమతాస్వాతంత్ర్యంబుననో! 
జముండు సంజ్ఞాస్వరూపిణియైన పినతల్లి ఛాయాదేవిం గోపించి తన్నం దలంచి 
పాదం బెత్తిన. ||266 | 


సీ. తనకు సంజ్ఞాదేవి మనములో గడు నమి 
యిల్లడ వెట్టుట యెట్లు మజచెంా 
బసిబిడ్డ నేరమి పట్టి పాలార్పంగం 
దగవు గా దని యేల తలంపదయ్యెంణ 
దా నేమి బిడ్డలం గానదా? సవతాలి 
కొడుకు త ప్పొకటి లో గొన్న నేమి? 
యల్పదోషంబున కననురూపం బైన 
ప్రబలదండన మొనర్పంగం దగవె? 
తే. జముండు దనమీందం బాదంబు చాంచినపుడు 
కనికరం బింత లేక యక్కలువకంటి 
కంటికొనం గెంపు గదురంగం గనలి చూచి 
పదము దెగి పడ శపియించె బాలు నతని. ॥267 ॥ 


వ. అవ్విధం బెజింగి భానుండు ఛాయాదేవిం జూచి యిట్లనియె. 268 | 


తే. ఎట్టియపరాధ మొనరించెనేని దల్లి 
కొడుకు శపియింవ దిబ్బంగిం గ్రూరబుద్ధి 


నతివ! సత్యంబు చెప్పు మెవ్వతవు నీవు? 
నావుడును శాపభీతి నన్నలిననేత్ర. 269 | 


వ. తనవృత్తాంతంబు సెప్పె; చెప్పిన దానియం దపరాధంబు పొడగానక యమునిం జూచి 
మాతృశాపంబు నివర్తింప శక్యంబు గాదు. నీచరణంబునం గలమాంసంబు 
కృమికటంబులు తొలిచి భక్షింప భూమిపయి. బడియెడు నని పలికి కొడుకు 
నూజడించి త్వష్ట్రప్రజాపతిభవనంబునకుం బోయి యతనివలన నిజభార్య దపంబు 
సేయం జనుటయు, నున్న గుజుతును నెజీంగి యరిగి యగ్రభాగంబున. ॥270॥ 


సీ. కఠినరింఖాపుటీఘట్టనంబుల భూమి 

పటహనిస్వానంబు ప్రస్తరింప 

ధవళలాంగూలపల్లవచాలనంబులు 
గౌముదిచ్చాయలం గ్రాసి యుమియ 

వెలిదామరలం బోలు వెడందకన్నులయందు 
దారంబు నళులచందము వహింహ 

బ్రోభసంపుటపరిన్గ్ఫురణావసరముల 
దంతగోరకకాంతి దళుకు సూప 

తే. గొదమగోడిగ యై కురుక్షోణియందు 

విపినవీథుల నేకాంతవృత్తి, దిరుగు 

పరమవుణ్యాంగనాజన ప్రథమగణ్య 

సంజ్ఞ బొడగాంచె దవ్వులం జండకరుండు. |॥271॥ 


ఉ. ఘోటికయై చరించు తనకూరిమిభామినిం జూచి క్రమ్మరన్‌ 
ఘోటకరూపుండై యతండు క్రొవ్వెసలారెడుకావరంబుపై 
పాటున డాయవచ్చి నిరుపాధికసౌహృదవిభ్రమంబునన్‌ 
జీటికి మాటికిం దిశలు చిల్లులు వోవంగం జేసె హేషలన్‌. 272 ॥ 


తే. అశ్వరూపుం జైన యరవిందబాంధవు. 
డశ్వ యైన సంజ్ఞ నల్లం జేరి 
కావరంబుతోడి కందర్పవిక్రియ 
మోర మోర మోపి మూరుకొనియె. |273॥ 


వ. ఇవ్విధంబున సాక్షాత్కరించిన తపొలక్ష్మియుం బోలె నబ్బ 
డబానలజ్వాలాజాలలీలావ్రీడవహమహఃపటలపాటలిమపల్లవితదశదిశాభోగ 
భోగింపం దలంచి పూషవిషమబాణుచిటకంబున 
నకఠోరదూర్వాంకుచర్వణక్రియాసమభి హారహరి తఫీనచ్చటాచ్చే దపిచ్చిలంబును, 
దారుణ్యదర్పభరకవోష్టనిశ్శా్వసధారాధురంధకంబును, 
జలాచలప్రోధథదళసంవుటంబును నగు నాఘోటీవదనంబు చుంబించె. సంజ్ఞయు 
నిజాంతకరణప్రవృత్తియ ప్రమాణంబుగా నతిప్రమాణమూర్తిస్ఫూర్తి 
యగునత్తురంగంబుం బతంగుండ కాదలంచి యిచ్చగించె. అత్తళువైన యమ్మత్తకాశిని 
కించిదున్నిద్రపారిభద్రకలికాచ్చాయాముద్ర కుద్ది యగు ముద్ర విరియించుచు 
మొగుచుచుం గదలకుండిన మోర మోరతో మోపియుం గండంబు గజచియు, 
డాసియు, బాసియు, అవళి చేసియుం గొతదడవు  వినోదంబునొంది 
యక్కుహనాహయం బగ్గోడిగ డగ్గణి క్రీడించి యుండె. అప్పు డమ్మావునకు ముకుగ్రోళ్ల 
నెక్కి చరమధాతుద్రవంబు కదంబకుసుమకేసరపరాగగంధపాణింధమంబై స్రవించె. 


అయ్యింద్రియంబున జంద్రబింబానను లిద్దబు గవలవారు నాసత్యు లనం బ్రభవించిరి. 
అక్కుమారద్వయంబు. |॥274॥ 


తే. విబుధవైద్యద్వయం బయ్యె విమలచరిత! 
యంత నిజమూ ర్తి ధరియించె నబ్దహితుండు 
సంజ్ఞయును దాల్చి నిజమూర్తి సంతసించి 
[2]దంపతులు చని రాత్మీయసదనమునకు. ॥275 ॥ 


వ. అంత నక్కడ శనైశ్చరుండు వారాణసికిం జని లింగస్థాపనంబు చేసె. 
ఆశనైశ్చరేశ్వరుండు విశ్వేశ్వరదేవునకు దక్షిణభాగంబున శుక్రేశ్వరున కుత్తరంబున 
సంప్రతిష్థ్టితుండై భజియించువారికి భోగమోక్షంబులు ప్రసాదించు. శనైశ్చరునకుం 
దత్ప్రసాదలబ్ధం బీలోకంబు. ఇది శనైశ్చరలోకవృత్తాంతంబు. 276 ॥ 


సప్తర్షిలోకవృత్తాంతము 


ధమ 
క. సప్ర్తమహాముని లోకము 
ప్రార్చిప్రతిమతేజ! సకలైశ్వర్యా 
వాప్తికరం బిది చూడుము 
ప్రాప్తాఖలవిద్య! భూసుపర్వవరేణ్యా! 277 ॥ 
వ. మరీచి యత్రి పులస్త్యుండు పులహుండు క్రతు వంగిరసుండు వసిష్టుండు వీరు 


బ్రహ్మమానసపుత్తులు, సప్తబ్రహ్మలు. వీరికి, ధర్మపత్నులు క్రమంబుగ సంభూతి 
యనసూయ క్షమ ప్రీతి సన్నతి స్మృతి [3]యూర్డ. వీరివలన నా ప్రజాపతులు 
నానారూపప్రజల సృజియించి బ్రహ్మాదెశంబున నయ్యవిముక్తక్షేత్రంబునం దపంబు చేసి 
మరీచ్యత్రీశ్వరాదిలింగంబులం  బ్రతిష్టించిరి. సంభూత్యనసూయాదు లగు 
పతివ్రతలును దమపేర శివలింగంబులం బ్రతిష్ట చేసిరి. తత్ప్రసాదలబ్ధం బైన 
యీలోకంబున సప్తమహామునులును బరమసుఖం బనుభవించుచున్నవారు. ఇది 


సప్తమహామునిలోకవృత్తాంతంబు. ఈలోకంబున కూర్భ్వంబున. |॥278॥ 


ద్రువపదవర్ణ్లనము 


సీ, త్రైలో క్యమంటపస్తంభసంభారంబు 
గగన లక్ష్మికంఠకనకభూష 
బ్రహ్మాండకేతకిపాదపేప్రసనంబు 
గంగాతరంగిణీక్రెంచఖగము 
బలిదైత్యమథనాంఘ్రిపంకేజవఖరంబు 
దారకావళితులాదండయపష్టి 
ధాతృలోకద్వారదంతకవాటంబు 
గ్రహమండలీపశుగ్రామవేది 
తే. తారకాశింశుమారకాకారుం డైన 
యాదినారాయణుని తోకయలంచివ(పు)ర 
తప్ప కీక్షింపు ధరణిబ్బందారకేంద్ర! 
వివిధకల్పపరంపరాధ్రువుని ధ్రువుని. 279 ॥ 


వ. ఈతనిలోకవృత్తాంతంబు వినుము. 280 ॥ 


క. స్వాయంభువమనుధాత్రీ 
నాయకుం డుత్తానపాదుం డన గాంచె సుతున్‌ 
దోయజనేత్రలు గేహిను 
లాయయ్యకు నిరువు రంబుజాసనవంశ్యా! |281 ॥ 


తే. కాంత యొక్కత సురుచి యొక్కత సునీతి 
సురుచి కుత్తముం డను పేరిసుతు(డు పుట్టె 
ధ్రువుండు పుట్టె సునీతి కాధ్రువునికంటె 
నుత్తమాహ్వయు మన్నించుచుండు. దండ్రి. ॥ 282 ॥ 


తే. ఒక్కనాం డోలగంబున నున్నవేళ 
గురునితడమీందం గూర్చుండె సురుచికొడుకు 
ధ్రువుండు నేతెంచి వాం డున్నతొడయె యెక్క 
సురుచి వారించె భూపతి చూచుచుండె. | 283 | 


వ. అప్పుడు మజలి వాం డంతఃపురంబున కరిగి యావృత్తాంతం బంతయు( దల్లి 
కెటీంగించి పిన్నయయ్యును నుత్తమక్షత్తియతేజోవిశషంబునం బరిభవంబు 
సహింప(జాలక తల్లియనుజ్ఞ వడసి తపంబు సేయ జనువాండై యదృచ్చాగతు లగు 
సప్తబుషుల గాంచి సముచితప్రకారంబునం దనవృత్తాంతంబు వారి కేజీంగించి 
వారివలన ద్వాదశాక్షరమంత్రం బుపదేశంబు గొని పరమభక్తిపరాయణుం డైన 
నారాయణు మధువనప్రాంతంబున యమునాతటంబున( బెద్దకాలంబు 
పెక్కువిఘ్నంబులకు మనంబు చలింపనీక యారాధించి సాక్షాత్కరించిన 
యప్పుండరికాక్షువలన విశ్వోత్తరం బైన యిప్పదంబు గాంచె. |॥284॥ 


తే. ధ్రువుని కిచ్చినవరమును ధ్రువము గాంగ 
నతండు దాను వారాణసి కరిగె శౌరి 
వానిం దనవెన్కదిక్కున వైనతేయు 
మీద నెక్కించుకొని చిట్టమిడుచు నంత. |285 ॥ 


మ. శివుం గాశీపతి విశ్వనాయకుని సంసేవించి యప్పార్వతీ 
ధవునాజ్ఞన్‌ గ్రహచక్రవాళమున కూర్ణ్జ్వం బైనలోకంబునన్‌ 
ధ్రువ! వర్తింపు మనేకకాల మనుచున్‌ బోధించి యేగెన్‌ మనో 
జవనుం డైనఖగేంద్రు నెక్కికొని విష్వక్సేనుం డెందేనియున్‌. |॥286॥ 


వ. ధ్రువుండును. |॥287॥ 


సి మణికర్ణికావారి మజ్జనం బొనరించి 
యవిముక్తమునయందు శివుని నిల్పి 
యాశివలింగంబు ననిశంబు సేవించి 
యందు విశ్వేశ్వరు నావహించి 
పంచాక్షరీమంత్రపారాయణంబును 
బ్రణవమంత్రంబును బరిచరించి 
విశ్వనాయకుకృపావిభవంబు పెంపున 
బరమోన్నతం బైన పదము గాంచె 
తే. గాశిలోన ధ్రువేశ్వరుం గాలగంఠు 


భక్తి సేవింప ధ్రువ మైనపదము గలుగు 
బంచజనులకు నిది సిద్ధభాషితంబు 
సమధికస్మార్తశుభకర్మ! శంబుశర్శ. ||288|| 


వ. అని చెప్పి రంత నివ్విమానంబు ధ్రువలోకంబు గడచి క్రమంబున 
మహాలోకజనోలోకతపోలోకంబు అతిక్రమించి సత్యలోకంబు గదిసె. అప్పు 
డవ్విష్ణుకింకరులు శివశర్మ కి ట్లనిరి. 289 ॥ 


శివశర్మ బ్రహ్మవిష్థుమహేశ్వరలోకంబుల కేగుదెంచుట 


క. ముందటిీది సత్యలోకము 
సందర్శింపుము త్రిణేత్రశర్మ! ధరిత్రీ 
బృందాలక! యిది పరమా 
నందస్థానంబు ద్రుహిణునకు నెల వగుటన్‌. ॥290॥ 


వ. అనుచు నతనిం బద్మగర్భుసన్నిధికిం గొనిపోయి రప్పు డవ్విభుండును వారలం 
బ్రసాదబహుమానంబులం దనిపి ప్రసంగవశంబున నమ్మహాశ్శశానంబున మృతుండు 
గానివానికి ముక్తి సిద్ధింప దని "సముచితప్రకారంబుగా వీడుకొలిపె.. శివశర్మయు 
నమ్మాటకు సంశయాకులుండగుచు. దదూర్ధ్వంబుగాం జని చని పుణ్యశీలసుశీలురం 
జూచి మన కింక నెంత ద వ్వరుగవలయు నెజింగింపుండు. ఇప్పుడు పితామహుండు 
కాశియందు శరిరంబు విడువనివారికి మోక్షంబు లేదనియె. నాకు నిశ్రేయసంప్రాప్తి 
యెట్లు గల్గు? అవ్విధంబును వివరింపు( డనిన వార లిట్లనిరి. 291 | 


తే. ఉర్వి కెనిమిదికోటుల యోజనముల 
పొడవునం దుండు నా బ్రహ్మభువన మనఘ! 
యీప్రమాణంబునం దుండు నిందుమీంద 
విష్ణులోకంబు సతతవర్ణిష్ణు వగుచు. 292 | 


వ. అవ్వైకుంఠంబునకు మీందం బదాయికోటయోజనంబుల పొడవున శివలోకంబు 
కైలాసాహ్వయం బనం దనర్చు. దానికిం బరమం బగు లోకంబు లేదు. ॥293॥ 


తే. సంశితాచారపర! దాని సంస్తుతింప 
నాక కా దచ్యుతునకైన నలీనభవున 
కెన శంభునకైనను నహివిభునకు 
నైన గీప్పతికైనను నలవి గాదు. ॥294॥ 


వ. అప్పరమస్థానంబునందు నిందుధరుండు గిరినందనాసహాయుండై 
దణాధిస్కందనందీకేశ్వరాదులు గొలువ నుదారవిహారంబులం బ్రవర్తిల్లుచుండు. 
అవ్విశ్వేశ్వరుండు విశ్వరక్షణార్థంబుగా. జతుర్భుజుం జతుర్దశభువనాధిపత్యంబునకుం 
బట్టాభిషిక్రుం జేసి యనంతరంబ. 295 | 


విష్ణుపట్టాభిషేకవర్ణనము 


సః మండువేసవినాంటిమార్తాండబింబంబు 
గోడగించు. బసిండిగుబ్బతో! డం 
దొలుకారు క్రొమ్మెలుంగులధాళవళ్యంబు 


ఠవణించు రత్నదండంబుతోడ 
నచ్చవెన్నెలచాయ హెచ్చుగుం దాడెడు 
వెలిపట్టుజగజంపువలువతోడ( 
గడలియం దేకోదకమువేళం బుట్టిన 
పగడంపుదీ(గలపంజాతోడ 
తే. వేనవేల్యోజనంబులవిరివి నొప్పు 
లక్షకోటిశలాకికాలంకృతంబు 
తారకాస్టూలమౌక్తికస్థాపితంబు 
విష్ణునకుం బట్టె వెనకయ్య వెల్లగొడుగు. 296 ॥ 


తే. పార్వతీదేవి కైసేసె బహువిధముల 
బలుకుందొయ్యలి రత్నదర్పణము చూపె 
శచి నివాళించె మణిదిపసంచయమున 
శేషశయనుని పట్టాభిషేకవేళ. 297 | 


సీ, చాముండి యొనరించు జంపెతాళమునకు 
భృంగీశ్వరుం డాడె బ్రేంకణంబు 
వెనుకదిక్కున నుండి కనకభూషలు మ్రోయ 
సూర్యుండు శశియు వీచోపు లిడిరి 
వెండికట్టులతో డ వేత్రదండము పూని 
సందడి నెడం గల్ల జడిసి జముండు 
గాలోచితంబుగాం రైవార మొనరించెం 
బలుకుందొయ్యలి గద్యపద్యసరణి 
తే. నఖలలోకములకును బ్రహ్మాండములకు 
నాధిపత్యంబు పూని సింహాసనమున 
మునులబే వేలుపులచేత మ్రొక్కు గొనుచు 
నచ్యుతుం డోలగంబున్న యవసరమున. 298 | 


లయగ్రాహి. మ్రైక్కిరి గణేశ్వరులు మ్రైక్కె జలజాసనుండు 
మ్రైక్కె మునిమండలము మైక్కిరి దిగీశుల్‌ 
మ్రైక్కను మరుద్గణము మ్రైక్క గరుడవ్రజము 
మ్రొక్కె దనుజావళియు మొక్కి రురగేంద్రుల్‌ 
మైక్కె నిగమప్రతతి మ్రైక్కె మనుయూథములు 
మైక్కె నితిహాసములు మ్రైక్కె నచలంబుల్‌ 
మ్రొక్కెం దటినీకులము మ్రైక్కెం జతురంబుధులు 
నక్కమలనేత్రునకు నక్కజవుభక్తిన్‌. | 299 ॥ 


వ. ఇవ్విధంబున జతుర్భుజు నిర్భరస్నేహంబున భూర్చువస్స్వర్భువనంబుల 
సామ్రాజ్యభారభరణంబునకుం బట్టాభిషకంబు సేసి ఫాలలోచనుండు 
ప్రావృషిణ్యపయోధరధ్వానగంభీరం బగు నెలుంగున స్వయంభూజంభారిప్రముఖులగు 
బర్హిర్ముఖు లాకర్ణింప, విష్ణుండ యే ననియును, నేన విష్ణుం డనియును, నాకు 
విష్ణునకు భేదంబు దనియును, హరి మంగళాయతనం బనియును, 
విష్వక్సేనుండు మాననీయుం డనియును, నారాయణుండు జగద్రక్షాపరాయణుం 
డనియును, నచ్యుతుం డనాదినిధనుం డనియును, నరవిందలోచనుం డాదిపురుషుం 
డనియును, హరి సర్వపాపహరుం డనియును, నానతిచ్చి తనయిచ్చ నెచ్చోటి 


కేనియు విచ్చేస ఈయాఖ్యానంబును చతుర్చ్భుజాభిషేకం బండ్రు. దీనిం 
బఠియించినను, వినినను, వ్రాసినను నరుల కాయురారోగ్యైశ్వర్యాలవృద్ధులు 
సంభవించు. శివశర్మ! నీ వీరహస్యధర్మమర్మం బెజింగి హరిహరత్వంబులయందు 
భేదంబు సేయకుండుమని చెప్పిరి. అంత నవ్విమానంబు _విష్ణులోకంబు 
గదియుటయు నాతనిం జూచి, యిది వైకుంఠలోకంబు. ఇందు లక్ష్మి సహాయుండై 
వైకుంఠుం డుండు. నీ విందు బరమానందంబున శతానందపరివత్సరపర్యంతంబు 
వసియింపుము. ఇటమీందివృత్తాంతంబు చెప్పెదము. పుణ్యతీర్జోపాంతమరణంబున 
వైనఫలంబునను, భూతసుకృతశేషంబునను, భూమండేలంబునకు డిగ్గి 
నందివర్ధననగరంబున వృద్ధకాలుం డనుపేరిరాజువై _పెద్దకాలంబు రాజ్యంబు 
సేయంగేలవు. నీ రాజ్యంబునందు. 300 ॥ 


క. కురియు నెలమూండువానలు 
సురభులు చ న్నవిసి పితుకు సుకృతము జరుగున్‌ 
ధర గొండ్ర వేలు పండును 
బరంగుం బురుషాయుషంబు ప్రజలకు నెల్లన్‌.||301॥ 


వ. ఇవ్విధంబునం బెద్దకాలంబు రాజ్యంబు సేసి సుతవిన్యస్తరాజ్యభారుండవై కాశి కరిగి 
యయోధ్యావంతీమధురామాయాద్వారావతీకాంచ్యుజ్జయినీ తీర్థ సేవాఫలంబున 
విశ్వనాథుప్రసాదంబున నపవర్గంబు. గాంచెద వని పలికి విష్ణుకింకరు లతని 
దివ్యవిమానంబువలన డించి నారాయణదేవు సముఖంబునం  బెట్టిరి. 
అప్పుణ్యశ్లోకుండును  విష్ణులోకంబునం బెద్దకాలంబు సుఖం బనుభవించి 
పుణ్యశీలసుశీలురు చెప్పినప్రకారంబున మోక్షంబు వడసె నని లోపాముద్రకు 
గుంభసంభవుండు శ్రీశైలకటకంబునందు సకలతీర్థంబులుం గాశీప్రాపణద్వారంబున 
నానాసదుపకారంబులై మోక్షంబు సిద్ధించు, కాశ యవ్యవధానంబున ముక్తినిచ్చు 
ననునర్థంబుం దేటపజచె. ఇది శివశర్మనీర్వాణం బను నుపాఖ్యానంబు. దీని విన్ననుం 
బఠియించినను వ్రాసినను నరుల కాయురారోగ్యైశ్వర్యములు సంభవించు నని చెప్పి. ॥ 
302]|| 


ఉ. చేసెం బ్రదక్షిణంబు కలశీసుతుం డద్రికి మల్లికార్డునా 
వాసశిఖాంతరంబునకు వామవిలోవనతోడం గూడ విశ్వా 
సము భక్తియున్‌ హితము శాంతియు దాంతియు నొప్ప నంతరా 
ధ్యాసితశంభులింగనముదాయము వారక సంభజించుచున్‌. 303 ॥ 


వ. చేసి కతిపయప్రయాణంబుల. |॥304॥ 


అగస్త్యుండు కుమారస్వామిని దర్శించుట 


లయగ్రాహి. సామిమలకుం జని మహాముని ఘటోద్భవు(డు 
భాషయును దాను గడునేమమున( బుణ్యా 
రామతరువాటి మణిధామమున నున్న యభి 
రామసుకుమారతరహేమనిభగాత్రున్‌ 
సామజముఖానుజు సుధామధురమందహసి 
తామలకపోలవదనామృతమయూఖున్‌ 
హైమవతిపట్టి నఖిలామరశరణ్యు నత 
కామితకరున్‌ గొమరసామి భజియించెన్‌. 1305 ॥ 


వ. అనిన విని నైమిశారణ్యవాసులు కుమారస్వామి దర్శించిన యటమీంది వృత్తాంతం 


బెయ్యది? యని యడిగిన. ॥306॥ 


ఆశ్వాసాంతము 


శా. వేమక్షో ణివరానుసంభవ! దిశావేదండగండస్థలీ 
సిమావిచ్చిలదానగంధలహరిశ్లేషానుభూతిక్రియా 
సామగ్రీపటుకీర్తి వైభవ! కుభృచ్చార్దూల! సౌభాగ్యరే 
ఖామత్స్యధ్వజ! ' మత్స్యవంశనృపరక్షాకేలిపద్మేక్షణా! 307 ॥ 


క. అరిరాడ్డజకరీరవ 
బిరుదాలంకారప్పథులభీషణబాహా 
కరవాలనిశితధారా 
పరిఖండితదుర్శదాంధపరిపంధినృపా! 1308 | 


ఉత్సాహ. అసమబాణనిభవిలాస! యాజిగాండివాయుధా 
బసవశంకరా! విశుద్ధపంటవంశవర్ణనా! 
కసిమికోట మేకరాయ కప్పకొండ కిల్లెడా! 
ద్యసుహృదవనిపాంతరంగహాలహలవిషానలా! [309 || 


గద్య. ఇది _శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త 
కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతం 
బనుమహాప్రబంధంబునందు. జతుర్ధాశ్వాసము. 


[1] కములచే( జూటి 


సుకవిజనవిధేయ 
బైనకాశీఖండం 


[2] యతిభ్రంశము. కాననిట్లు పాఠముండి యుండును. చనిరి దంపతు 


లాత్మీయసదనమునకు. (ఉ. వేం. రం) 


3] “యక్ష యని పెక్కుప్రతులం గనణడుచున్నది. ఇది “సంభూతి రనసూయాచ క్షమా 
ప్రతి శ్చసన్నతిః, స్మృతిరూర్ణాక్రమాదేషాం పత్న్యో లోకస్య మాతరః అను మూలమునకు 


విరుద్ధము. 
అరుంధతి యని వేజొక పా. 


శ్రీరస్తు 


పంచమాశ్వాసము 


కావాశ్త మైనా లీక 
శ్రీమార్కండేయయశః 
స్వామికృపాలబ్దధరణి సామ్రాజ్యరమా 
హేమాద్రిదానదీక్షీత! 


వేమాంబాప్రియకుమార! వీరనృపాలా! |॥1॥ 


కుమారాగస్త్యసంవాదము 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్టనియె. కుమారస్వామి పత్నీసహింతుడైన 
మహాముని నగస్త్యు నాదరించి కుశలం బడిగి కూర్చుండ నియమించి వచ్చిన 
ప్రయోజనంబు దెలిసి వారాణసిమాహాత్మ్యంబు వినిపించువాండై యక్కుంభసంభవుని 
కి ట్లనియె.|2॥ 


తే. ఆజుముఖములు గలవాండ నౌదు గాని 
నిగమశాస్త్రార్థములు గాన నేరు గాని 
యధిక వైదర్ధ్యవంతుండ నగుదుం గాని 
కడగి వర్ణింపనోప శ్రీకాశిమహిమ. |॥3॥ 


వ. అయినను విను. నా నేర్చుభంగి( గాశికామాహాత్మ్యంబు నినిపించెద. 
అడుగవలసినయర్థంబు లడుగుము. కొల్లాపురము మహాలక్ష్మి పుత్తేర నేతదర్ధంబు 
నీవు వచ్చుట యెజుంగుదు నని పలికిన. గుంభసంభవుండు కుమారస్వామి 
పాదాంభోరుహంబుల కెరంగి యిటనియె. మహాత్మా! యవిముక్తంబు మోక్షస్థానం 
బనియును, మణికర్ణికాతీర్ణంబు తీర్థరాజం బనియును, అప్పుణ్యక్షేత్రం బవిముక్తం 
బానందకాననంబు మహోాశ్శశానంబు రుద్రావాసంబు వారణాసి కాశి యను 
నామధేయంబులు ధరియించు ననియునుం జెప్పుదురు. అన్నియుం బరిపాటి 
వినవలతుం దేటపడ నానతిమ్ము. ॥4॥ 


తే. అనినం బర్వతరాజకన్యాసుతుండు 
కలశసూతికి ని ట్లను గారవమున 
నిల్వలారి! భవత్సముదీరిత మగు 
ప్రశ్నభావంబు విస్తరింపంగ భరము. |॥5॥ 


వ. ఈయర్థంబు మాతల్లి పార్వతీదేవి మజ్జనకు హరు నడిగె. ఆసర్వజ్ఞుండు 
నాజగన్నాతకు _నానతీచ్చినప్రకారంబు _నీకుం _ జెప్పెద; _ సావధానముతివై 
యాకర్ణింపుము. ॥6॥ 


వారాణస్యాదినామనిర్వచనము 
సీ. అంబుజాసను నాయురవసానములయందు 
గ్రస్తసమస్తలోకప్రపంచ 


న నే 


యె మాయ నిర్వికల్పాకారమునం దను 
నాశ్రయింప6(గం బరమాత్మ యుండె 
నిస్తరంగసముద్రనిభమై నిరస్తన 
మస్తావధికమయి ప్రాణి కర్మ 
పరిపాకకాలంబు ప్రాప్త మయ్యెడునంత 
దాక నవ్వేళ విధాతృసృష్టి 
తే. గగన మొక్కండ చిక్కంగం గ్రాగిపోవ 
నంధకారంబు నిరంధ్ర మగుచుం బ్రబలె 
సత్తును ననత్తు సవనత్తు రిత్త యయ్యె 
నెఖుక పడదయ్యె నేమియు నేమి సెప్ప?॥7॥ 


వ. అనర్కచంద్రగ్రహతారకానక్షత్రం బనహోరాత్రం బనగ్నిభూసలిలమారుతం బప్రధానంబ 
శబ్దస్పర్శం బగంధంబ రూపం బదిజ్ముఖంబై భువనప్రపంచం బంధకారావశేషంబై 
యుండ బ్రహ్మాండంబు నిప్పంచకంబై కేవలత్వంబు భజియింప, ననామరూపవర్ణంబు 
నన్గూలంబు నకృశంబు నహ్రస్వంబు నదీర్ణంబు నలఘువు నగురువు ననపచయంబు 
ననుపచయంబు నవాజ్మాననగోచరంబు సత్యజ్ఞానానందరూపంబు నప్రమేయంబు 
ననాధారంబు నిర్వికారంబు నిర్గుణంబు నిర్వికల్పంబు నిరాలంబంబు నిర్మాయంబు 
నిరుపద్రవంబు నై పరబ్రహ్మంబు నిరుద్యోగియై తూష్టీభావంబు గైకొని నిష్కళంకంబై 
విహరించుచు లీలాకైవల్యంబున లోకమర్యాద యాచరించి నిజశరిరంబున నొక్కశక్తిం 
గల్పించె. ఆశక్తి ప్రకృతిరూపంబ వగు నీ వాపరబ్రహ్మంబ. పురుషరూపుం డైన యేను 
కల్యాణి! నాంటికాలంబునందు. |॥8 || 


తే. ఉండం బ్రో వెచ్చటను లేక యుత్పలాక్షి! 
మనము చేరితి మవిముక్తమండలంబు 
నాండు మొదలుగ నిపుడు గన్నార మందుం 
గాశికాపురశుభసంజ్ఞకంబునందు. 9 ॥ 


సీ, అనిశంబు మనచేత నవిముక్తమై యున్మి 

ముగ్గాక్షి! యిది యవిముక్త మయ్యె 

మనకు నానందంబు నొనరించు. గావున 
నానందవిపినాభిధాన మయ్యె 

సంవసింతు మహాశ్శశానభూములం గాన 
నేనుంటను మహాశ్శశాన మయ్యె 

నోరంత ప్రొద్దును నుందు రుద్రుండ నే 
నటుగాన రుద్రగేహాఖ్య మయ్యె 

తే. నసియు వరణయుం గూడుట నక్షరముల 

సరవితో వారణాసి యన్‌ సంజ్ఞ యయ్యెం 

“గాశ్ళదీప్తా' వనంగ విఖ్యాత మైన 

ధాతువునం గాశి యయ్యె భూతలమునందు. ॥10॥ 


శా. నక్షత్రగ్రహతారకంబులు నరణ్యంబుల్‌ నదు ల్వార్థి వి 
శ్వక్షోణీధరములున్‌ దిశల్‌ వసుమతీచక్రంబు కాలంబుచేం 
బ్రక్షణత్వముం బొందియున్నయెడ విభ్రాంతిన్‌ సుఖం బుండం గా 
శిక్షేత్రం బిది యంబుజాక్షి! మనకున్‌ సిద్ధించె నెక్కాలమున్‌. ॥11॥ 


తే. [1]ఈరహస్యంబు చెప్పకు మెవ్వరికిని 
శంభుభక్తున కత్యంతకాంతిమతికి 
శ్రద్ధధానున కధికవిశ్వాసమతికి 
ననఘమానసునకు ముముక్షునకు( దక్క. || 12 |॥ 


వ. అని భవుండు భవాని కానతిచ్చె. మణికర్ణికామాహాత్మ్యంబు వినుము. ॥13॥ 


మణికర్ణికామాహాత్మ్యము 


ఉ. నిండుమనంబుతోడ ధరణిధరకన్యయు( దాను గాశిం గాం 
పుండి కుటుంబభారము మహో న్నతిం బొందుటం జూచి విశ్వనా 
థుం డొకనాండు శైలసుతతోడ విచారము చేసే దక్షుం డొ 
క్కండు హితుండు భారకుండు గావలదా మనయింతయింటికిన్‌. ||[14] 


తే. అని విచారంబు చేసి కాలాంతకుండు 
చూచె నరకంట గిరిరాజసుతముఖంబు 
ప్రభవమందె నాచూపునం బ్రావృషేణ్య 
ముదిరనీలాంగుం డగునొక్కముద్దుకొడుకు. |15 ॥ 


వ. అబ్బాలునిం జూచి బాలేందుధరుండు. ॥16॥ 


సః పుండరికేక్షణ! పురుషోత్తమాహ్వయ! 
శిఖిపింఛసంఛన్నచికురభార! 
యాజానుదీర్హబాహార్గళద్వయయుగ్న! 
హరినీలసింహసంహననకాంతి! 
గంభీరనతనాభికాసారభవపద్మ! 
శ్యామపిశంగవాసణిరీట! 
శంఖచక్రగదాసిశార్ద దివ్యాయుధ! 
కందర్పకోటిరేఖావిలాస! 
తే. కాశిపట్టణము నైదుక్రోశములును 
పటుతరక్షేత్ర మిది రాజ్యపదవి నాకు 
బరమపుణ్యాత్మ! యీ కుటుంబము భరింపు 
తత్పరత మీఅ భారకత్వంబుం బూని. ॥17॥ 


వ. అని పల్కి మహేశ్వరుండు బుద్ధితత్త్వస్వరూపి యగు విష్వక్సేనుం 
గాశికాపురిసామ్రాజ్యభారంబు భరియింప నియోగించె నజ్జనార్దనుండును. [18|| 


తే. చక్రమున ద్రవ్వి యొక్కపుష్కరిణి చేసి 
ఖననవేళాప్రయాససంజనిత మైన 
ఘర్శ్మజలమునం బూరించె గైటభారి 
యమ్మహాపల్వలంబుం గాశ్యంతరమున. ||19 ॥ 


క. వేయును నెనిమిదియేడులు 
తోయజలోచనుండు చేసె దున్సహతప మ 
త్రోయాధారముదరిం గా 
త్యాయన్యధిపతి గుణించి యతులితభక్తిన్‌. | 20 ॥ 


వ. అనంతరంబ. |॥|21 | 


శా. ఇందూత్తంసుండు కాశికాధిపతి విశ్వేశుండు ప్రత్యక్షమై 
కందర్పారి ముకుందనిర్మితమహాకాసారముం జూచి యా 
నందం బొందె వృషధ్వజుండు బహుమానశ్లాఘ( గావించెందా 
మందాందోళితమౌళియై వడి శిరోమాల్యానలుల్‌ మ్రైయంగాన్‌. |॥22 ॥ 


క. ఫణిభూషణుండు వాపీ 
ప్రణుతిశ్లాఘాపరంపరల నొనరింపన్‌ 
ద్రణయనునిదక్షిణశ్రుతి 
మణికర్ణిక మిట్టి సరసిమధ్యమునం బడెన్‌. ॥23॥ 


వ. _పరమేశ్వరశ్రవణమణికర్ణికాప్రపతనన్థలం బగుటం జేసి యచ్చక్రపుష్కరిణి 
మణికర్ణికాహ్వయం బై బె యుండు. 241” 


తే. చక్రపుష్కరిణితీర్దసవిధభూమి 
శంఖచక్రగదాపాణీ శంభు నడిగెం 
గాశికాలీర్థమాహాత్మ్యగౌరవంబు 
శివుడు నాకతి యిచ్చె నక్షిణకరుణ. ॥25 ॥ 


కాశీతీర్ధమాహాత్మ్యకథనము 


వ. అది వివరించెద నాకర్ణింపుము. మణికర్ణికాతీర్థంబునందు 
సంధ్యాస్నానజపహామవేదాధ్యయనంబులు వ్రతోత్సర్గంబులు 'వృషోత్సర్గంబులు 
లింగస్థాపనంబులును నక్షయమోక్షఫలంబు నొసంగు. భూతభావిభవత్తీర్థంబు 
లీతీరరాజంబుతో సరిగావు. సాంఖ్యయోగం బాత్మావలోకనంబు వ్ర వతతపోదానంబులు 
భవత్తీరస్నానంబునకు సమానంబులు గావు. శశమశకకీటపతంగోరగాదులు 
పంచకో శియందు. బంచత్వంబు నొంది నిర్వాణలక్ష్మిం గరైకొను. కాశీక్షేత్రంబునం 
దెప్పుడుం గృతయుగంబు. ఎప్పుడు నుత్తరాయణంబు. ఎప్పుడు మహోదయంబు. 
చతుర్వేదాధ్యయనపుణ్యంబు కాశిం బంచాహోరాత్రంబులు వసియించిన వారికిం 
గలుగు. అశ్వమేధరాజసూయాధ్వరంబుల నుపార్ణితము లైన ఫలంబు(లు) కాశిం 
ద్రరాత్రశయనంబున సమకూయు. తులాపురుషదానఫలంబు కాశిం 
దర్శించినమాత్రంబునం గలుగు. రాజన్ధానంబున నాయాజ్ఞ దక్క నితరులయాజ్ఞ 
బెల్లదు. యోజనశతదూరస్థుం డైన నటేండు కాశీస్మరణంబువలన దోషంబువలనం 
బాయు. పంచక్షోశప్రివశసమయంబునం బంచజనునిపాపప్రపంచంబు 
బహిరంచలంబునన "వసియించు. కాశిం బెద్దకాలంబుండి దైవయోగంబునం 
బరస్థలంబున కరిగి మృతుండైన మనుజునకు, “గాశీమరణఫలంబు సంభవించు. 
అవిముక్తక్షేత్రోపనాసంబు కర్మనిరూలనక్షమంబు. మణికర్ణికం గృతాభిషిక్తుం డై 
తిలవ్రీహియవంబుల బిత్రాదితర్పణం బొనర్చిననరుండు" సర్వయజ్ఞంఫలంబునం 
బ్రాపించు. మణికర్ణికాన్నానానంతరంబున మౌనంబున జితేంద్రియుండై విశ్వేశ్వర 
శ్రీమన్మహాదేవుని దర్శించు నెవ్వండేని వాడు సర్వవ్రతఫలంబులం జేకొను. 
స్నానదెవతార్చనాజపాదుల మూత్రమలవిసరనంబుల సమయంబుల 
దంతధావనహోమకాలంబుల వాచంయముం డే విశ్వేశ్వరు నర్తి ర్భించిననరుం 
డేకవాసరంబునన _యావజ్జివశివార్చనాఫలము నొందు.  విశ్వేశ్వరబ్రణనార్థంబు 
కాశీయందు నిధనంబు నొదుమానవుండు గైవల్యధనలాభంబు లంగీకరీంచు. 


నిప్పుత్యూహం బైనయాగంబున యోగంబున నానాజన్నోపార్ణితం బైనఫలంబు 
కాశియందు. దసుత్యాగంబు చేసినజనునకు సిద్దించు. కాయంబు సాపాయం 
బనియును, బ్రనూతిమరణక్షేశంబులు దున్సహంబు లనియును, వితర్కించు నరు. 
డాయురవసానపర్యంతంబుం గాశిన యుండునది. | 26 || 


శా. అర్లో రాశిపరీతభూభువనమర్హ్యస్వర్గంఖండంబు సం 
వూ శ్వర్యసమృద్ధి కాశి గృతవాపుం డైన దత్పట్టణా 
భ్యర్లక్షణుల నైదుక్రోశములం బ్రాణాంతంబునన్‌ మర్త్యు( డా 
కర్ణింపండు కృతాంతవాహమహిషగ్రైవేయఘంటాధ్వనుల్‌. ॥27 ॥ 


వ. అని శంభుండు విశ్వంభరు నిరీక్షించి యింకొ క్కవిశేషం బాకర్ణింపుము. భగిరథుం 
డనురాజన్యుండు కపిలమునిప్రదీప్తకోపానలదగ్గ్దు అగుసాగరుల నిరయంబువలన 
నుద్ధరించుటకై తపోవిశేషంబున  మందాకినిం _గొనితేర  నమ్మహానది 
యిమ్మణికర్ణికమిందం బ్రవహింప నదిమొదలుగా నత్తీర్ధంబు సురాసురులకు వర్ణింప 
నశక్యం బై విలసిల్లుచుండు. ॥28॥ 


సీ. భాగీరథీస్నానపరతం బోలంగ లే 

దామ్నాయశాస్త్రాగమాధ్యయనము 

వాలాయమును మనోవాక్కాయదురితాళి 
నిదళించు గంగాభివీక్షణంబు 

శ్రీకంఠుకృప లేక సిద్ధింపనేరదు 
త్రిదశగంగానదితీరవనతి 

బ్రహవిజ్ఞానసంపత్సాప్రిహేతువు 
జహ్నుకన్యాసింధుసలిలసేవ 

తే. కలియుగంబున( గలుషచిత్తులకు శఠుల 

కన్యవిత్తాపహర్తల కనియతులకు 

నాత్మయందు+ బ్రాయన్చిత్త మాచరింప 

గాంక్ష గలయసప్టు నరునకు గంగ దిక్కు. ॥29 ॥ 


తే. ఆదియుగమునం దీర్ధంబు లఖలములును 
ద్రేత ద్వాపరమునయందు. దివ్యమునకుం 
బుష్కరంబుం గురుక్షేత్రమును సుపర్వ 
నిమ్నగయు+ దీర్ధములు బ్రహ్మనిర్మితములు. |30॥ 


తే. కృతయుగంబున ధ్యానంబు కేవలంబు 
తపము త్రేతాయుగంబున ద్వాపరమున 
నధ్వరంబులు గలివేళయందు గంగ 
జనుల కిష్టార్థసంసిద్ధిసాధనములు. 31|| 


శా. స్వారాజావరజాత! సార మగుప్రాగ్గన్మాంతరాభ్యాససం 
స్కారంబు న్మదనుగ్రహంబు వెలిగా స్నానంబు సిద్ధించునే? 
వారాణస్యుపకంఠదేశవిలుఠద్వార్వేణివిచిఘటా 
ధీరధ్వానపరంపరాకలకలోద్విగ్నాఘభాగిరథిన్‌. | 32 | 


క. ఆకంఠకరటిడుంఠి 


శ్రీకంఠజగండమదమషీచంద్రకితా 
నేకప్రవాహజాహ్నవి 
వైకుంఠా! యద్ది యెట్టివారికి గలదే! ॥33॥ 


క. గంగానది గంగానది 
గంగానది యనుచు టేపకడ మేల్కనుచో 
గంగ గొనియాడు నెవ్వడు 
భంగించు నతండు ఘోరపాతకచయముల్‌. |॥ 34 | 


ఉ. పాయు నలక్ష్మి వాయు నశుభంబులు వాయును దుర్నిమిత్తముల్‌ 
వాయు నకిర్తి వాయుం బ్రతిబంధము వాయు మహాఘసంఘము 
ల్లాయు శుభంబు డాయుం గుశలంబులు డాయు మనోరథార్థముల్‌ 
పాయక కాశీకట్టెదుణం బాయువియన్నదిం దీర్ధ మాడినన్‌. 35 


క. ఏలా యుపవాసవ్రత? 
మేలా యష్టాంగయోగ? మేలా యజ్ఞం? 
బేలా తపంబు గంగా 
కూలంకష్య దీర్ధ మాడం గూడెనె యేనిన్‌.|36॥ 


క్ర శ్రద్ధాపురస్సరంబుగ 
సిద్దస్రోతోవీహాంబుశీర్షాష్లవసం 
బద్దహృదయు లగుపారికి 
సిద్ధించును మోక్షలక్ష్మి చేరువన హరీ! 37 ॥ 


ఉ. వానికులంబునుం గులమె? వానితపంబులునుం దపంబులే? 
వానికృతంబునుం గృతమె? వానిశ్రుతంబు శ్రుతంబె? కృష్ణ! యె 
వ్వానిమనంబు పక్ష్వమయి వ్రాలకయుండును విశ్వనాయకా 
స్థానమహాశ్శశానదివిషత్తటినీముఖతీర్థసేవకున్‌. |38॥ 


క. విస్మయ మేల? వియన్నది 
యస్మత్తేజోగ్నిగర్భ, యటు గాకున్నన్‌ 
భస్మము సేయునె కైటభ 
ఘన్మర! నిమిషమున సకలకలికలుషములన్‌? || 39 | 


చ. నడచుచు గూరుచుండుచును నవ్వుచు నిల్బుచు( బారియాడుచున్‌ 
గుడుచుచుం బవ్వళించుచును గూర్కుచు మేల్కనుచున్‌ రమించుచున్‌ 
బడుచును లేచుచు న్నరుండు భావమునం దవిముక్తసీమసం 
గడి బ్రవహించు శ్రీగగనగంగం దలంచి త్యజించు బాపముల్‌. ॥40 ॥ 


క. జిహ్మగవిరోధివాహన! 
జిహ్మమతుల్‌ దెలియువారె? చిరకాలమునన్‌ 
బ్రహ్మాండమునడుమం బర 
బ్రహ్మమయపయఃప్రపూరభరసురతటినిన్‌. 41 | 


క. అంగీకరించు మనుజుండు 
సాంగో పొంగాధ్వరక్రియాఫలము వియ 


ద్దంగావులినంబున శివ 
లింగార్చన మాచరించి లెన్సగ శౌరీ. 42 | 


ఉ. రోదన మాచరించు వగ గ్రో ధమనోభవరాగరోగమో 
హాదులం గూడి తీరములయం దఘముల్‌ దలయుట్టు పట్టనే 
డాదిగ దీనం బాయంబడెనా! మన కంచును గాశికాసమ “ 
ర్యాదము నన్వియత్తటిని నాడంగ మర్త్యుండు గట్టు డిగ్గుచోన్‌. 43 | 


తే. గంగ కరుగంగం మిగుల విఘ్నములు సేయు 
బ్రేతరక్షుపిశాచికాభూతతతులు 
గంగ డాసినపిదప విఘ్నములు సేయ 
వాసవుండు లేడు నరునకు వానితరమె? ||44॥| 


మ. అనుషంగంబున నుండె నొండెను విహారాపేక్ష నొడేని ఘ 
ర్మనిరాసంబున నుండె దీవ్రభయసంత్రాసార్థ మొండేని న 
న్యనియోగంబున నెవ్వండే మునుగు గంగాంభఃప్రవాహంబు 
జనుం డాతండును బుండరీకనయనా! శాసించు. బాపొఘముల్‌. |45 ॥ 


తే. ఇచ్చ లేకుండినను నగ్ని యెట్లు గాల్బు( 
దన్ను నంటినవారి నిదాహశక్తి 
నిచ్చ లేక క్రుంకినను దహించు నట్ల 
తైర్జికునిం బొంది యున్నపాతకము గంగ.॥46॥ 


క. కంసాంతక! నరు డంతకు 
సంసారక్షేశముల విషాదము నొదున్‌ 
సంసేవించుం గాశ్యవ 
తంసాభరణంబు గంగ దా నెపు డేనిన్‌. ||47 ॥ 


చ. తెగలక కాశికానగరి దేవతరంగిణిం దీర్ధ మాటికై 
యరుగుచు నెవ్వం డేని మృతుండా భవీతవ్యధకారణంబుగాం 
దెరువున నామనుష్యుండును దీర్ధఫలం బభఖిలంబు( గాంచి యం 
బురుహదళాక్ష! పాపముల బోకడవెట్టుం బురార్జితంబులన్‌. |48 ॥ 


. అరుణాంశుమండలం బంధకారము+ బోలె 
దంభోళి వసుమతీధ్రములం బోలె 
ఖగసార్వభౌముండు కాద్రవేయుల బోలె 
గంరీరవము భద్రకరులం బోలె 
దివ్యౌషధంబు వ్యాధినికాయముల౦ బోలె 
మండువేసవి యెండమడువుం బోలె 
జంరుసమీరంబు జలధరంబులం బోలె 
మానదంభంబు ధర్మంబు బోలె 
తే. భక్తి సేవించువారిపాపము లడంచు 
దురితతరుషుడశతఖండపరశుధార 
మదనవైరిజటాటవీమల్లికళిక 
యభ్రరోధిపయోభంగ యమరగంగ. |॥|49 | 


ర్‌ 


క. యావజ్జివము గంగా 
వ్లావం బొనరించునరుండు పంకజనయనా! 
జీవన్ముక్తుండు త్రిజగ 
త్పావనుం డని చెప్పుదురు తపస్విప్రవరుల్‌. ॥|50 ॥ 


తే. వలదు తిథివారనక్షత్రవర్గణంబు 
తీరసంవాసజనులకు వారిజాక్ష! 
సంచితము లైననిఖిలదోషములు వాయు 
నాకవాహిని నేకాభిషేకమునను. ||51॥ 


సీ, వలుదచన్నులమీ(ది యులుపచ్చిగందంబు 

కమ్మతావులు దిజ్ముఖముల( బొగవ 

శశికాంతమణిశిలాశకలపాండుర మైన 
మెయిచాయ చంద్రికామృతముం గురియ 

జలదేవతాహస్తచామరానిలములు 
కుటిలాలకములకు గొండ్లి. బరవ 

ధవళాతపత్తముక్తాదామకంబులు 
'సేరుసువరకిరిటకో టి నొరయం 

తే. బూర్లకుంభంబుతో ని సితాంబుజముతోడ 

దరముతోడ నభీతితో గరము లలర 

నదనదీపల్వలంబులు గదిసి కొల్వం 

గాశిం బేరోలగం బుండు గగనగంగ. |॥52॥ 


క. మండూకమకరకచ్చప 
గండూపదఢులికుళిరకలహంసికకా 
రండవబకముల వెండింబ 
సిండిని గావించి గంగ జిరుముదురు వ్రతుల్‌. | 53 ॥ 


వ. అని యిందుధరుండు ముకుందున కానతి యిచ్చి. గంగయు పూర్వోక్తప్రకారంబునన 
యరుగు దెంచి కాశీస్థానంబున కపూర్వాలంకరణం బయ్యె. ఇంక గుంభినీధరపుత్తికి 
నద్దేవు డాన తిచ్చినప్రకారంబునం గాశీమాహాత్మ్యంబు. జెప్పెద. కుంభసంభవ! 
అవధానపరుండవై యాకర్ణింపుము. 54|| 


తే. పరిహరించును వేదాంతభాగ మన్న 
నుపనిషత్తన్న వీనుల నోకలించుం 
గంటగించును సాంఖ్యయోగంబు లన్న 
గాశి నున్నజనుండు మోక్షమున దనిసి. ||55 ॥ 


క. దేహత్యాగము దానము 
దేహనిపాతంబు దపము ధృతిం బరికింపన్‌ 
దేహవియోగమయోగం 
బాహా! కాశీపురీకృతావాసులకున్‌. | 56 ॥ 


తే. విశ్వనాథుండుం దేహళి విఘ్నరాజు 
గవనిమొగసాల నధికారి గా నొనర్చి 


గాశి జొరనీ(డు తనముద్ర గానియొరుని 
ముక్తినిధి నెవ్వం డొడుచునో మోస మనుచు. 57 ॥ 


క. వరణ నసి రెండుదిక్కులం 
దరుణేందుధరుండు నిలిపెం దలవరులం గాం 
బరు నెవ్వని దా నెజుంగక 
చొరనీకుం డనుచు ముక్తిచోరవిశంకన్‌. | 58 ॥ 


వ. ఈశ్వరాదేశంబునం గాని కాశీనగరం బెవ్వరికిం జొరరాదు. ఈయర్థంబు దేటపడ 
నొక్కయితిహాసంబు గల దాకర్ణింపుము. దక్షిణాబితటంబుస సేతుబంధసమీపంబున 
నొక్కగ్రామంబున ధనంజయుం డనునొక్కవైశ్యోత్తముండు గలండు. అతండు 
మాతృభక్తుండు. తల్లి జరాభారంబునం బెద్దకాలంబునకు. గాలధర్మంబు నొందిన. ॥ 
59 | 


తే. గాసివడి గంగ నన్థులు గలపకున్నం 
దల్లి బుణ మెట్లు వాయుం బుత్రకున కనుచు 
గదలె గోమటి యానందకాననమున 
కంబదేహాస్థిశకలసంహతులు పూని. ||60॥ 


సీ. పంచగవ్యముల నాస్టవనంబు గావించి 
పంచామృతముల నభ్యంగ మార్చి 
యక్షకర్ణ్దమమున ననులేప మొనరించి 
పుష్పమాల్యంబుల( బూజ చేసి 
పట్టువస్తంబున బరివేష్ట మొనరించి 
= యాటందిత్తిలో నదిమి తుజీమి 
పుటవిగాం గంబళంబున ధ్రువంబుగం గట్టి 
ముద్దగా మన్న ది ముద్ర వెట్టి. 
తే. జతనముగ 'రాగిపెట్టె సంగ్రహించి 
యరవం దాలంబు నీని చి క్కలవరించి 
యంబయన్థుల కుపచార మాచరించె 
నొడయనికి? బోలె గురుభక్తుం డూరుభవుండు. |॥61॥ 


వ. ఆయస్థిపేటికయు లోహిండియు( దండులంబులు, గంబళంబులుం 
దగినసంబడంబును వహించి యొక్కరుండునుం దెరువుతోడునం బెక్కుదేశంబులు 
గడచి హవిష్యాశనుండును, స్థండిలశయనుండును నైషథపరిశ్రాంతి 
నభిఘాతజ్వరంబు సోకిన లెక్క సేయక తజిమి నడచి మార్గమధ్యంబున నొక్కి 
వేటపల్లె నొక్కయాటవికునికిన్‌ భృతి యిచ్చి మూటమోపించుకొని యెట్టకేలకుం 
గాశీపట్టిణంబు చేరి.|॥62॥ 


క. ఆనందవనమునం దొక 
వానెవణిజునింట నుండి వైశ్యుండు పదా 
ర్ధనయనార్థము వోయెం 
దా నొక్క(డు హట్టమునకుం దదవసరమునన్‌. |63॥ 


వ. మూటలో దామ్రసంపుటకంబున ధనం బున్నయది యని చెంచు వంచనాపరుం డై 


బొక్కసం బెత్తుకొని తప్పుతెరువునందన(గాం) పల్లెకుం బోయె. ఇటం గోమటియును. | 
64|| 


ఉ. అంగడినుండి బియ్యము పదార్థములుం గొని వచ్చి దప్పి మై 
నంగము దూల నుహ్హనుచు నల్లన కో మటిసెట్టి మందిర 
ప్రాంగణసీమవేదిపయిం బందిరీనీడను విశ్రమించి పి 
ల్పెంగటముం బ్రసేవమును జెచ్చెరం దెమ్మనె బంటు మ్లేచ్చునిన్‌. 65 ॥ 


క, విలిచి ప్రతివచన మొదవమిం 
గళవళమున నిల్లు సొచ్చి కాననచరు న 
న్నెలవునం గానక వైశ్యుండు 
నలుమూలలు వెదకి నెమ్మనము దల కొందన్‌. | 66 ॥ 


తే. అస్థిగర్భితతామ్రపేట్యన్విత మగు 
బొక్కసము నెత్తికొని పోయె బోయ యనుచు 
జనని దలచి; ప్రయాసంబు సంన్మరించి 
మోసం దర్కించి ( యవై వ్రశ్యముఖ్యుం డుండ. ||67 ॥ 


సీ. మధ్యాహ్నకాలంబు మందాకినీవారి 

నభిషేక మొనరింప నబ్బ దయ్యె 
శివుని విశ్వేశ్వం శ్రీమన్మహాదేవు 

మదనారి వీక్షింప నొదవ దయ్యె 
దండపాణిని డుంఠి దక్షిణామూర్తిని 

గాలభైరవుం గొల్వం గలుగ దయ్యె 
శ్రీవిశాలాక్షికిం జేదోయి మొగిడించి 

శిరసుపై జేర్చంగ దొరక దయ్యెం 
తే. గోమటికిం దల్లియస్థులకోకమూట 
పాపకర్ముండు చేం చర్జేభార మనుచు 
వంచనాపాటవంబునః గొంచుం బోయి 
యారివేగంబు చేసిన కారణమున. ||68॥ 


శా. జాలిం బొందియు డప్పిం జెందియు బుభుక్షావేదనం గుందియున్‌ 
వ్యాళాభీలకరాళతీవ్రతరమధ్యాహ్నార్కరోచిశ్చటన్‌ 
జాలం గుందియునుం గిరాటు డరిగెన్‌ సంరంభశుంభదతిన్‌ 
వైలక్ష్యంబునం జెంచువెంట జననీవాత్సల్యనిఘ్నాత్మతన్‌. 69 | 


వ. అంతక మున్న (యొక్క) కాంతారంబున నమ్మూట విడిచి యాయాటవికుండు పెట్టెం 
దెజిచి యస్థిశకలంబులు చూచి తనవృథావస్థకుం జిన్నబోయి యవి యచ్చోటన 
పారంజల్లి తన పల్లెకుం బోయి మణు(గుపడి యుండె. ధనంజయుండును 
నప్పక్కణంబున కేతెంచి. |70॥ 


తే. చెంచునింటికి బోయి చెంచెతకుం బ్రియము 
చెప్పి నమ్మించి తలమీ(ద( జెయ్యి వెట్టి 
వెబికు మనీ తన్ముఖంబున నెజుకుజేనిం 
గాంచి యాతనితోడ సఖ్యంబు చేసి. ॥71॥ 


వ. అతండుం దానునుం గూడి యయ్యస్థిశకలంబులు పారంజల్లిన కాంతారప్రదేశంబున 
కేతెంచి నప్పుడు. ॥72॥ 


తే. ఎముకలు చల్లినట్టిచో టెజుంగం డయ్యె 
దైవవశమున నాభిల్లతస్కరుండు 
దిగ్భ్రమం బెత్తి యందంద తిరుగుచుండె( 
గానలోపల నెచ్చోటం గానలేక. ॥73॥ 


క. వచ్చినయడవిక వచ్చుం 
జొచ్చినకాననమ చొచ్చు. జోరపుళిందుం 
డెచ్చ నన్గ్థులు గానక 
యచ్చెరుపడె దైవమతము లవి యల్పములే? ॥74॥ 


వ. అయ్యస్థులు చల్లినచోటు దప్ప నడచుకొని కిరాతుండు బహుళ క్షుత్పిపాసాపరవశుం 
డయి హాహాకారంబు సీయుచుం [2]గ్రమ్మణం గాశీపురంబున కరిగి తన 
మందభాగ్యత్వంబు ప్రకటించుచు మందాకినీస్నానంబు చేసి మజలి 
నిజస్థానంబునకుం బోయెం గావున. |॥75 ॥ 


తే. అనఘచారిత్ర! విశ్వేశ్వరాజ్ఞం గాని 
కాదు వారాణసీనగరంబుం జొరంగ 
బలిమిం జొచ్చిన యేని నప్పంచచజనుండు 
పడనిపాటులం బడు విఘ్నపంక్తిచేత. ॥76॥ 


వ. అనుటయు నాకుమారస్వామికిం గుంభసంభవుం డిట్లనియె. ॥77॥ 


తే. కార్తికేయ! కృపాలబ్ది గలుగె నేని 
శ్రవణయోగ్యుండ నేనును నవుదు నేని 
నాన తీ, నగు నానందకాననమునం 
బ్రతివసించిన క్రోధభైరవునిమహిమ. ॥78॥ 


వ. అనినం గుమారుండు మైత్రావరుణి కి ట్లనియె. |79 ॥ 


కాలభైరవచరిత్రము 


క. వారాణసీకథాశ్తుతి 
పారాయణు+ డైనపుణ్యవరునకు నీకున్‌ 
నేరిచినభంగిం జెప్పెద 
భైరవచరితంబు వినుము పరమమునీంద్రా! 80 ॥ 


తే. హస్తములు రెంట నందంద యదిమి పట్టి 
తాటిపం డారగించెను తమకమునను 
నవ్యయంబైన బ్రహ్మాండ మాస్వదించు 
భైరవుం డిచ్చుం గాత శోభనము మనకు. ॥81॥ 


మ. క్షయకాలంబున సిధుసాగరరసాస్వాదాతిరేకంబునన్‌ 
నయనాబ్దంబులు ఘూర్ణితంబులుగ సంధ్యాకాలరాత్రీకర 


ద్వయతాళానుగతిప్రకారమున మత్తల్లీమహానృత్తముం 
బ్రియ మొప్పారంగ నాడు భైరవుండు గల్పించు న్మహైశ్వర్యమున్‌. 82 | 


వ. అని తత్కథాకథనప్రవణహృదయంబున ని ట్లనియె. |83|॥ 


క. హాటకవసుంధరాభృ 
త్కూటస్థలియందు. దొల్లి. గెలువుండె నిరా 
ఘాటవిభవాభిబ్బంభిత 
హాటకగర్భుండు జగము లన్నియుం గొలువన్‌. ॥84॥ 


వ. అయ్యవసరంబునం దత్సభాసదు లగుమునీంద్రు లప్పరమేష్టికిం బ్రణమిల్లి 
యిట్లనిరి. ॥|85 ॥ 


తే. వరద! వాగ్వధూవల్లభ! వనజగర్భ! 
యడుగం గల దొక్క సంశయితార్థ మిప్పు 
డవ్యయం బగుతత్త్వ మెయ్యదియొ తెలియ 
నంతవట్టును బ్రీతి మా కానతిమ్ము. ||86॥ 


వ. అనిన విని భారతీవల్లభుండు శ్రీమహాదేవమాయామోహవశంబునం 
[3]బరమాత్మవివేకంబు లేక వారలం జూచి జగద్యోని యగునే నొక్కరుండన 
యీశ్వరుండ. నా కధికుండు (నీశ్వరుండు) లేడు. మీ రివ్విధంబు దెలిసి 
యవ యతత్త్వంబు నన్న కా భావింపుం డనియె. అయ్యహంకారంబు సహింపక 
తత్సయిపంబున నున్న విశ్వంభరాంశసంభవుం డగుక్రతుపురుషుండు నిటలభ్రూకుటి 
దుర్నిరీక్షుండుం గ్రోధతామ్రాక్షుండు నగుచు నతని కి ట్లనియె. ॥87 ॥ 


క. పరతత్త్వ మెయి(గ కూరక 
పరమర్షులతోడ నేన పరముండ ననుచున్‌ 
సుర లెల్ల గాకు చేయగ 
దురహంకృతిం సేయందగునె? తోయజగర్భా! ॥88 ॥ 


వ. విను మేను సాక్షాన్నారాణుండను, యజ్ఞపురుషుండ, జగత్ప్రుభుండ, నవ్యయుండ, 
నవ్యయ(తత్త్వ)శబ్దవాచ్యత్వంబు నాయంద సంప్రతిష్టితంబు. నీ విట వలవని 
పెద్దణశీకంబున నజచి పడకుండు మనియె. ఇ ట్లిద్దణుం. బరస్సరజయార్థు లగుచు 
వాదడిచి యడిచి తమ తారతమ్యం బామ్నాయంబుల నడిగి రప్పుడు బుగ్వేదం 
బిట్లనియె. 89 ॥ 


సీ. సవరించు నెవ్వండు జఠరగోళంబున 
బొడ వడంగక యుండ భూతగణము 
నెరయించు నెవ్వండు నిజసనాతనమాయ 
సకలప్రపంచంబు సంతతముగ 
విహరించు నెవ్వండు వివిధోపనిషదర్ధ్థ 
హర్మ్యాగ్రములయందు నహరహంబు 
చరియించు నెవ్వండు శాశ్వతమంగళ 
ప్రోద్దామరార్భటి నొక్కరుండు 
తే. నహహ! యయ్యాదిదివుం డనామయుండు 


వ. 


ల్‌ 


వ. 


ర్‌ 


రుద్రుః డనిచింత్యుం డాద్యుం డరూపుం డుండ 
నవ్యయం బగుతత్త్వ మే నన వశంబె 
యన్యులకు నెట్టివానికి! ననఘులార! ॥90॥ 


. అనవుడు యజుర్వేదం బి ట్లనియె. 91 | 


సకలాధ్వరక్రియాసంచయంబులః జేసి 
యిజ్యమానుం డగు నెవ్వం డలరు 
నధ్యాత్మవిద్యారహస్యమార్గంబున( 
దక్క నెవ్వడు గానం దరము గాడు 
మాయందుం గరము ప్రామాణ్యవిశేషంబు 
లెడపకుండంగం జేయు నెవ్వం డెపుడు 
ప్రకటకూటన్థస్వభావత నఖిలంబుం 
గదల కెవ్వండు సమీక్షణ మొనర్చు 
తే. నట్టిశివుం డొక్కరుండు గా కర్లుం డగునె 
యవ్యయవుందత్త మనుసమాహ్వయము దాల్చ? 
నితరు( డెంతటివాం డగు? నేతదర్ధ 
మాత్మ సంశయింపకుండు ధన్యాతులార! ॥92॥ 


అనిన సామవేదం బి ట్లనియె. ॥93॥ 


విశ్వంబు నెవ్వనివిపులక్రియాశక్తిం 

పెరుగుచున్నది తీగ పెంపు గాంగ 
జింతింతు రవ్వనిం జిత్స్రకాశాత్మకు( 

బరమార్ధవిదులు తాత్పర్య మొదవ 
రవిసుధాకరశిఖిగ్రహముఖ్యముల కెల్ల 

భాసకం బెవ్వనిభవ్యతేజ 
మితరదుర్ధర మగునీశ్వరశబ్దంబు 

వలచి యెవ్వనిం బాయ దలఘులీల 
తే. నతడు మరణోద్భవ్యవహారదూరుం 
డజుండు ఫాలాక్షుం డిందురేఖావతంసుం 
డవ్యయపుందత్త్వ మౌగాక యల్పు లొరుల 
కమ్మహత్త్వంబు గలుగునే! యనఘులార! ॥94॥ 


అనిన నధర్వవేదం బి ట్లనియె. ॥95 ॥ 


ఎవ్వడు రవణిల్లు నెల్లజివులయందు 
బూసలలో నుండుబొందువోలె 

నెవ్వనిం బొడగండ్రు హృత్పద్మవీథుల 
భక్త్యనుగ్రహులగు భవ్యజనము 

లెవ్వండు వికసిల్లు నింతయుం దా నయ్యు 
నేమియు దాం గాక యేకహేళి 

నెవ్వనిసద్భావ “మిదమిత్లి మని చెప్పం 
జాలవు నేడును శాస్తఫణితు 

తే. లతులకైవల్యమంగళాయతనుం డభవుం 


డప్రతర్క్యుండు శంకరు( డప్రమేయు. 
డతండ యవ్యయం బగుతత్త్వ మనం దనర్చు 
మబజువుం డొదుతలంపు ధిమహితులార! ||96॥ 


వ. అని యిట్లు చతుశ్ళుతు లుపన్యసించిన విని విరించిమఘపురుషు అహహా! 
పరేతనిలయంబునం గాంతాపరవశుం డైయుండు ప్రమథనాథుం డెక్కడ? అవ్యయత 
త్వం బెక్కడ? పరబ్రహ్మభావం బతని కెట్లు సమకూయు? నింక మీమాటలు పొసంగ 
వనునవసరంబునం బ్రణవంబు మూర్తిమంతం బై వారికి ట్లనియె. ॥|97|॥ 


క, శితికంఠు. డలఘులీలా 
ధృతవిగ్రహుం డట్టు గానం దెల్లం బాత్మా 
వ్యతిరిక్త యగుసరోజా 
యతలోచనతోడం గూడం డతం డెన్నండున్‌. 98 | 


తే. అర్ధశశిభూషణుండు స్వయంప్రబుద్ధుం 
డున్నీతుండు నిత్యోన్నతజ్యోతి యతేని 
సంతతానందశక్తి యాసరసిజాక్షి 
విశ్వజనయిత్రి వారికి వేయి లేదు. 199 | 


వ. అనియివ్విధంబున నెంత చెప్పిన విధాతృమఘమూర్తులం జుట్టుకొన్న 
యజ్ఞానతిమిరంబు దొలంగదయ్యె. అప్పుడు దశదిశావకాశపరిపూర్ణం బగు 
నొక్కయఖండదివ్యతేజంబు వారలనడుమ నుద్భవించె. అనంతరంబ 
ప. ॥100॥ 


స. కటిభాగమున గంధకరటిరాట్పర్మంబు 
కపటంపుంజిమ్మచికట్ల నీన 

వక్షస్సలంబునం జక్షుశ్సువణభర్త 
తారహారమురేవ( దళుకు సూప 

గేలుదామరయందు శూల ముద్భటనట 
జ్ఞ్వలనకిలముల వసంత మాడ 

జూటకూటమునందు సొబగులేజందురు. 
డకరో రసారచంద్రికలు గాయం 

తే. గుటిలఘర్షకనిర్హాతఘోరఘోష 

సరణి డమరుకనాదీంబు పరిఢవిల్లం 

బురనిశాటవిపాటనస్సుటవిహార 

దుర్దరుం డగుహరుండు ప్రాదుర్భవించె. |101॥ 


వ. ఇ ట్టావిర్భవించిన యవ్విరూపాక్షు నిరీక్షించి యవ్విరించి దురహంకారంబు 
విడువనెరక పంచమవదనంబున నిట్లనియె. |102 ॥ 


తే. డమరుధర! నీవు నాలలాటన్థలమున 
దొల్లి జనియించితిని తేటతెల్లముగను 
రోదనము హేతువుగ నీకు రుద్రనామ 
మపుడు ఘటియించినాండ న నలఘుమహిమ. ||103 ॥ 


వ. అట్లు గావున నీవు నాకు బుత్తుండవు. నన్ను శరణంబు చొచ్చి నావలనం బరికక్షం 


గాంచి బ్రదుకు మనుచు దురాలాపంబులు పలికె. భర్గుండుసు నఖర్వం బగు 
తదియగర్వంబు స సహింపక నితాంతరోషసంరంభంబున విజృంభించిన. |[104]|| 


సీ. ఢమఢమార్భటిడమడ్డమరుఢక్కాధ్వని 
పదిదిక్కులందును బ్రమసి పార 
గళమూలనిర్గళత్కాలకూటచ్చది 
యర్కబింబంబు మాయంబు సేయ 
ఫాలదృగ్భవసముద్భటశిఖిజాలంబు 
లుదధుల నన్నింటి నుడుక బెట్ట 
గుటిలపాటలజటాంకురకుట్టనంబులు 
జగదండసీమ బెజ్జములు పుచ్చ 
తే. సంభవము నొందె హరునవష్టంభరభస 
శుంభదవగాఢరోషవిస్ఫురణవలన 
విశ్వసంహారసన్నాహవిషమసుషమ 
పరుషద్భైరవుం డగు భైరవుండు. |105॥ 


వ. ఇ ట్లుదృవించి యుదృటప్రతాపదుర్నిరీక్షుం డగుచు _ నాక్షణంబ 
విరూపాక్షునాజ్ఞవచనంబునం బద్మగర్భునిం గదిసి. |106॥ 


ఆ. గంధకరటి నూత్నకమలంబుం బోలె న 
[4ఉ]ప్పురుషుం డలఘులిలం బొటకరింపం 
ద్రుంచె నవ్విరించి పంచమవదనంబు( 
బ్రఖరదీర్హహస్తనఖరధార. ॥107 ॥ 


తే. ద్రోహి యేయంగ మట్టిద రూ పడంపం 
దగవు గావుప దూషకత్వంబుం దెలిసి 
తునిమెం బరమేష్టిపంచమాననమ యేర్చి 
భైరవుం డింత యొప్పైనపాడి గలదె? | 108 |॥ 


వ. అట్టియెడ నారాయణాంశజుం డైనక్రతుమూర్తి శైవంబు లైనస్తోత్రంబులు పఠియించె. 
హిరణ్యగర్భుండును నహంకార ముడిగి 'భీతిపరవశంబున శతరుద్రీయంబు 
జపియించె. అంత శరణాగతవత్సలుం డగునయ్యోశ్వరుండు వారి నిద్దజీం 
గరుణావిలోకనంబుల మన్నించి. నిజరూపాంతరం బైనభైరవదేవుం జూచి 
యీయధ్వర(పురుపువిధాతలు నీకు మాననీయులు. వీరలయెడ నింక 
గోపాటోపంబులు చాలు. నీవు వైధసం భైనకపాలంబు దాల్చి లోకాచారప్రకటనార్థంబు 
భిక్షాశనంబు గొనుచుం గాపాలికవ్రతంబుతోడ లోకంబులం జరియింపు మని తెప్ప 
యనంతరంబ. [109 || 


౧. మోకాళ్లు దిగకుండ ముడిచి కట్టినధాతు 
శాటంబు గలకటిస్థలముతోడ 
దట్టంబు గాంగం జందనపంక మలందిన 
యరుణంపువికటదేహంబుతోడం 
బిల్లికన్నుల బోలు పింగళాక్షములందు. 
గ్రూరంబు లగుమిడిగ్రుడ్ణతోడం 
బొ డకట్టువడుజపాపుప్పుంబు చెరివిన 


చికిచికిపల్ల వెండ్రుకలతోడ, 
తే. గఠినదంష్ట్రికాభీలవక్తుంబుతోడ 
జహనటనత్వరోల్లలజ్జిహ్వతోడం 
గత్తతో [5]బద్దెతో' మహోగ్రీత్వ మొంద 
ఫాలనేత్రుడు సృజియించె బ్రహ్మహత్య. | 110 ॥ 


వ. ఇట్లు సృజియించి దానిం జూచి కాశికానగరంబుదక్క నితరస్థలంబు లెవ్వియు నీకు 
దుష్ప్రవేశంబులుగావున ని వితనిపజ్జ వర్తిల్లు" మని పలుకు 
బుండరీకభవశిరఃఖండనుం డైనభైరవుం జూపి 'యక్కాలాంతకుం డంతర్జానంబు గే సెసె. 
అతండును నీశ్వరోక్తప్రకారంబున సకలజగమ్ములు గ్రుమ్మరుచు “ నొక్కనాండు 
వైకుంఠపురంబు చొచ్చి వై వెకుంఠనికేతనంబున కేగిన. | 111 |॥ 


సీ. పదపల్లవంబునం బ్రకటిల్లుచదలేజు 
కడ లెత్తి ధాత్రి వెల్వొడిచి పాణం 
గటియందు రంజిల్లు కనకశాటిమెజుంగు 
గెళవుల రేయెండతళుకు లీనం 
బొక్కిటి తమ్మిపూవున జాలముసరెడు 
నలులు రు మ్మనుచు సంకులత( దిరుగం 
దులసీపలాశమంజులదామకంబులు 
కౌస్తుభపదకంబు. గ్రిందుపజణుప 
తే. సంభ్రమము విస్మయంబులు సమ్మతంబు 
భక్తియును భాషవీధిలో బరిఢవిల్ల 
నిందిరయుః దాను బద్మాక్షు( డెదురు వచ్చె 
భర్గమూర్తికి నయ్యాదిభైరవునకు. ॥112॥ 


వ. ఇట్లు వచ్చి యాలక్ష్మీశ్వరుం డగ్రభాగంబున. ॥113॥ 


మ. కనియెం గుండలిరాజకుండలు మహాకాళున్‌ లలాటస్థలి 
జని తాన ల్పకృపిట సంభవ పటుజ్వాలాకరాళాక్షుం బా 
వనునిన్‌ బ్రహ్మకపాలహస్తుని జటావ్యాఢౌకనప్రాఢది 
న భైరవున్‌. ॥114॥ 


వ. కని జయజయశబ్దముఖరుం డగుచుం గదిసి ప్రణమిల్లి యంజలిపుటంబు 
నిటలతటంబునం గదియించి తత్స్రభావవర్ణనాకుతూహలంబున నిందిరాదేవి కి 
ట్టనియె. 115 || 


సీ. జలజాక్షి! యితడు వో సకలయోగీంద్రులు 
భావవీధుల( గాంచుపరమతత్త్వ 
మలివేణి! యితడు వో యఖిలభూతములకు 
నాధార మగుచు నింపారువేల్పు 
కలకంఠి! యితండు వో కలకాలములయందు 
నుడివోని శుభమూర్తి నుండుపెద్ద 
లలితాంగి! యితండు వో యలఘుతేజంబున 
విశ్వంబు వెలిగించు విశ్వనాధథు( 
తే. డబ్ధిసంభవ! యితండు వో హాలహలపు 


విషము పుక్కిట దాల్చినవెగ్గలీండు 
పాటలీగంధి! యితండు వో భక్తతతికి 
శాశ్వతానందకరుం డగునీశ్వరుండు. 116 | 


క. మన మెట్టిభాగ్య మొనరిం 
చినవారమొ నేండు పూర్ణశీతాంశునిభా 
నన! యట్లు గాక శంభుండు 
విన నచ్చెరు విచటి కిట్టు విజయము సేసెన్‌. | 117 ॥ 


వ. అని పలికి యప్పరమేశ్వరుండు వెండియు ననేకప్రకారంబులం బ్రస్తుతించి 
యతనివలనం దద్‌ భిక్షాటనవ్మత్తాంతం బంతయు నెజీంగి నాశ్చర్యహృదయుం 
డగుచు. బద్మమందిరకు సంజ్ఞనసిన నాజగన్మాతయు నంతపురంబునకుం జని 
యనంతరంబ. ||118 | 


సీ. అడుగుందమ్ములయందు నడరునున్ననిడాలు 
కపటసంధ్యార్భటిం గ్రమ్మజింపం 
గాంచీమతల్లికాకలకలారవములు 
రుషకేతునట్టహాసముల నవ్వం 
గుచకుంభయుగళిమ్రోయనం దొట్రుపడి పేద 
కౌదీగ జవజవం గంప మొందం 
గ్రుయి వెక్కి జాఅిన క్రొమ్ముడిలోపలి 
విరులు తుమ్మెదలకు విందు పెట్ట 
తే, సహజసంభ్రమతాత్పర్యసమ్మదములుం 
దళుకు చూపంగ నవరత్నదర్విం గొనుచు 
నిందిరాదేవి యేతెంచి యిందుధరుని 
హస్తపాత్రిక నమృతదివ్యాన్న మిడియె. |119॥ 


వ. ఇట్టు మహాలక్ష్మీదేవిచేత మనోరథవతి యనుపేరం బ్రసిద్ది యగుభిక్ష గొని 
పద్మాక్షునందలి భయభక్తివిశ్వాసంబులకు మెచ్చి యతనికోరీనవరంబు లొసంగి 
యెప్పటియట్ల బ్రహ్మహత్యతోడన  యరుగుదేర జగంబులం _ జరియించుచు 
నొక్కనాండు. |120॥ 


ర్‌ 


జనని యేతీర్థంబు సకలదుఃఖావలి 
హరణప్రభావవిస్ఫురణమునకు 
గృహిణి యేతీర్ణంబు మహితహాలాహల 
గరళచ్చవిచ్చన్నకంధరునకు 
నావాల మేతీర్థ మభిమతప్రదకళా 
కరవిశాలాక్ష్యాఖ్యకల్పలతకు 
నావాన మేతీర్థ మఖిలతీర్థాలభ్య 
ముఖ్యసౌఖ్యావహమోక్షమునకు 
తే. నట్టితీర్ధంబునకు నెమ్మి నరుగుదెంచెం 
గాశినగరికీ సకలభాగప్రకీర్ణ 
గగనగంగాతరంగిణీకనకకమల 
పరిమళోద్దారిణికి మహాభైరవుండు. |121॥ 


వ. 


వ. 


ఇ ట్లద్దేవుండు విశ్వేశ్వరనివాసంబు సొచ్చినంతన బహిర్భాగంబుననుండి 
హాహాకారంబున  మొజవెట్టుచు నా బ్రహ్మహత్య _ పాతాళంబునం బడియె. 
అతనిహస్తంబున నున్న ధాతృకపాలంబును నూడి ధాత్రీతలంబునం బడియె. అది 
మొదలుగా నవ్వటుకనాథుం డానందంబున నయ్యానందవనంబునం దధివసియించిె. 
కపాలమోచనతీర్థంబు తన్ను భజియించువారికి? బాపభంజనంబు సేయుచు, 
బుణ్యప్రదాయకం బయ్యె.  ఇయ్యాఖ్యానంబు. బరించినను విన్నను వారలకు 
మహాపాతకంబు దొలంగు నని చెప్పి కుమారస్వామి వెండియు నగస్త్యున కి ట్లనియె. ॥ 
122|| 


అజుడు దా నధికుండ ననుచు గర్వించిన 
గరనఖాగ్రమునం దచ్చిరము. ద్రుంచె 
సాకార యగుబ్రహహత్యతో జనుదేర 
సకలలోకంబులు సంచరించె 
వైకుంఠమున రమావైకుంఠు లర్పింప 
నమృతభిక్షాశనం బారగించిె. 
గాశికానగరోపకంఠదేశంబునం 
బగులవైచెం గరంబు బ్రహృపునుక 
తే. యాధిపత్యంబు వడసెం గామారిచెత 
పరియ వైచినచోన కాపురము సేసెం 
గాశికాస్థానమున కేడుగడయుం. జూవె! 
క్రోధభైరవదేవుండు కుంభజన్మ! 123 ॥ 


దురితభక్షణంబునం బాపభక్షకుండును, గలుషమర్దనంబున నామర్దకుండును, 
గాలకలనంబువలన(  గాలనాభుండును, వృజినభైరవుం డగుభైరవుండును నై 
యద్దేవుండు భజించువారికి షణ్మాససిద్దికరుండు. |124|॥ 


తే. కలశయోని! యవ్వీటికి బలుతులారి 


వ. 


సీ, 


పాపహృద్రైరవుం డగు భైరవుండు 
కాశికాపట్టణం బైదుక్రోశములును 
సవహితుం డై యత(0)డు చే టచ్చికాదు. |125॥ 


అనిన విని గుంభసంభవుండు హరికేతుం డనుయక్షుండు దేవదేవునకుం బ్రేమపాత్రం 
బైన వారాణసీపట్టణంబునం బ్రమథపరివారంబునకు దండనాయకుం డై యుండు 
నని విందు. అతని చరిత్రంబు వినవలతు నానతి మ్మనినం గుమారస్వామి యతని క్రి 
ట్లనియె. | 126 || 


హరికేశచరిత్రము 


యక్షుండు రత్నభద్రాభిధానుండు గంధ 
మాదనంబునయందు మహితకీర్తి 
పూర్ణభద్రుండు తత్పుత్తుం డాతనిభార్య 
కనకమండన గంధకరటియాన 
యా లేమతనయుండు హరికేశు డతండు శ్రీ 
యానందకాననాభ్యంతరమునం 
దప మాచరింప నాతనిశరీరము మించి 


ర్‌ 


తే. 


పుట్టె వల్మీకంబు పొదలు వొదలె 
తే. నభవుం డుమతోడం గూడి లీలార్థ మచటి 
కరుగుదెంచి ప్రసన్ను( డై వరము నొసంగె 
దండనాయకపదవి యాతండు కాశి 
చక్రరక్షకుం డై యుండుం జనువు గలిగి. 1127 | 


భరియించు నాతండు పాణిపల్లవమున 
వెండికట్టులతోడిదండయపష్టి 
వసియించు నాతండు వారాణసీపుర 
ప్రాకారగోపురప్రాంతభూమి 
ధరియించు నాతండు దప్తారకూటరు 
కృరిపాటలచ్చాయం బల్లజడలు 
సవరించు నాతండు సతతంబు రుద్రాక్ష 
భూషావిభూతి త్రిపుండ్రకములు 
తే. సొమ్యరూపంబు వహియించు సజ్జనులకు 
బాపమతులకు వికృతరూపంబు+ దాల్చు 
బింగళాక్షుండు దీర్షగంభిరమూర్తి 
చండికాపతి ప్రియథుండు దండపాణి. | 128 |॥ 


అనిన విని యగస్త్యుండు మహాత్నా! జ్ఞానవాపికాతీర్థమాహాత్మ్యంబు వినవలతుం 
జెప్పవే యనిన గార్తికేయుండు. |129 ॥ 


జ్ఞానవాపికాతీర్థమాహాత్మ్యము 
క్ష థ 
పాదాభిహతి సప్తపాతాళములతోడ 
నుర్వీకటాహ ముట్టూ(త లూంగ 
నిర్భరతజటానికురుంబకంబులు 
చెదరి బ్రహ్మాండంబు చెంపచెట్ట 
బాహార్గళాస్తంభపరివర్తనంబుల 
దిక్చక్రవాళంబు త్రెవ్వి పడగ 
వితతనిశ్శాసమారుతవర్తనంబునం 
బృధ్వీధరంబులు పెల్లగిల్ల 
తే. డమరుఢాన్నాదముల సముద్రములు గలంగ 
నారభటివృత్తిం దాండవం బవధరించెం 
బ్రళయవేళ మహాకారభైరవుండు 
కాళరాత్రికుచంబులు గగురుపొడువ. ॥|130॥ 


. అభవుం డిబ్బంగిం దాండవం బాడి డస్సి 


డప్పి గొని యారగింప( గాండంబు బెరికి 
కాన డయ్యెసు సప్తలో కంబులందు. 
దియ్యనివి జివ్వ కింపైన తేటనీరు.॥131॥ 


ప్రళయకాలంబునను నెందు బసిమి చెడక 
నిలిచిన కాశిపురమ కా నిశ్చయించి 
యరిగె నీశాను+ డనుసమాహ్వయముం దాల్చి 


ఘనపిపాసార్తి నంధకదనుజవైరి. 132 | 


తే. కన్నవా రెవ్వరును లేరు కన్నమెజుంగు 
గర్జితం బనువచనంబు కడల నిలిచె 
శశవిషాణప్రరోహంబు జలదవార్త 
యంబు వెబ్బంగిం గలుగు నయ్యవసరమున. ॥133॥ 


వ. అప్పు డీశానుండు. ॥134॥ 


స్వే సంసారసన్యబీజముల కూషరభూమి 
నిర్వాణలక్ష్మికి నిలువడ నీడ 
యల్ల నేరెడుదీవి కవతంసకుసుమంబు 
కామధేనువు ముక్తికాములకును 
విహరణస్థానంబు విశ్వనాయకునకు 
గల్యాణముల కాదికారణంబు 
కట్టు.గంబము డుంరఠిగంధద్విపమునకు( 
బ్రణవాక్షరము పరబ్రహ్మమునకు 
తే. నెద్ధి యకాశికాపురి కేగుదెంచె 
బసింయలాతాపుగోలయు. బల్లజడలు 
నసితగళమూలమును ద్రిశూలాయుధంబుం 
జాల నొప్పంగ దపసివేషమున హరుండు. ॥|135 ॥ 


వ. ఇట్లు కాశికానగరంబు' బ్రవేశించి యీశానుండు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు 
Soa wR సహస్రకలశాభిషేకంబు సేయను, 
దత్సాదతీర్థప్రసాదోదకంబు లాస్వాదింపను దలంచి. ॥136॥ 


శా. చేతోజాతవిరోధి కాశినగరీక్షేత్రోపకంఠంబునన్‌ 
శాతాగ్రం బగుశూల మూంది ధరణీచక్రంబు భేదించుచున్‌ 
బాతాళంబులు గ్రుచ్చుచు న్నిగిడె నాభవ్యాయుధం బావృతి 
స్రోతోభారము సోకునట్లుగ దృఢస్పూర్తిప్రభావంబునన్‌. || 137 ॥ 


తే. దృఢముగా నూంది శూలంబు దివిచె హరుండు 
దివిచినప్పుడ తన్మహావివరసరణి 
నేడుపాతాళములు దాంటి యిలయుం దూరి 
యంబరము దాశ నావరణాంబుధార. | 138 ॥ 


వ. భూప్రమాణంబునకు  శతగుణప్రమాణం బై _ శుద్ధన్ఫటికనిర్మలంబును, 
శరజో త్స్నాస్వచ్చంబును, శనిఖండసంకాశంబును, సుధాధారామధురంబును, 
పాటలికుసుమసౌరభంబు నైనయవ్వారిపూరంబు వెండితీ(గెయుంబోలె నెగ సిన 
నీశానుండు సహస్రధారాకలశంబున సహస్రవారంబులు 
పంచాక్షరీపంచబ్రహ్మశతరు ద్రీయప్రణవాఘోరపాశు పతాదిమంత్రంబు _ లుచ్చరించుచు 
విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు దివ్యలింగంబు నభిషేకించి. |139॥ 


క. భువనావరణోదకమున 
భవు నభిషేకంబు సేయం బాసెను లయతాం 
డవకేలీనసమయసము 


దృవ మగునీర్వట్టు కపట పాశుపతునకున్‌. | 140 | 
వ. అప్పుడు విశ్వేశ్వరదేవుండు ప్రసన్నుం డై యీశానుండు కోరిన ప్రకారంబున. | 141 ॥ 


సీ. జ్ఞానోద మన శివజ్ఞానంబు నా శివ 
తీర్థంబు నా జ్ఞానతీర్థ మనంగ 
జ్ఞానవాటిక నాగ సంజ్ఞాంతరంబులు 
గలిగి పానాభిషేకక్రియలను 
సంస్పర్శనామాభి సంకీర్తన ధ్యాన 
సందర్శనంబుల సప్రతంతు 
ఫలము నీంజాలు ప్రభావంబు కైవల్య 
సంపత్సుదానైకసరసతయును 
తే. నన్నిహత్యాదిఫల్గ్వాదిసకల తీర్థ 
సమధికత్వంబు బ్రహ్మరాక్షసపిశాచ 
శాకినీగ్రహకూశ్శాండశాంతివిధియు 
నిచ్చె నిశానకుండిక కిశ్వరుండు. |॥142 ॥ 


కళావత్యుపాఖ్యానము 


వ. అని యానతిచ్చి శంభుం డంతర్హితుండయ్యె. ఈశానవాపి కాసమీపంబున నీశానుండు 
కృతావాసుం డయ్యె. కలశోద్భవా! విచిత్రార్థం బగునితిహాసంబు 
శివతీర్థమాహాత్మ్యప్రకారంబు సెప్పెద ఆకర్ణింపుము. హరిస్వామి యనంగ నొకవిప్రుండు 
కాశీనగరంబున నుండు. అతనికూంతురు సుశీల యనునది రూపరేఖావిలాసంబులం 
ద్రభువనంబులయందునుం బొగడందగియుండు; నబ్బాలారత్నంబు. 143 || 


చ. బలబల వేగ టేపకడం బంకజదీర్తికం దాన మాడి నె 
చ్చెలులును దాను నిందుముఖి శీషవిభూషణుం బూజసేయుని 
చ్చలు+ దెలికన్నులు న్మాలకచన్నులు బొమ్మలమీ(ద వ్రాలుంగుం 
తలములుం జూచి పౌరులు మనంబున నువ్విళులూరుచుండగాన్‌. | 144॥ 


తే. లలన సాక్షాత్కరించిన లక్ష్మివోలెం 
గంకణమ్ములతో సూడిగములు రాయ 
విశ్వనాథుని కళ్యాణవేదియందు 
ముగ్గు పెట్టంగ మోహించు ముజ్జగంబు. ॥145 ॥ 


తే. బహుళసౌభాగ్యలక్ష్మికి బద్మముఖికి 
ముజ్జగంబుల సరి లెరు ముదిత లనుచు 
బ్రహ్మ సంకేతరేఖలు వ్రాసె ననంగం 
గాంతగళమున నొప్పె రేఖాత్రయంబు. | 146 |॥ 


తే. కడుపులో మూండు శంభులింగంబు లుండు( 
దొయ్యలికి జ్ఞానవాపికాతోయసేవం 
గలశసంభవ! కేదారసలిలములును 
గాశి శివతీర్థజలము లింగత్వ మొందు. ॥147॥ 


వ. ఒక్కనాం డొక్క విద్యాధరుండు రూపలావణ్యమోహితుం డై  యర్ధరాత్రం 


బమ్మచ్చెకంటిముంగిటం బిండిచల్లినవిధంబున నిండువెన్నెలలు గాయం 
జంద్రికాపాండుతల్పంబున నిద్రించియుండ నిద్రాభంగంబు గాకుండ మెత్తమెత్తన 
నెత్తమ్మిరేకులకంటెను సుకుమారంబు లైనతనహస్తపల్లవంబుల 

నెత్తి గగనమార్గంబున మలయాద్రికిం గొనిపోయె నయ్యవసరంబున. 148 ॥ 


మ. [6] “రక్కసుం డొక్కండప్పరిసరస్థలిం గ్రుమ్మరి కేళి సల్పువాం 
డక్కమలాక్షిచక్కందన మద్భుత మందుచు( జూచి రాగము 
న్నెక్కొనం దత్తరం బుడుపనేరక మారవికారచేష్టలం 
గ్రక్కున దానిం బట్టుకొనంగాం గవిసెన్‌ వడి దుర్శదాంధుండై. 


వ. ఇట్టువిద్యాధరుండును వాని నదల్శుచు రో షవేషభీషణాకారు(డై 
సమరావష్టంభవిజృంభణంబున నిల్చె నయ్యిరువురు నయ్యవసరంబున.” 


శా. విద్యున్మాలి యనంగ నొక్కదివిషద్విద్వేషి యక్కన్యకన్‌ 
విద్యుతృన్నిభగాత్రి జూచి మదనావేశంబునం బట్టికో 
ను పిగించిన నాలతాంగి నొకచో యోజించి విద్యాధరుం 
డుద్యద్బాహుపరాక్రమస్సురణ దైత్యుం దాశె నయ్యిద్దయున్‌. 


క. ఆహవము చేసి రంగజ 
మోహాంధులు గడిమి మెజసి [7] ముష్టాముష్టిన్‌ 
బాహాబాహిం గచాకచి 
సాహసము జలంబు దివిజసంఘము పొగడన్‌. ||150॥| 


వ. అప్పుడు. |॥151॥ 


తే. అప్సరస్తీ తిలోత్తమ యసురవరులు 
తనకు నై పోరం జూచుచందంబు దోపం 
జూచె విద్యాధరుండు రాక్షసుండు గడిమిం 
దనకు నై పోరుచుండంగం దలిరుంబోడి. | 152 | 


వ. అవ్విధంబున యుద్ధంబు సేసి యన్యోన్యముష్టిప్రసారంబుల నిద్దబు సమరస్థలంబున 
నిధనం బొంది రందు. ||153॥ 


తే. ప్రాణనిర్యాణవేళ విద్యాధరుండు 
గ్రుడ్డు దిరుగంగ బడి విప్రకులజం జూచి 
గటకటా! నిన్ను ననుచు గద్దదిక దనర 
మాట నాల్కన యుండంగ మరణ మయ్యె. | 154॥ 


వ. అంత నక్కాంత నిజాంతర్గతంబున. 155 ॥ 
క్‌ ఆలింగనమ్ము సేసెం 
బాలిండ్లను ముట్టె వదనపద్మముతావుల్‌ 
గ్రో లె మగం డనంగ నెవ్వం 
డా లనంగా నెద్ది? భర్త యతం డే నాలిన్‌. 156 |॥ 


వ. అని విద్యాధరుతోడ ననుగమనంబు సేయం దలంచి (యరమి) యమ్మెజుంగులటోటడి 


మలయాచలోపాంతంబున. | 157 ॥ 


ఉ. వెగ్గల మైనకూర్మి నరవిందదళాయతనేత్ర కొండకా 
రగ్గి ' పటీరకాష్టములయందు రవుల్కొనం జేసి కమ్మపూ 
మొగ్గలదండం దాల్చి మది మున్కడం గాశిని విశ్వనాయకు 
న్లగ్గన సంస్మరించి జననిన్‌ జనకుం దలచెం గ్రమంబునన్‌. 158 | 


వ. మజీయు నాత్మగతంబున. 159 ॥ 


క. ఏమిటం దప్పితి నొకొ? నా 
స్వామికి విశ్వెశ్వరునకు వారాణసిలో 
నేమమున నెల్లరును దమ 
ధామంబుల నుండ నిట్టిదశ నాకొదవెన్‌. ॥|160॥ 


సీ. జ్ఞానవాపీపయస్నానక్రియావేళ 
జెలికత్తియలు నన్ను( దలంతు రొక్కొ! 
మదిలోన నేభంగి మఖజుంగుచుండుదు రొక్కొ 
తల్లిదండ్రులు సంతతంబు నాకు! 
హరితాంకుకంబు లే నందీక మేయని 
హరిణశాబము నెవ్వ రరయు వారు 
సేవ సేయించుకో జిత్తగింపండు సుమీ 
నాచేత శ్రీవిశ్వనాయకుండు! 
తే. కాశి(1)లోలార్క కేశవ! కాళనాథ! 
దండనాయక! డుంఠి వేదండవదన! 
సంభ్రమోద్భృములార! యోజహ్నకన్య! 
కానవచ్చెద మిమ్ము నెక్కట భవమున. ॥161॥ 


తే. విధవ నై జన్మ మెల్లను వేగంజాల 
నొకని చేపడి యోప నింకొకని వెదుక 
నితనితోడిద లోకమై యేగుదాన 
ననలముఖమున నిమిషవేదనకు నోర్చి. 162 | 


ఉ. ఇంకొక డెవ్వండేని నను నెక్కటి యుండంగజూచి పట్టునో? ? 
కింక మహాటవిం గరటికేసరిదంప్టితరక్షుయూథముల్‌ 
సంకటపెట్టునో! యతినృశంసత నింతలు చేసినట్టి యా 
పంకజసూతిపై నెరయం బ్రైయిడి వేగమ యగ్గి సొచ్చెదన్‌. |163|| 


క. పాపపుదైవ మొనర్చిన 
యీపరిభవవహికంటె నెక్కటపడుసం 
తాపమునం జితికాస్టో 
ద్దీపిత మగువహ్ని? “యేల ధృతిం దొజంగంగన్‌. |164॥ 


ఉ. భూధరరాజనన్నిభుండు పుష్పశరాసనుతోడిజోడు వి 
ద్యాధరచక్రవర్తి నను నర్మిలి. దెచ్చినవాండు నాకుం గా 
శీధగ నాదుక ట్టదు. నీ వశ నుండగ విశ్వనాథ! గా 
శ్రీధవ! యంబికారమణ! జీవిత మేను ధరించుదాననే? 165 ॥ 


వ. 


చ. 


అని దుఃఖావేశంబున. ||166॥ 


కొసరి వసంతకాలమునం గోయిల క్రోల్సినభంగి నేడ్సె న 
బ్బిసరుహనేత్ర కొండచజీం బెద్దయెలుంగున వెక్కివెక్కి వె 

క్కస మగుమన్యువేగమున( గాటుకన్నులనీరు సోన లై 
యుసిరికకాయలంతలు పయోధముల్‌ దిగజాజునట్లుగన్‌. 167 | 


మ. మలయం బెక్కడం గాశి యెక్కడ! యసన్నార్గంబు వాటించి తె 


వ. 


క 


క్కలిదైనం బిటు నాకు నీయహితముం గావించునే? యంచు వే 
తల యూంచెం గలకంఠి మచ్చెరువునం దాటంకరత్నప్రభల్‌ 
పలకంబాటీన చెక్కుటద్దములపైం బైపై విలంఘింపంగాన్‌. |168॥ 


వెండియు నక్కన్యక కర్పూరకదళికాద్రుమనిర్యన్నిర్యాసధారాద్రవవాసనానుగంధంబు 
లగుగంధసారగిరినితరంబ  నిర్ణరాంభఃప్రవాహంబున ముఖప్రక్షాళనం బాచరించి 
విద్యాధరోపరివిరచిత (చితా) గంధసా[8]రకాష్టంబుల రవుల్కొని 
గంధకరటికర్లతాళతాళవృత్తాంతతాండవప్రస్తానవిస్తారితంబు 
లగుమారుతంబులవలనం బెచ్చుపెరింగి విచ్చలవిడిన్‌ మండుచిచ్చునకుం బ్రదక్షిణంబు 
వచ్చి నిసర్గకాతరంబు _ లగుకటాక్షవీక్షణంబులు పుష్పాంజలి విక్షేపంబులభంగి 
నంగీకరింపం జంపుడుగట్ట యగు శిలాఘట్టంబు మెట్టి నిలిచి 
సంతతస్వాధ్యాయాధ్యయనధ్వనిముఖరంబును, 
నగ్నిహోత్రధథనుఖరఖురవలయార్థచంద్రచంద్రకితాజిపంబును, 

ద్రికాలశంభుపూజాస మారంభవిజృంభమాణశం ఖకాహళబహుళకోలాహలాకులంబును 
నగునయ్యానందకాననంబునందు బ్రహ్మపురివాడకుం జూడారత్నం బైన నావుట్టిని 
ల్లభివృద్ధి బొంది యుండుంగావుత! కాశికకటకవి ప్రకుటుంబి నీశ్లాఘనీయచరి త్రయగు 
నాజనయిత్రి పియంవద ముత్తైదువ యగుంగాత! 
అష్టాదశమహావిద్యాస్థాన సామ్రాజ్యభద్రాసనాసీనుం =డగురుద్రావాసవిద్వత్సింహంబు 
నాతండ్రి హరిస్వామి సమానులయం దుత్తమశోకుం డగుంగాక! మహాశ్శశానంబునం 
దనూచారం బగు నాబంధువర్గంబు "బంధువర్గంపు(దీ.గయుంబో లం గొనసాం౧ 
బ్రతుకుంగాక యని యాశీర్వదించి. 1169 ॥ 


ఏం బ్రభాతంబుల నీశానవాపిక 

ననిశంబుం దీర్ధ మాడిన ఫలంబు 
వివిధభంగుల నేను విశ్వేశ్వరస్వామి 

ముక్తిమంటపి నిడ్డ మ్రుగ్గుఫలము 
ప్రతిచతుర్ధిని డుంఠిభద్రేభవక్తు నే న్‌ 

* నారాధనము సేసినట్టిఫలము 
నానందకాననాభ్యంతరక్షేత్రంబు 

నందు జన్నించినయట్టిఫలము 
తే. సర్వమునుకూడి మేందటిజసవేళ 
నితనికే భార్యగా నన్ను నిచ్చు గాత 
యనుచు హరిణాంకమూర్తి తీవ్రాంశుం బోలె 
గొసర కగ్నిం బ్రవేశించెం గువలయాక్షి. |170॥ 


లింగత్రయగర్భిణి యగు 
నంగనసాన్నిధ్యమున నిశాటుండును ద 


త్సంగతి విద్యాధరరా 
జుం గాంచిరి త్రిదివపదము సుకృతస్ఫురణన్‌. | 171 ॥ 


వ. అంతం గొంతకాలంబునం బ్రియాస్మరణంబు సేసెం గావున విద్వాధరకుమారుండు 
మలయకేతుం డనునామంబునను నగ్నిప్రవశనమయంబున 
నవ్విద్యాధరకుమారుండు తనకుం బతి కావలయు నని కోరెం గావున సుశీల కళావతి 
యనుపేర భూమండలంబున జన్మించి వధూవరులైరి. ఆదంపతులయందు( 
గళావతీదేవి పూర్వజన్మవాసనావశంబున. |172॥ 


మ. అళినీలాలక దాల్పుం జన్ను(గవ రుద్రాక్షావలీదామకం 
బులు ముక్తామణిభూష లొల్ల దస్తాంభోజాతపత్రాక్షి మై 
నలందున్‌ భస్మ మలంద నొల్ల దొకనాం డైనం బటీరద్రవం 
బులు పన్నీరు కురంగనాభియును గర్బూరంబు కాన్మీరమున్‌. ॥173॥ 


తే. కడుపు నిండంగం గాంచె నక్కలువకంటి 
మలయకేతుమహిపాలమన్మథునకు 
భాగ్యసౌభాగ్యవైభవప్రాభ వాది 
శుభగుణశ్రీసమృద్ధుల సుతుల ముగుర. ॥174॥ 


వ. అంత నొక్కనాండు చిత్రకరుండొకరుండు వారణాసీస్థానవృత్తాంతంబు చిత్రపటంబున 
లిఖియించి తెచ్చి కళావతీసహితుండైన మలయకేతుసన్నిధిం బెట్టిన నవ్విలాసవతి 
పటంబు చూచి ప్రార్దన్మవాసనావశంబునం దన్ను మజచి సమాధి స్థయుం బోలె 
లోచనంబులు మొగిచి ముహూర్తమాత్రం బూరకుండి కన్ను(లు ) దెజచి 
యాచిత్రపటంబునం గల యశేషవిశేషంబులు క్రమంబునం బూసగూర్శినతెఖంగునం 
గరతర్ణనీం జూపుచు ప్రియునికి, జెప్ప దొడంగె. ఆప్రకారంబు కుంభసంభవా! నీకుం 
జెప్పెద నాకర్ణింపుము. I[175|| 


తే. కాశినగరి ధనుర్వల్లి గంగ నారి 
కోటియుగ్మంబు లోలార్క కుధరధరులు 
వృషము బాణంబు లక్ష్యంబు వృజినరాశి 
విశ్వనాథుండు ధన్వి యుర్వీకళత్ర! | 176 |॥ 


సీ. అదె వియద్వాహిని యదె మణికర్ణిక 

యది కాశి నిఖిలకల్యాణరాశి 
యదె విధాతృకపాల మవని వ్రాలినచోటు 

వాడె శ్రీమత్కాలవటుకరాజు 
పంచతీర్థం బదె ప్రణవమంత్రాకృతి 

మతో స్యదరీనామమండల మదె 
కామేశ్వరుండు వాడె స్కందేశ్వరుండు వాండె 

వాడె వినాయకేశ్వరుండు హరుండు 
తే. శశికిరిటుండు పార్వతీశ్వరుండు వాడె 
వాడె భృంగీశుం డధ్వరశ్వరుండు వాడె 
వాడె యష్టాదశాంగుళేశ్వరుండు హరుండు 
ధర్మశాస్తేశ్వరు(డు వాడె ధరణినాథ!॥177॥ 


తే. ఇతండు సారస్వతేశ్వరుం డిందుమౌళి 
యితండు రత్నజాతీశ్వరుం డిభవిరోధి 
యత(డు శైలేశ్వరుండు భుజంగాభరణుండు 
సప్రజలధీశ్వరుండు వాండె శంకరుండు. |178॥ 


సీ. సప్తకోటిమహార్హసన్మంత్రములకు న 
ధీశ్వరుం డితండు మంత్రేశ్వరుండు 
త్రిపురేశ్వరు(డు వీండె త్రిపురదానవులకు 
సాన్నిధ్యమై పూజ గొన్నపెద్ద 
బాణేశ్వరుండు విండె బాణాసురునకు 
భుజము లిచ్చినచంద్రభూషణుండు 
వైరోచనేశుండు వాడె ప్రహ్లాదాది 
నారదేశ్వరు లల్లవారు చూడు 
తే. ధరణినాయక! యాదిగదాధరేశ 
భీష్మకేశ భృంగీశ గోపీముకుంద 
నారసింహేశ్వ రాత్రే యనాథశేష 
విఘ్నరాజేశ్వరులం జూడు వేజువెజ. 179 ॥ 


తే. బింధు(దుమాధవదేవుం డానందవిపిన 
వీథికాకేళికలకంఠవిష్కిరంబు 
పంచనదతీర్థరాజంబు పార్థివేంద్ర! 
కాశికాఫాలకస్తూరికాతిలకము. |180 ॥ 


క. ఇదె మంగళకాత్యాయని 
యిదె మార్కండేయనాయకేశ్వరలింగం 
బిదె ధౌతపాతకేశ్వర 
పద మిది కిరణేశుమనికిపట్టు మహేశా! ॥|181॥ 


తే. వేయు నేటికి? నానందవిపినభూమి 
నడుమ శశిఖండకోటీరనాగకటక 
నిటలలోచనగిరిశధూడ్జ్డెటులు హరులు 
నారుపోసినచందాన నాటియుండ్రు. ॥|182 ॥ 


వ. అని చెప్పి కళావతి జ్ఞానవాపికాతీర్థంబు( జూపి. |183॥ 


సీ, స్తంభరో, మాంచాదిసాత్తిికభావంబు 

లందంద గ నవ్వధూటి 
మూర్చిల్లె నద్భుతంబును బొంది భూపతి 

శిశిరోపచారంబు సేయుచుండె 
బుద్ధశరీరిణి పుప్పప్రగల్భ యా 

ధవళాక్షింబొంది నివాస మెటీంగి 
చిత్రపటంబు మైం జేర్చి కర్ణము. జేర్చి 

జ్ఞానోద మనియును జ్ఞానవాపి 
తే. యనియు శివతీర్థ మనియు దృఢాక్షరముగ 
బలికె ముమ్మాయు చేతనాప్రాప్తి నొందె 


సరసిజాతాయతాక్షి తచ్చబ్దమాత్ర 
వాడ(బారిననస్యంబు వానం బోలె. ||184॥ 


వ. మలయకేతుండును గలావతిప్రేరణంబునం  బుత్తసంక్రాంతరాజ్యభారుండై 
వారాణసీపురంబున కరిగి జ్ఞానవాపికాతీరంబునం దపం బాచరించి ముక్తుం డయ్యె. 
ఇది శివతీర్థమాహాత్మ్యంబు. కుంభసంభవా! ఇంక నేమి యడుగందలచెద వడుగు 
మనుటయు.॥185॥ 


తే. అనఘ! నాకు సదాచార మాన తిమ్ము 
ధరణిసురుండు సదాచారపరతం గాని 
యాత్మసంశుద్ది వడయ లేం డాత్మశుద్ధిం 
గాని సీద్దింపనేరదు కాశివసతి. 186 | 


సదాచారనిరూపణము 


వ. అనిన గుమారస్వామి యతనిం జూచి 
మన్వత్రిభృగుభరద్వాజయాజ్ఞవల్క్యోశనోంగిర సోర్యమాపస్తంబసంవర్తకాత్యాయన బృహస్పతిశా, 
మార్గంబుల సదాచారంబు ప్రసంగానుప్రసంగంబున వివరింప వచ్చిన నపారం 
బైయుండు( గావునం గుంభసంభవ! నీకు దిజ్మాత్రంబు వివరించెద. సావధానమతిపై 
యాకర్ణింపుము. |॥187 ॥ 


తే. చాతురాశ్రమ్యమును జతుష్కంధ మయ్యె 
మొదటిస్కంధత్రయము ధర్మములు వహించు 
నగ్రిమస్కంధ మెల్ల వింధ్యాద్రిదమన! 
జ్ఞానసంపద్విభూ తికి. దానకంబు. ||188 || 


శా. ఓరాత్రిం గనుజిప్పు వెట్టక మహోద్యోగంబునన్‌ ధీరతా 
దౌరంధర్యము పూని మానవునకుం దాత్పర్యవృత్తిన్‌ సదా 
చారం బె ట్లొనరింపవచ్చు( గలశీసంజాత! కాశీశ్వరున్‌ 
గౌరీవల్లభు సంన్మరించి బ్రతుకుం గా కాత డప్రచ్యుతిన్‌. | 189 ॥ 


తే. ద్విజుండు వేటోక మేల్కాంచి దినముదినమ 
ప్రత్యవాయపరీహారపరతం జేసి 
సంస్మరింపంగ దగు భక్తిసొష్టవమున 
మంగళాస్పద మగువస్తుమండలంబు. ||190 ॥ 


వ. బ్రాహ్మముహూర్తంబున మేల్కాంచి కృతాచమనుండయి _ వివిక్టప్రదేశంబున 
భసోద్ధూళనంబును, _ భసితత్రిపుండ్రధారణంబునుం _బొనర్చి _ రుద్రాక్షమాలికలు 
ధరియించి, పద్మాసనాసినుండయి, మనంబున హేరంబు, నంబికాసహాయుంద్ర్యంబకు, 
లక్షి సమేతుయబుండరికాక్షు, భారతీసహితుం బరమేష్టిం, 
బాకశాసన పావకపరేతరాజపలలాశిపాశిపవనపౌలస్త్యపశుపతులను, 
వసిష్థాదిమునుల, గంగాదిపుణ్యవాహినులం బ్రయాగాదితీర్థంబుల, 
మేరుశ్రీశైలాదిపుణ్యపర్వతంబులను, దుగ్గోదన్వదాదిసముద్రంబుల, 
మానసాదిసరోవరంబుల, జ్ఞానవాప్యాదిదీర్హికల, నందనాదివనంబులం 
బుష్కరాదిద్వీపంబుల, _నార్యావర్తాదిజనపదంబుల, గామధుగ్జేన్వాదిధేనువులం, 


ర్‌ 


తే. 


సీ, 


గల్పవృక్షాదివృక్షంబులం, గాంచనాదిధాతువుల, లక్ష్యాదిపుణ్యాంగనల, 
గరుడాదిపతంగంబుల, శేషాదిమహానాగంబుల, నైరావణాదివారణంబుల, 
నుచైై  ఎశ్ళ్రంవాదితురంగంబులం గౌస్తుభాదిమణుల, నరుంధత్యాదిపతివ్రతల, 
రంభాద్యప్పరసల, నైమిశారణ్యాదిపుణ్యారణ్యంబుల, వారణాస్యాదిపట్టణంబుల, 
విశ్వేశ్వరాదిలింగంబులల బాంచజన్యాదిశంఖంబుల, సుదర్శనాదిదివ్యాయుధంబుల, 
వేదాదివిద్యలం బద్మాదిపురాణంబుల, మన్వాదిస్మృతుల, గాయత్ర్యాదిమంత్రంబుల, 
సనకాదియోగింద్రుల, నోంకారాదిబీజాక్షరంబుల, ప్రీహ్యాదిధాన్యంబుల, 
నారదాదివైష్ణవుల, బాణాదిశివభక్తుల, బ్రహ్మాదిభాగవతుల, మహాకాళాదిప్రమథులం 
బద్మాదినిధుల, దధీచ్యాదివదాన్యుల, హరిశ్చంద్రాదిభూపతుల, జననీజనకులం 
బితరుల, గురులను సంన్మరించి యీయందటు నాకు నాయురారోగ్యెశ్వర్యంబులు 
ప్రసాదింతురుగాక యనుచుం బ్రార్థించి ప్రణమిల్లి నిలిచి 
నిత్యనైమిత్తికాద్యనుష్ధానంబుల నిష్ధాపరుం డయి ద్విజుం డొనర్చునది. |॥191॥ 


. వెడలి యూరికి నూజువిండ్లదవ్వున దైత్యు 


దెస బహిష్కార్యంబు దర్పవలయు 
నన్నూజువిండ్లమాన మగుదూరమ్మున 
బయలి కేగుట పాడి పట్టనమున( 
దల ముసుం గిడి తృణంబులు గప్పినధరిత్రి 
విణ్మూత్రజలముల విడువవలయు( 
జెవి బ్రహ్మసూత్రంబు( దవిలింపవలయును 
విష్టాస్రవోత్సర్ణవేళలందు 
తే. దివనముఖసంధ్య లందుదగ్గిజ్ముఖుండు 
యామినులయందు శమనదిగాననుండు 
నగుచు మౌనవ్రతంబున నవనిసురుండు 
మలవిమోక్షంబుం గావించు గలశజన్మ! || 192 | 


నిలుచుండి కాగాదు జలమధ్యమునం గాదు 

కాదు దున్నిననేలం గాదు మందం 
గాదు గోసన్నిధిం గా దగ్ని కెదురుగా 

కా దగ్రజన్ములకట్టెదురను 
గాదు సస్యంబులం గాదు రథ్యాభూమి. 

గాదు కట్టెదురను గాదు గాలిం 
గాదు తారాదినక్షత్రగ్రహంబుల( 

గను(గొంచు మలవిమోక్షం బొనర్ప 
తే. శిశ్న మొకచేతం గబళించి చెదలు చీమ 
లేక శర్కరి గాక వల్మీకజంబు 
నెలుకకలుగును గాక మన్నెదుగంబట్టి 
యరుగునది శౌచ మొనరింప నవనిసురుండు. ||193॥ 


మునుకుం గదియంగం దిగిచి నీ మొగము వాంచి 
యంగుళీయుగకమున ము క్కదిమిపట్టి 
మలవిమోక్షణ మొనరించి తలంగునపుడు 
కనుంగొనంగం గా దమేధ్యంబు కలశజన్మ!॥194॥ 


అయిదువారము లపానాభ్యంతరంబున 


నొకమాటు శిశ్నమస్తకమునందు( 
బదిమాజు లట సవ్యపాణివల్లవమున 

నిరుగేలులందును నేడుమాజు 
లంఘ్రైద్వయంబునయం దొక్కమాయజు త్రి 

వారి( గ్రమ్మణ హస్తవనరుహముల 
నంతరాంతరములయందు నిశ్శబ్దంబు 

గాం బ్రసృత్యంబు సంక్షాళనంబు 
తే. గలుగునట్టుగ నామలకప్రమాణ 
మృదులమృత్సిండఖండంబు మే మ్రేవి మ్రేవి 
గంధలేశక్షయావధి గా నొనర్చ్ప 
వలయు శౌచంబు మది కెక్కం గలశజన్న్మ! |॥|195॥ 


ఇది గృహస్థశౌచంబు. దీనికి ద్విగుణంబు త్రిగుణంబు చతుర్లుణంబును 
బ్రహ్మచారివానప్రస్థయతులకు నియతంబై యుండు. 196 | 


తే. పగటిశావంబులోన సాంబాలు రేయి 


రాత్రిశౌనంబులోన నర్థము రుగార్తి! 
జోరబాధాదిదుష్టకాంతారమార్గ 
మున దదర్ధంబు శౌదంబు మునివరేణ్య! ॥197॥ 


క. పురుషుల శౌచములోనం 

దరుణుల కర్టంబు శౌనతంత్రంబు మునీ 

శ్వర! నిష్కారణ మింతికిం 

బురుషునకుం దగదు శౌవముం దడవంగన్‌. | 198 ॥ 


తే. ధరణిధరమంతపొడవుమృద్రాశి యైన 
నంబునిధియంతజల మైన ననఘచరిత 
భావశౌచంబుం బోలదు బాహ్యశౌచ 

మనిరి శౌవక్రియావేదు లయినమునులు. ||199 | 


తే. అగ్నిహోత్రాహుతులకు( జాంద్రాయణాన్న 
పిండమునకును శెాచమృత్పిండములకు 
గలశసంభవ! యుసిరికకాయలంత 

మాన మని చెప్పుదురు కర్మమర్శవిదులు. 200 ॥ 


వ. అనుష్టంబులు నఫేనంబులు నబుద్చ్బుదంబులు నక్షారంబులు నలవణంబులు 
నకలుషంబులు నదుర్గంధరసంబులు నయిన యుదకంబులు, నగక, నిలుచుండక, 
మాటలాడక, వెలిజూడక, వంగక, (తెలుచుండక,) వేగిరపడక, యజ్ఞోపవీతంబు 
విడువక, ప్రసారితపాదుండు గాక, బహిర్ణానుండు గాక, చప్పుడు గాకుండ ముమ్మాజు 
బ్రహ్మతీర్థంబున హృదయపర్యంతంబు డి గ్గశుద్దిబుద్ధ్యర్ధంబు ప్రాశించునది. 
అనంతరీంబ యంగుష్టమూలదేశంబున నినుమాజు [9 *గండేసేలంబున ని నిరియించిన 
యోష్టాధరంబులు ముమ్మాణు స్పృశించి యనంతరంబ కుడీచేతం బుడిసిలించిన 
యుదకంబు వామహస్తసంపుటంబున నినిచి దక్షిణవామపాదములయందు 
మూర్జంబునందునుం బ్రోక్షించునది. * మజియు ముమ్మాటికి వామహస్తోదకంబు 
స్పృశీంచుచు నంగుళీత్రయంబున న్యాసంబును, దర్దన్యంగుష్టంబుల 


నాసికారంధ్రంబులు, నంగుష్టానామికాగ్రంబులం జక్షుశ్ళూత్రంబులును, 
గనిష్టాంగుష్టయోగంబున నాభీరంధ్రంబును,  హస్తతలంబుస హృదయంబును, 
నంగుళ్యగ్రంబుల మస్తకోభయస్కంధంబుల ముట్టునది. కొంద అనుష్టానపరు 
లీచతుర్వింశత్యాచమన క్రియలందు. గేశవాదిచతుర్వింశతినామంబు లుచ్చరీంతురు. 
అవి క్రమంబున నంభఃప్రాశనత్రయంబునం గేశవ నారాయణ మాధవనామంబులుం 
గపోలమార్లనద్వ యంబున గోవిందవిష్టునామంబులు, 
నంతరాధీస్టమార్దనత్రయంబున మధుసూదనత్రివిక్రమవామననామంబులు, 
వామహస్తోదకధారణంబున శ్రీధరనామంబును, దక్షిణవామపాదోదకప్రోక్షణంబున 
హృషీకేశపద్మనాభనామంబులును, శిరఈప్రోక్షణంబున దామోదరనామంబును, 
నంగుళీత్రయాస్యస్పర్శనంబున సంకర్షణనామంబును, 
దర్జన్యంగుష్టనాసారంధ్రద్వయస్పర్శనంబున వాసుదేవప్రద్యుమ్నేనామంబులు, 
ననామికాంగుష్టచక్షుశ్ళో త్రస్సర్శచతుష్టయంబున 

ననిరుద్ధపురుషోత్తమాధోక్షజ నారసింహనామంబులుం, 
గనిష్టాంగుష్టనాభిరంధ్రస్సర్శనంబుల నచ్యుతనామంబును, 
హస్థతలహృదయస్పర్శనంబున జనార్దననామంబును,  _ గరాగ్రశిరన్స్పర్శ్భనంబున 
నుపెంద్రనామంబును,  నంగుళ్యగ్రస్కంధన్సర్శద్వయంబున  హరికృష్ణనామంబు 
లుచ్చరింతురు. ఇది యాచమనప్రకారంబు. |॥201॥ 


తే, శుద్ధుం డగుహృద్గతముల భూసురుండు నీళ్ల 
గళగముల భూమిపతి తాలుగముల వైశ్యు( 
డాస్యగంబుల శూద్రుడు నొ టదియును 
నాచమనవేళయందు వింధ్యాద్రిదమన. ॥ 202 | 


తే. ముక్తకేశుండు సంవృతమూర్థగళుండు 
గాక సంక్షాళితాంఘ్రి యై క్షాసురుండు 
విమలజలముల నా నాచాంతావిధి యొనర్చ 
నర్హమగు వింధ్యశైలదర్పాపహారి! | 203 ॥ 


ఉ. తుమ్మినయప్పుడుం బురముత్రోవం జరియించినయప్టు వారిపా 
న మ్మొనరించినప్పు డశనంబు భుజియించినయప్టు నవ్యవ 
స్తమ్ము ధరియించినప్టు దురితంబులు చూచినయఫై ష పుణ్యకా 
ర్యములయషప్టు హేయములనంటినయప్పుడు వార్వేగాదగున్‌. ॥204|॥ 


సీ. చిటికెనవ్రేలియంతటి పరిణాహంబు 
పదివేళ్లనిడుపును బదును కలిగి 
త్రో ల్లి తొణ లేక తోమంగ నను వైన 
తరుకాష్టమున దంతధావనంబు 
వదనసంశుద్దికై వలయు. గావింపంగ. 


బ్రతిపద్దినంబును బర్వతిథియు 
షష్టియు నవమియు సవితృవాసరమును 
బరిహార్యములు కాష్టభక్షణమున 


తే, కర్ణదివసంబు లేక యనర్హవేళం 

బండ్లు దోమంగ వలసెనే బదియు రండు 
సలిలగండూషములు నేయ సంవిశుద్ధి 
గలుగువక్తుంబునకు బ్రహ్మకర్మనిరత! I205|| 


తే. దంతధావనపూర్వంబు తాన మాడి 
ప్రాతరారంభవేళల బ్రాహ్మణుండు 
సంధ వార్వంగ వలయు నిచ్చలును నిష్ట 
నర్థ్య మం దగు నర్కోదయంబునపుడ. |206| 


సీ. సౌభాగ్యమేధాప్రసాదసంపన్మహో 

త్సాహోదయములకు జన్మభూమి 
నవరంధ్రములయందు స్రవియించురోతచే 

శుచి గానిమేనికి శుద్ధికరము 
తేజంబు గల్పింప దీర్జాయు వానరింప 

జాలు వోసరముఖన్నాన మనఘ! 
యరుణోదయమున మూర్ధాభిషేక మొనర్చి 

తగును జేయగ మంత్రతంత్రవిధులు 
తే. స్నానమున కంగకములు మృత్సంచయంబు 
నక్షతంబులు దిలలు దర్సాంకురములు 
గోమయంబును బావమానముఖంబు 
లైనబుజ్మంత్రములును వింధ్యాద్రిదమన! 207 | 


వ. విశుద్ధం బైన మృత్పిండంబు శుచిప్రదేశంబునం బెట్టి యుదజ్ముఖుండును 
బద్ధబ్రహ్మాశిఖుండును నై యద్దేవతాకంబు లైన మంత్రంబు లుచ్చరించుచు 
సలీలావగాహనంబు చేసి. ॥208॥" 


క. నేమం బొప్పంగం బ్రాణా 
యామం బొనరించునది జలాంతరమున లో 
పాముద్రాధిప! ప్రాణా 
యామంబు శ్రుతిప్రనూతయజనం బనఘా. |॥209 ॥ 


తే. మొదలి తుదియోంకృతులతోడ మూర మగుచు 
వ్యాహృతులు మూంటి నాల్లింటి నధిగమీంచి 
మంత్రరాజంబు గాయత్రి మహిమ నొప్పు 
గడుపు చల్లంగ శ్రుతివిద్యం గన్నతల్లి.॥ 210 |॥ 


వ. గాయత్రిత్రివారజపంబు ప్రాణాయామంబు, గాయత్రిదశవారజపంబు తపంబు. 
జలాంతరమున గాయత్రీత్రివారజపం బొండె (10]నిప ష్లుసంస్మరణం బొండెం జేయునది. 
స్నానానంతరంబ కారుణ్యపితృప్రీతికరంబు వస్త్రనిప్పిడనం బొనర్చునది. ఇది 
స్నానవిధానంబు. |॥|211॥ 


క. ధెతపరిధానపరుంజై 
ప్రాతస్సంధ్యను భజించి బ్రాహ్మణుడు కుశా 
న్వీతకరాంగుళియై ఖ 
ద్యోతనునకు నర్హ్య మిచ్చు నుదయింపంగన్‌. |॥212॥ 


వ. అనంతరంబ గాయత్రీజపం బాచరించునది. ॥213॥ 


తే. పగలు నిలుచుండి జపియించు నిగమమాత 
మావు గూర్చుండి జపియించు మహితభక్తి 


బ్రాహ్మణుండు సంధ్య వార్వని బ్రాహ్మణుండు 
గీసతక్కువశూద్రుండు కేవలంబు. |॥214॥ 


వ. ఈప్రకారంబునన మధ్యాహ్నకాలంబునను 


బ్రహ్మవిష్టుమహేశ్వరుల 


నింద్రాదిదిక్సాలకుల మరిచ్యాదిమహర్షుల మన్వాదిమనువుల సలిల తర్పణంబులం 
దృప్తిం బొందించునది. చందనాగేరుకర్భూరగంధోన్మిశ్రితంబు అగుజలంబులు 
తర్పణార్హంబులు. దైవం బార్గంబు బ్రాహ్మంబు పైతృకం బనుతీర్ధకంబుల 


దేవాదితర్పణంబులు నాచరించునేది. ||215॥ 


ర్‌ 


ఛందంబు త్రిష్టుపు చంద్రికాచ్చచ్చాయ 
యభిరామ మభినవయౌవనంబు 

రుద్రుండు దేవత భద్ర మాకారంబు 
కశ్యపుండు మహర్షి గన్ను నొసలు 

నాపాదమస్తకం బఖిలాంగకంబులు 
'నధ్వర్యుశాఖాక్షరాత్మకంబు 

లాంబోతు వాహనం బవతంసకుసుమంబు 
తరుణనిర్మలసుధాధామరేఖ 

తే. తరణిబింబంబు గగనసౌధంబుమీందం 

బసిండికుంభంబుచందంబు పరిఢవింప 

గానవచ్చినమధ్యాహ్నకాలసంధ్య 

యందు సావిత్రి కఖిల విద్యాసనాథ. |॥|216 | 


తే. పచనపావకుం బ్రజ్వలింపంగం జేసి 
వైశ్వదేవం బొనర్చంగ వలయు నిష్ట 
జణక కో ద్రవమాషనిష్పావకములు 
తైలలవణంబులును గావు తద్విధులకు. |217॥ 


తే. అగ్నికార్యం బొనర్చి యనంతరంబ 
హంతకారంబు నిష్టం జేయంగ వలయు 
హంతకారం బొనర్ప బ్రహ్మాదు లైన 
త్రిదశముఖ్యులు తృప్తి బొందుదురు సూవె!॥218॥ 


తే. హంతకారం బనంగం బదాయిగళ్లు 
కలశభవ! నాల్గుగళ్లు పుష్కల మనంగ 
గ్రాసమాత్రంబు భిక్ష యక్షయ్య మండ్రు 
ధాత్రిబృందారక! తదన్నదానఫలము. | 219 ॥ 


క. బలిహరణము సేయంగం దగు 
గలశీసుత! వైశ్వదేవకర్మాంతమునన్‌ 
నిలయబహిర్భాగంబున 
జలధారాసంయుతముగ శ్రద్ధాపరతన్‌. ||220 ॥ 


సీ. కైసేసి యంబువైక్లబ్యంబు నొందక 
యుచితఎరిక నంఘ్రు లుర్వి మోపి 
యొండేని ప్రాజ్ముఖం బొండె నుదజ్న్ముఖం 


బగుచుం గూర్చుండి సాజ్యాభిఘాత 
మభ్యుష్ణమగు విశుద్ధాన్న మాపోశన 
పూర్వంబుగాం బ్రాణమును నపాన 
మును నాది యగుధాతువుల క్రైదిటికిం దృష్తి 
యావహిల్లంగ స్వాహాంతములను 
తే. బంచవాయునామంబుల( బరమనిష్ట 
వేల్పు విప్రుడు దర్భలు వ్రైలం బూని 
యశనకబళాహుతులు జఠరాగ్నియందు 
గుణము నగుణంబు నెన్నండు గుడుచునపుడు. 221 | 


తే. కడుపులో గాలి కొకకొంత యెడము విడిచి 
యన్నపానియముల౦ దృష్తి యావహిల్ల 
నవని నిర్ణరు( డనుపాన మాచరించు. 
దక్ర మైనను శీతలోదకము నైన. ॥222॥ 


తే. ధరణి నిర్దరుం డమృతాభిధానశబ్ద 
పూర్వమంత్రంబు సముచితంబుగ( బరించి 
సగము ప్రాశించి యుదకంబు సగము భూమి 
విడువవలయును హస్తంబు గడిగికొనక. |223 ॥ 


వ. అప్రక్షాళితదక్మిణహస్తాంగుష్టమూలంబున నిష్ట్యూతం బైన యాసలిలం 
బపుణ్యనిలయం  బైనరౌరవంబునం  బడద్మార్శుదనివానులైన  పితరులకుం 
దృప్తినావహించు. చేతులకు వార్చి యాచమనంబు సేసి శుచియై కర్కరీసలిలంబు 
వలకాలి పెనువ్రేలి మోపి ధార లెత్తునది. అద్దార యయ్యంగుష్టంబు నాశ్రయించిన 
యంగుష్టమాత్రుం డగు పురుషుం బరితోషింపంగజేయు. అనంతరంబు బొడ్డు 
నివురుకొనుచుం బ్రాణాపానసమానోదానవ్యానంబులు సంతుష్టిం బొంది నాకు నానందం 
బొసంగుం గాత మని యాశీర్వదించుకొనునది. తాంబూలచర్వణంబులం 
బుణ్యకథాశ్రవణంబులం బ్రొద్దు పుచ్చునది.॥224॥ 


తే. వర్ణములలోన బ్రాహ్మణవర్ల మెక్కు 
డాశ్రమంబులలోన గార్హస్థ్య మధిక 
మనఘ! లక్షణవతి యైన యాలు సూవె! 
తగినయవలంబనంబు తద్దర్మమునకు. ॥225 ॥ 


స్త్రీలక్షణనిరూపణము 


వ. పాదతలంబులు రేఖ లంగుష్టాంగుళినఖంబులు మీంగాళ్ళు గుల్భంబులు పిక్కలు 
జంఘలు రోమంబులు జాను లూరులు కటి నితంబంబు జఘనంబు భగంబు వస్తి 
నాభి కుక్షి పార్వంబు మధ్యంబు వళులు రోమావళి హృదయంబు వక్షొజద్వయంబు 
చూచుకంబులు జత్రుస్కంధకక్షమణిబంధద్వయంబు మీ(జేతు లరచేతులు కృకాటిక 
కంఠంబు చిబుకంబు హనువులు కపాలంబులు వక్త్రం బుత్తరోస్టాధరోస్టంబులు జిహ్వ 
తాలువులు హసితంబు నాసిక కన్నులు పక్ష్మంబు భ్రూకర్లలలాటశిరోరుహంబు లను 
నబువదియాబంగంబులు లక్షణాన్వితంబులు గావలయు. అట్టిలక్షణవతియైనభార్య 
గృహలక్ష్మి. అట్టి గృహిణికతంబునం గదా గృహస్థుం డిహపరసౌఖ్యంబులకు భాజనం 
బగు నని చెప్పి కుమారస్వామి కుంభసంభవున కీ ట్లనియె. 226 | 


తే. ఇన్నిపాటులం బడంగ లే దిల్వలాసు 
రారి! వర్ణాశ్రమన్థుల కలఘుమతుల 
కూర్భ్వలోకంబు ముక్కున నూర్పుగాలి 
యుడీగినప్పుడె కాశియం దొదవు ముక్తి. 227 | 


వ. అని సదాచారవర్లనం బొనర్చి కుమారుం డింక నేమి యడిగెద (వడుగు మనిన 
గుంభసంభవుండు జ్ఞానకారణంబు లెయ్యవి? యని యడిగినం గుమారుండు. | 
228|| 


యోగనిరూపణము 


తే. అఖిలవేదాసువచనంబు యజ్ఞపరత 
బ్రహచర్యెకనిష్ట తపంబు దమము 
శ్రద్ధ యుపవాస మపరతంత్రత శమంబు 
కలశసంభవ! విజ్ఞానకారణములు. ||229|| 


తే. ధర్మనిర్మలహృదయ! శ్రోతవ్య మాత్మ 
తారక బ్రహ్మనిష్థ! మంతవ్య మాత్మ 
సర్వశాస్త్రప్ర ణ! ద్రష్టవ్య మాత 
దంభరహిత! నిదిధ్యాసితవ్య మాత్మ. |॥|230॥ 


వ. ఆత్మావలోకంబునకు యోగాభ్యాసంబు పరమసాధనంబు. |231॥ 


సీ. కుంభినీధరగుహాక్రోడాటవి నికుంజ 

గర్భవాసము గాదు కారణంబు 

గ్రంథతాత్పర్యపర్యాలోచనక్రియా 
కర్మ్శతంత్రము గాదు కారణంబు 

దానంబు వ్రతము నధ్వరము లోనుగం గల్లు 
కర్శకాండము గాదు కారణంబు 

నాసాగ్రసంవీక్షణంబు నాసాబంధ 
కల్పనంబును గాదు కారణంబు 


తే. మౌనమును శౌచమును యంత్రమంత్రములును 
గావు కారణములు యోగకలనమునకు 
నిశ్చయంబును నభియోగనిశ్చలతయుం 
గడశయును నప్పనము గాని కలశజన్న్మ!॥232 | 


తే. ఆత్మం దప్పించి యెణు/గ6 డన్యంబు నెవ్వం 
డాత్మసంతుష్టుం డెవ్వం డహర్నిశంబు 
నాత్మ నాత్మనె కను నెవ్వం డాత్మమిథునుం 
డెవ్వం డాతండు యోగలక్ష్మీశ్వరుండు. ॥233॥ 


వ. కొంద జాత్మమనస్సమాయోగంబ యోగం బండ్రు. కొందు వప్రాణాపానసమాయోగంబ 
యోగం బండ్రు. కొందజు విషయేంద్రియసమాయోగంబ యోగం బండ్రు. కొందు 
పరమాత్మక్షేత్రజ్ఞసమాయోగంబ యోగం బండ్రు. యమనిసియ 
మాసనప్రాణాయామప్రత్యాహారధ్యానధారణసమాధులుం గొంద 


జఅనిమిదియోగాంగంబు లండ్రు. నామతం 
బాసనప్రాణాయామప్రత్యాహారధ్యానధారణాసమాధు లాజంగంబులు. అందు 
బ్రథమాంగం బైనయాసనంబు స్వస్తికాసనంబు, గోముఖాసనంబు, పద్మాసనంబు, 
వీరాసనంబు, 'సంహాసనంబు, భద్రాసనంబు, ముక్తాసనంబు, మయూరాస నంబు, 
సుఖాసనం బన బహుభేదంబులం గలిగియుండు. ఇం దొక్కయాసనంబున నాసీనుండై 


యోగి యోగం బభ్యసించునది. దంశమశకాకీర్ణంబు గాక, 
కేశభస్మాంగారకీకసాదిప్రదూషితంబు గాక, జనసంకులంబు గాక, 
సర్వబాధావిరహితంబై సర్వేంద్రియసుఖావహంబై మనఃప్రసాదజననంబై 


కుసుమస్రగ్వాసనాధూపధూమమేదురంబైన ప్రదేశంబున నతితృప్తుండును, 
నతిక్షుధార్తుండును, విణ్మూత్రబాధితుండును, జింతాకులుండును గాక, 
నిమీలితాక్షుండై దంతంబులు దంతంబులం గూర్చక యింద్రియగ్రామంబు నియమించి 
ప్రాణాయామంబున కుపక్రమించునది. | 234|॥ 


తే. యోగి యియ్యయ్య మరగించి యునుపవలయు( 
గుక్షిగోళంబులో గాలి కుంభకమున 
బలిమి నిలిపిన రోమకూపముల వెడలి 
యవే ప్రకల్పించుం గుష్టాదు లైనరుజల. |235 ॥ 


ఉ. ఎంతయు ఘోరమైన విపినేభము మెల్లన మస్తరించి మా 
వంతుడు కంఠపీఠి గుటీవైచి సుఖంబున నెక్కునట్టు ల 
శ్రాంతము యోగసాధకుండు ప్రాణసమీరణముల్‌ నిసర్గదు 
ర్దాంతము మ(కు)స్తరించి యవధానము మై ధరియింపంగాందగున్‌. ॥236॥ 


తే. కడంగి సవ్యాపసవ్యమార్గముల వెలికి 
యాన మొనరించు. గావున బ్రాణ మొయ్య 
జంద్రనాడికం బూరించి సాధకుండు 
భానునాడిక విడుచు. బ్రాణానిలంబు. | 237 ॥ 


సీ. నలినాదినానాసనంబులయందును 
గ్రమముమై దేహదార్థ్యము వహించు 
బ్రాణానిలాయామపరిపాటి విదళించు 
నందంద కలుషసంహతుల నెల్ల 
బ్రత్యాహృతిక్రియాపాటవంబున జేసి 
పావనత్వంబు చేపట్టు మేన 
ధారణావిధిధురంధరితాబలంబునం 
జన మైనచిత్తంబు దిరము సేయు 
తే. ధ్యానమున నిశు జూచి సమాధియుక్తి 
గర్వనిర్మూలనక్రియాకర్మశూర 
మైన మోక్షంబు గాంచు వింధ్యాద్రిదమన! 
[11]సాధకుని కిది యోగాంగషట్కఫలము. ॥238॥ 


తే. దహని యన భ్రామణి యనంగ స్తంభని యన 
శమని యనం బ్లావని యనంగ సంయమీంద్ర! 
ప్రాణపవమానధారణ లైదు గలుగం 
జెప్పుదురు యోగసిద్ధాంతసిద్ధమతులు. 239 ॥ 


ఆ. ఉడ్డి యానముద్రయును మహాముద్రయు 
మూలబంధగగనముద్రికలును 
సారతరవివేక! జాలంధరంబును 
ననగ యోగముద్ర లైదు సుమ్ము. 240 ॥ 


న్‌ నాడీశోధనంబునకుం జంద్రసూర్యసంఘటనంబునకు రసపోషణంబునకు 
మహాముద్రకపాలకుహరంబున జిహ్వాప్రవేశంబు సేసి 
బ్రహ్మరంధ్రధ్రువేందుమండలసుధాధారానిష్యంద(న )౦ బాస్వాదించుటకు నభోముద్ర; 
అదియ ఖేచరీముద్రయు. ఉడ్డీనం బగుమహఃఖగంబు నహోరాత్రంబు నిలుపుటకు 
నుడ్డీ యానముద్ర "నాడీజాలంబు ధరించుటకు జాలంధరంబు. అపానమూలంబు 


బంధించుటకు మూలబంధంబు. ఈయైదుముద్రాబంధంబులు 
సమాధినిష్టాకారణంబులు; [12]బిందుస్థిరీకరణకారణంబులు, 


గంధవహధారణాధురంధరంబులు. |॥|241 | 


తే. ఊర్హ్వమున నున్నప్రాణంబు నొడిచి తివుచు 
క్రిందే నున్నయపానంబు గిట్టి పట్టి 
యూర్థ్వమున నున్నప్రాణంబు నొడిచి తివుచుం 
గ్రెంద నసేన్నయపానంబు గిట్టి పట్టి.॥242 ॥ 


క. మానక జీవుడు ప్రా 
పానంబులచేత( దివియ(బడు వెలుపలికిన్‌ 
లోనికి నెక్కుచు డిగ్గుచుం 
బౌనపున్యమునం బడనిపాటులం బడుచున్‌. 243 | 


వ. హంకారంబున బహిర్గమనంబును సకారంబున నంతర్గమనంబును జేయుచు 
హంసహంస యను ప్రణవాక్షరమూలభూతం బగునజపామంత్రంబున దివారాత్రంబు 
లిరువదియొక్కవెయునార్నూయివారంబు  లుచ్చాసనిశ్చ్వాసరూపంబున జివుండు 
జపించు. అమ్మహామంత్రంబు సంకల్పమాత్రంబున. | 244|॥ 


సీ. విను దూరవార్తలు వీక్షించు దవ్వుగా 
నడుచును శతయోజనములు గదియ 
నశ్రుతం బగుశాస్తమైన వక్కాణించు 
గౌరవం బొందు లాఘవము+ జెందుం 
బరకాయముల౦ జొచ్చుం బక్షికీటమృగాది 
బహుజీవజాతులభాష లెజుంగు 
దివ్యగంధంబు దివ్యతేజము దివ్య 
కర్మంబులును దివ్యకళయు. దాల్చు 
తే. మోక్షనగరిమహాద్వారముఖకవాట 
విఘటనాలోహకుంచికావిభ్రమమున 
నుల్లసిలుచుండును షడంగయోగవిద్య 
నభ్యసించిన సాధకుం డద్రిదమన! | 245 |॥ 


వ. ఇది యాభ్యంతరం బైనముద్రాస హితషడంగయోగంబు. ఇంక బాహ్యం 
బైనషడంగయోగంబు వివరించెద. |246॥ 


తే. విశ్వభర్త విశాలాక్షి విబుధగంగ 
దండపాణి చమూనాయకుండు డుంఠి 
కాలభైరవదేవుండు కలశజన్మ! 
కాశినగరి షడంగయోగమున నెజుంగు. ||247 || 


తే. విశ్వనాయక దేవత్రివిష్టపేశ 
వీరకదారనాయకోంకారకృత్తి 
వాసు లిల్వలదైత్యవిధ్వంన! మజీయు. 
గాశినగరి షడంగయోగముగ నెజుంగు. |॥248 | 


సీ. వారాణసీపురవాటిసంచారంబు 
ఖేచరీముద్ర యక్షిష్టచరిత! 
వేగ మై యానందవిపినంబునకు రాక 
భద్ర! యుడియానబంధముద్ర 
కాశికానికటగంగావాహినీవారిం 
దల ధరించుట జలంధరము ఘటజ! 
శివరాజధానిం జేసినసద్వ్రతంబులు 
మూలబంధంబు సన్మునివరేణ్య! 
తే. నహుషదమన! మహాశ్శశానంబుమీంద 
భక్తిముద్ర మహాముద్ర పరమయోగ 
విద్యను షడంగముద్రికాన్వితము గాంగ 
నీకు. జెప్పితి దృఢముగా నిలుపు మాత్మ. ॥|249॥ 


వ. అనిన నగస్త్యుండు. |॥250॥ 


క. ఆయురవసానకాలం 
బేయనువున దెలియవచ్చు నెరిగింపుము గాం 
గేయ! యరిష్టాగమనము 
లేయపశకునములు చూచి యెజుంగంగం దగున్‌. ||251॥ 


వ. అనిన గుమారుం డతని కిట్టనియె. |252 | 


కాలజ్ఞానకథనము 


తే. వామనాసాపుటమున నెవ్వానికి నొగి 
గాలి యుచ్చా వ్రైననిశ్ళా వైసగతి జరించు 
బింగళానాడి నడువదు పెద్దయేని 
వాడు మూండబ్దములకు నిర్వాణ మొందు. |253॥ 


తే. ఒండె మూండహోరాత్రంబు లొండె నేని 
రెం డహోరాత్రములు సంచరించు హేళి 
నరుని కవ్వని కొక్కవత్సరముగాని 
బ్రతుక డండ్రు సుధర్శిణప్రాణనాథ! |॥254|॥ 


క. నాసాపుటయుగమున ని 
శ్శాసోచ్చ్వాసానిలములు సరియై నడుచున్‌ 


వాసరము లెవ్వనికిం బది 
మాసత్రితయమున వాండు మరణము. బొందున్‌. 255 ॥ 


క. ప్రాణానిల మెవ్వనికిని 
ఘ్రాణపుటీయుగ్మకమునం బ్రవహింపక సం 
క్షణంబై నోరవెడలుం 
బ్రాణ మతండు దొజంగు వాసరత్రితయమునన్‌. |॥256॥ 


తే. అదిరిపా టెవ్వం డీక్షించు నాకసమున 
హారికపుం గృష్టపింగళుం డైనపురుషు 
నాతనికి వత్సరద్వయం బవధి సూవె! 
ప్రాణధారణమున కిల్వలాసురారి! |257 ॥ 


ఉ. తుమ్మును నింద్రియంబు నిజతోయమలంబులు నొడెనొడె మూ 
త్రమ్ము మలమ్ము దుమ్ము బలదార్థ్యము చాలక యెవ్వండేని నొ 
క్కుమ్మడి సుత్తృంచు నత డుండండు ప్రాణముతోడంగూడి యే 
కమ్మగు వత్సర[13]మ్ము గడగాంచిన పిమ్మట వాసరార్ధమున్‌. |258॥ 


ఉ. కాన డరుంధతిన్‌ ధ్రువుని: గానండు విషుపదత్రయంబునుం 
గానండు మాతృమండలముం గానండు కన్నులు గల్లియుండ నే 
మానవుం డమ్మనుష్యునకు మాసములాజు విరామ మొందంగాః 
గానంగ వచ్చుం గుంభభవ! కాలునిబంధురసౌధవీథికల్‌. 259 ॥ 


తే. దృఢవివేక! యరుంధతీదేవి జిహ్వ 
నాసికాగ్రంబు ధ్రువుం డిల్వలాసురారి! 
విష్ణుపద మది భ్రూమధ్యఏథి యనఘ! 
మాతృమండల మక్షిపక్ష్మము మునింద్ర! ॥ 260 | 


న్‌ అసితాదివర్లంబు నామాదిరనమును 
నన్యథాభావంబు నందెనేని 
దంతో ష్టకంధరాతాలుజిహ్వా[14] గ్రంబు 
లారొ క్కవర్ణ్లంబు నందెనేనిం 
గరజేంద్రియంబులు కనుదోయికొలుకులు 
ధూమధూమ్రత్వంబు దొరసెనేని 
నాఖండలీయకం బగుధనుఃఖండంబు 
నభమున న్నెరయం గన్పట్టెనేని 
తే. నాఖుమాసములకు మర్ష్యుం డస్తమించు 
వేగ యేతెంచి యూసరవెల్లి తొండ 
పాదములనుండి తలదాశం బ్రాశెనేని 
యతండు షణ్మాసముల జూచు యమునిపురము. ॥261॥ 


తే. జలక మాడినపిమ్మటం జరణములను 
హృదయమున నీళ్లు వేగంబ యివురువారు 
దర్పణమునీడ తోచు నాతామ్రకాంతి 
నెవ్వనికి వాండు నార్నెల్ల కేగు దివికి. ॥262॥ 


వ. 


కు 


వ. 


తే. 


ర్‌ 


మజి ఛాయాప్రకంపంబు, మతిభ్రంశంబు, చంద్రద్వయ సూర్యద్వయదర్శనంబు, 
పగలు తారకావీక్షణంబు, రాత్రి తారకానభివీక్షణంబు, గంధర్వనగరావలోకనంబు, 
పిశాచనృత్తవీక్షణంబును, శ్రవణధ్వనిహాని, స్వప్నంబునందు. 
బిశాచఖరవాయసభూత ప్రేతశునకగ్భృధ్రగోమాయుబాధ, 
పాంసురాశియూపదండవల్నీకాధిరో హంబుం దైలాభ్యంజనముండనంబులు 
మరణసూచకంబులు. ||263॥ 
ఈదుర్నిమిత్తములతో 
నేదైనను నొకటి గాంచి యెదలోనం గడున్‌ 
ఖేదము నొందక నరుడు ప్ర 


మోదమునం గాశినగరమున కేగందగున్‌. |264॥ 


అని చెప్పిన మహాత్మా! యీ ప్రపంచంబు నిర్వికల్పంబు నిరాకారంబు 
నిరస్తసమసస్తోపాధికంబు. నిత్యంబు నగుపరబ్రహ్మం బేక్షేత్రంబును 
నాశ్రయించియుండు, నెక్షేత్రంబునంద లలాటనేత్రుండు 
తారకబ్రహవిద్యావర్లకర్లేజపుండై కిటపతంగక్రిమిసరీస్ఫపాదు 
అగునానావిధజంతువులకుం బ్రాణాంతకాలంబున నభయం బొసంగు, నేక్షేత్రంబునకు 
నుత్తరవాహిని యనవియత్తటిని యుపకంఠంబునం గంఠముక్తాకలాపంబునుం బోలె 
బ్రవహించు, నేక్షేత్రంబున కభ్యర్థంబున  మణికర్ణికాతీర్థంబు  తీర్థరాజంబు 
రజనీకరకిరణసందోహదానదీక్షాధురంధర 
వినిర్మలకబంధకల్లోలమాలికాస్సాలితమహాదేవదివ్యలింగ 
శతసహస్రలక్షకోట్యర్శుదన్యర్చుదంబై మహోత్కదంబు( గావించె, 
నట్టియవిముక్తక్షేత్రంబు మహిమ యింకను వినవలతు నానతిమ్మని ప్రార్థించినం 
గరుణావశంవదుండై శిఖివాహనుం డతని కి ట్లనియె. ||265॥ 


దివోదాసవర్ణవము 


బ్రాహ్మణోత్తమ! బ్రహ్మకల్పంబునందు 
మనువు స్వాయంభువునికాలమున ధరిత్రి 
యణఖువదేండు లనావృష్టి యైనకతన 

దారి వందురి కడునుపద్రవము నొందె. 266 | 


అంభోధితీరంబు లద్రికాననములు 
నాశ్రయించిరి పేద లగుచు మనుజు 
లంగళ్లయందు మిట్టాడ మానిసి లేక 
గుడియు. బాడును జిక్కం జెడియె నూళు 
లుద్యానములు వాపికోదకంబులు లెక 
వృక్షవాటంబులు వెరలు పోయె 
వ్యాఘ్రాదు లైనక్రవ్యాదహింస్రమృగంబు 
లెచ్చోటం జూచిన నేవు మిగిలె 
తే. సంతతము దాను సృజియించు జంతుకోటి 
కణవుపాల్పడి మోమును కాళ్లు వాయి 
వండంగాం దిన్న బూరెలవరున నడంగ 
భ్రమసి దిట దప్పి నివ్వెజపడియె ధాత. 267 ॥ 


తే. రాజు లేనికతంబున రాష్ట్రములకు 


వ. 


ర్‌ 


నన్నిటికి బాధగా ధరితంతరమున 
వ్రాలె నజువదియేండు లవగ్రహంబు 
కాచె వెలిపుచ్చ నొకభంగి గాక యుండ. |॥268॥ 


అప్పుడు చింతాక్రాంతుం డై జగద్యోని ప్రజాక్షయంబున యజ్ఞాదిక్రియ లుచ్చాటనం 
బయ్యె, సవనాదిక్రియానాశనంబును నధ్వరభుజులు భూప్రజలం " బొలె 
హవిర్భాగాద్యభావంబున బుభుక్షాక్షోభంబు వహించిరి. ఇంక నేమి సేయుదు? ఒక్కనిం 
బట్టంబుగట్టనినాండు సర్వసర్వంసహామండలంబును నాఖండలుండు 
వర్షింపకుండుటం జేసి యెండి బెండుపడిపోవుచున్నయది. 
నిఖీలక్షో ణీచక్రరక్షణైకదీక్షాధురంధరుం డైన యంతటివాం డెక్కడం గల్గునొాకో? యని 
యన్వేషించి మనుజవంశంబున రిపుంజయుం డనువాని 
నౌదార్యశౌర్యధైర్యాదిగుణగరిషస్టుం గాంచి సబహుమానంబుగా నతని కిట్టనియె.॥ 
269 || 


మనువంశమకుటమండన! యోరిపుంజయ! 
ధర యేలు లవణాద్ది గరుసు గాంగ 
మత్స్రసాదమున సామర్థ్యం బతీంద్రంబు 
కలకాలమును నీకు: గలుగంగలదు 
బర్హిర్ముఖస్నేహపరివృత్తితో దివో 
దాసౌఖ్యవిఖ్యాతిం దాల్తు వీవు 
వాసుకితనయ విలాసినీరత్న మ 
నంగమోహిని మ యగును నీకు 
తే. ననిన నంజలి చేసి మహాప్రసాద 
మనుచు బరమేష్టియానతి నాదరించి 
యిట్టు లని విన్నవీంచె ధాత్రీశ్వరుండు 
పద్మభవునకు గంభీరభాషణముల. ॥270॥ 


ఉ. నెట్టన నన్ను సత్కరుణ నీరధివేష్టిత యై యైనధాత్రికిం 


వ. 


బట్టము గట్టెదేని నొక బాస పితామహ! యాత్మ ॥ నెగ్గుగాం 
బట్టక విన్ము భోగులు సుపర్వులు క్రిందట మీంద నుండంగాం 
దొట్టవు సత్యమౌ ధరణి నొక్కరుం డున్ననుం జేయ రాజ్యమున్‌. ॥271॥ 


అనిన నట్ల యగుగాక యని బ్రహ్మ కాశీనగరంబున కేగి విశ్వనాథున కత్తెణం 
గెఖీంగించి తదనుమతి వడసి దివోదాసునకుం బట్టాభిషేకంబు సేసి 
సత్యలోకంబునకుం జనియె నయ్యవసరంబున. 272 | 


శా. చాటించెన్‌ మనువంశవర్ధనుండు విశ్వక్షో ణి నందంద ఘం 


కు 


టాటంకారము దుందుభిఢ్వనియుం గూడ న్వేగమై దేవతా 
కోటు ల్మేదిని నున్న దప్పగుంజుండో కోపంబు పాపం బుపా 
త్తాటోపంబుమెయిం గుటుంబసహితం బై చేరుండో నాకమున్‌. ॥273॥ 


పాతాళమునకుం జనరో 
వాతాశను లెచటికేని వలసినయెడకున్‌ 
భూతము లేగరొ! యని య 


త్యాతతగతి జాటి రవని నధిపతిదూతల్‌. ||274॥ 


ఈశ్వరుండు నిఖిలదేవతలం గూడి మందరాద్రి కేగుట 


వ. ఇవ్విధంబున దివోదాసదాసులు 
కాశీన్రీశైలకుంభకో శో ణార్కపుండరీకపురపాండురంగమ హాకాళకా ళహస్తికాంచీ వేంకట శ్రీరం గవకీ 
ఘంటాపథంబుల ఘంటాడిండిమధ్వనులతోడం గూడంజాటిన 
బ్రహ్మదత్సవరానుభావంబునం గుటుంబసహితంబు 
త్రంబకబతాంబరహేరంబభైరవదుర్గావీరభద్రప్రధానులగులనిర్ణరులు 
దమతమచిందంబులతో 
దుందుభివేణు విణామృదం గకాంస్యకాహళఢక్కాహుడుక్కానకంబుల మోత 
దిక్తటంబుల దీటుకొనం గిరీట బీరరమణీయఘటితమణి మయూఖరేఖాపుంజంబు 
గలసి యరసంజపొడవువేడబంబు విడంబింప వెల్లజగజంపుగొడుగుల పెల్లును, 
డెక్కియంబుల పెక్కువయు, నాలవట్టంబుల డాలును, సీవికుల ఠేవయుం 
దాలవృతంబుల డంబును, “దాంబూలకరండంబుల పొంకంబును, 
గర్కరీకళాచికాపీఠగండోపథానమణిముకురశయ్యాకటాహంబుల కల్మియు, 
మహైశ్వర్యంబుం బ్రకటింప నిలింపమార్గంబున సవాహనులు, సాయుధులు, 
సపరివారులు, సశక్తులు, సాలంకారులునై కాశీపటణంబున  కేతెంచి 
విశ్వేశ్వరాదేశంబున _ నెచ్చోటికైనను జనువారై  గంగాతీరంబున  విడిసిరి. 
కానీశ్వరుండును  నేకక్రియాఫలద్వయంబు నీంజాలునట్టిప్రకారంబు విచారించి 
యటకుమున్న పెద్దకాలంబునం యవిముక్తక్షేత్రంబునందునుంబో లె 
నిజశిఖరదేశంబునం దా నధివసించుట ఫలంబుగాం గోరి తన్ను నుద్దేశించి 
ఘోరవీరతపంబు చేసినమందరాచలంబు కృతార్థం బగునట్లు నగ్గిరీంద్రంబునం దుండి 
దివోదాసు ప్రతిజ్ఞ చెల్లించువాడై తత్కాలసన్నిహితం బైన 
నానాదిగ్దేశదేవతాసమూహంబుః గనుంగొని యి ట్లనియె. 275 ॥ 


ఉ. ఓసురముఖ్యులార! కమలోద్భవుం డాదర మొప్పంగా దివో 
దానున కిచ్చినాండు వసుధాతల మెల్ల జగద్ధితార్థమై 
రాసుతుం డాతం డీభువనరాజ్యభరంబు వహీంచునప్ట 
వాసురసిద్ధసాధ్యగరుడాదుల వెల్పులం బన్నగేంద్రుల a || 


తే. ఆజ్ఞ వెట్టినం గాని రాజ్యంబు సేయ 
బహుముఖం బైన రాజ్యంబు పదిలపడదు 
ఫణులు పాతాళమున నుండ( బాడివారు 
నిర్ణరులు నాకమందున నిల్చువారు. |॥277॥ 


వ. అని వరంబు వేడిన బితామహుండును నాయనుమతి నతని కభిప్పితార్థంబు 
నొసంగె నని యానతిచ్చి. ॥278॥ 


స మహనీయరుద్రాక్షమాలికాభరణులు 
భస్మత్రిపుండకోద్భాసితులును 
వికటపాటలజటామకుటవర్దనులును 
సముదీర్హశార్దూలచర్మధరులు 
దంతనిర్శితయోగదండమండితులును 
ననిలభుగృహ్మసూత్రాన్వితులును 


నాసాశిఖాగ్రవిన్యస్తలోచనులును 
బంచాక్షరీమంత్రపఠనపరులు 
తే, నైనప్రమథులు | గొలిచి రా నగజతోడ 
నందికేశ్వరు నెక్కి యానందలీల 
సకలజగదీశ్వరుండు పర్ణన్యులిల 
సుందరాద్రికి? గదలె సమగ్రమహిమ. 279 ॥ 


వ. మజీయు సారస్వతేశ్వరుండు, రత్నజాతీశ్వరుండు, _సప్తనాగరేశ్వరుండు, 
శైలేశ్వరుండు, త్రిపురేశ్వరుండు, బాణేశ్వరుండు, ప్రహ్లాదేశ్వరుండు, భృంగీశ్వరుండు 
మొదలైన పరమేశ్వరులు, దివ్యజ్యోతిర్లింగమూర్తులు, 
శతసహస్రలక్షకోట్య ఫ్‌ విశ్వేశ్వర శ్రీమన్‌  మహాదేవు 
ననుగమించిరి. . లోలార్కకేశవులును,  విశాలాక్షియు, _ డుంఠివిఘ్నేశ్వరుండును, 
దండపాణియుం గదలిరి. అందజువేల్పు లిరుపక్కియలనుం బిజణుందనుం గూడి రాం 
గాశీశ్వరుండు. |॥280॥ 


ర్‌ 


లవణపాథోధివేలావేష్టితంబైన 
యల్లొనేరెడుదీవి యధికరించి 
యిక్షురసాబ్ధిపరీతాంచలంబైన 
ప్లక్షాంఘిపద్వీపపరిధి గడచి 
హాలాకసోదన్వదభిమంత్రితంబైన 
శాల్మలద్వీపభూస్థలము దాటి 
ఘృతపయోరాశీసంక్షప్తావధిక వై మైన 
చంచత్యుశద్విపజగతిం జేరి 
తే. యమ్మహాద్వీపమునకు రత్నాఢ్యమైన 
మకుటమును బోలె నొప్పారుమందరమున( 
గనకకలధెతమాణిక్యకందరమున 
గాపురము సేసె శివుం డంబికయును దాను. 281 ॥ 


వ. ఇట్లు కృతనివాసుండై యిందుధరుం మ్మంచరాచలంబునందు 
మణికందరమందిరంబున విహరించుచుం బర్వత(రాజ)నందనం జూచి యి 
ట్టనియె. |॥282॥ 


సీ. నలినాక్షి! యైరావణంబుకుంభములతో 
'సరివచ్చు నీగుబ్బచన్నుదోయి 
తన్వంగి! పారిజాతప్రవాళములతో 
బ్రతివచ్చు నీహస్తపల్లవములు 
కాంత! కౌ సభమశవకందేళముతో 
నెనవచ్చు నీలే.తయిగురుమోవి 
యలినీలకుంతల! యమృతపూరంబుతో 
దొరవచ్చు నిముగ్ధసరసఫణితి 
తే. యువిద! నన ర లు గలిగె 
నంబునిధియందు నీమనో జ్ఞాంగములకు 
నిమ్మహామందరాద్రి కవ స్టంబు గాగ 
సురలు నసురులు సంబ్రతిం దరువ బట్టి. ॥283 ॥ 


చ. చణీ(బడి తీవ్రఘర్షణవశంబున నొక్కట తీంగసుట్టు నె 
త్తణులయియున్న "పాతుతరిత్రాటిమలంకల నిర్ణరాంబువుల్‌ 
గిజీకొని మిందనుండి దిగ గిన్నరకంఠి పయోధిం ద్రచ్చున 
త్తజి ఫణిరాజు చుట్టినవిధంబున నున్నది చూడు మిగ్గిరిన్‌. | 284॥ 


వ. అనియె నంత. |285 ॥ 


సీ. సోమారమయమహాిసోపానముల డిగ్గి 
పుష్కరాంబువు లొగిం బుక్కిలించి 
గ్రహతారనక్షత్రగణము నాస్వాదించి 
విధుకిరిటునిమౌలీ వెల్లిగొల్సి 
వడశుగుబ్బలిరాచవారిమూర్ధం బెక్కి 
కనఖలక్షేత్రంబుం గాగిలించి 
కాశికానగరోపకంఠదేశము డాసి 
యేడ్నూబుముఖముల నేగె జలధి 
తే. కిమ్మహానది యియ్యేటి యిరుగెల(కుల 
విడిసియున్న నల్టిక్కుల వేల్పుగములు 
నంబుధరమార్గమున నేగి రభవు( గూడ 
మందరమునకు సంభృతానందలీల. ॥286॥ 


తే. అపుడు జంబూతరుద్వీపవిపులయందు 
వాసి కెక్కినయద్దివోదాసునాజ్ఞ 
గొంది సందిని నోకకుంటి కుదీపీ పేద 
యనదబూతంబు నుండనీరైరి భటులు. |॥287॥ 


క. కోయిల. దిరుమలం బెరుమా 
కోయిల. దిరుపతుల( గుంభకోణాదికపు 
ణ్యాయతనంబుల మాయం 
బై యెక్కడం బోయెనొకొ మురాంతకుప్రతిమల్‌? |288 ॥ 


తే. మోసపోక ముసానమ్మ ముద్దరాలు 
తారె సరిసప్టు లేక పాతాళమునకుం 
దాను గొడుకులు నొకకొంత తడసె నేని 
గుతిలపజుపర నృపుబంట్లు గుదెలవారు. ||289 | 


వ. అప్పుడు చతురంతమహీమండలంబు సర్వదేవతాశూన్యం బగుటం జేసి 
విఘ్నేశ్వరావాసంబుల స్తవరాజస్తోత్రపాఠంబును, గాళికాకటంబుల 
హృల్లిఖాదిమంత్రజపంబును, శివసానంబులం 
బంచాక్షరీపంచబ్రహ్మపాశుపతా(ద్య)ఘోర[15]శారభాది  విద్యానుసంధానంబును, 
విష్వక్సేనావాసంబులం బురుషసూక్తద్వాదశాక్షరాష్టాక్షర ప్రధాననామానుస్మరణంబును 
లేక తక్కెం దక్కినవేలుపుల గుళ్లయందును సంధ్యాకాల బహుళ పటహశంఖ 
కాహళకోలాహలం బుడిగె. నేనునుం | గర్లాటదేశహాటక మణికిరీటంబును, గిష్కింధాచల 
హేమకూటమతంగగిరిప్రాంతంబును, దుంగభద్రాతటినీనైకటికంబును, 
భాస్కరక్షేత్రప్రాతివేశికంబును, బంపావిరూపాక్షదేవ 
దివ్యవికటపాటలజటాజూటకోటీపినద్ధముగ్దేందు 


లేఖామయూఖకండళగళదమృతధారానిష్యందానేక సంవర్థితసుకుమారసరళసహకార 
జంబుజంబీర నారికేళ కేసరకురవకాశోకశాగోటకుటజు పారిభద్రద్రాక్షారుద్రాక్షసర్ద 
ఖర్జూరభూర్ణబిల్వచిరిబిల్వాది తరులకుంజఖంజన్మిహిరకిరణపుంజంబు 
నగుసామిమల విడిచి, మందరాచలంబున కరిగితి. ఇవ్విధంబున దేవసంఘంబులు 
దివికిం గాద్రవేయకులంబు బలిసద్మంబునకుం బోక విని నిర్ద్వంద్వంబు, 
నిరవగ్రహంబు, నిన్సపత్నంబునుం గాం గాశీనగరంబు తనకు మొదలిరాజధానిం 
గ్లావించికొని దివోదాసుం డేకవాసర ప్రాయంబుగా వత్సరాయుతాష్టకంబు రాజ్యంబు 
సేసిన నక్కాలంబు నందు. 290 | 


ఉ. దేవత లెల్ల దక్కు. గలదీవులకున్‌ దివి కేగునట్టిచో 
బోవంగ లేక కుంటికుదుఫుల్‌ జిజబువేల్పులు దేవదానవుల్‌ 
సేవకు లై మహీవిభునిచే నధికారనియోగవృత్తికై 
జివిత మంది నిల్చిరి త్యజింపంగ వచ్చునె జన్మదేశముల్‌. 291 | 


తే. తత్పరతమీజం గొలిచి రాధరణివిభుని 
దైత్యదానవు అవధూతదానవారి 
పఠితపాఠ మాబాలగోపాల మైన 
సుద్ది పగవారిపగవారు చుట్ట అగుటి.॥292 || 


తే. విశ్వదేవగణంబుతో వేయివేజి 
వచ్చి పితృదేవతలు మహేశ్వరు. గొలిచిరి 
చులుక గా ల్వట్ట్‌ యీడ్చినం జూరు వట్టి 
వేలుదురు గాక తమవారి విడుతు రెట్లు. 293 ॥ 


స. సిద్ధు లారాజు గొల్చి ప్రసిద్ధి గాంచిరి 

గ్రహముల కత( డనుగ్రహము( జూపె 
విద్యాగురుం డయ్యె విద్యాధరుల కత 

డతడు రుద్రులకు సౌహార్దుం డయ్యె 
రక్షించె నాతడు రక్షస్సమూహంబు 

నతడు తార్జ్యులకు నాధ్యక్ష మిచ్చి 
మన్నించె నాతండు కిన్నరవ్రాతంబుం 

దుషితుల నతడు సంతోషపజీచె 
తే. నతని భూతపిశాచకూశ్మాండగణము 
ఢాకినీప్రేతరంకులు శాకినులును 
గర్కరీపాదుకావీటికాకరండ 
పేటికలు దాల్చి కొల్చిరి భృత్యు లగుచు. |॥294॥ 


వ. అవ్విధంబున రిపుంజయుండు ప్రజాపాలనంబు పరమధర్మంబుగా 
శక్తిత్రయచతురుపాయషాడ్డుణ్యంబులు కాలంబెజీంగి నడువుచు. బెద్దకాలంబు 
రాజ్యంబు సేసె. చాతుర్వర్ల్యంబును జతురాశ్రమంబులుం దమతమధర్శంబులు దప్పక 
వర్తించె. అపుడు వేల్పులు ధరావియోగవేదనాదూయమానమానసు లై మరుద్గురుం 
బురస్కరించుకొని మంతనం బుండి దివోదాసునకు రాజ్యపదభ్రంశనం 'బెవ్విధంబునం 
గావింతు మొకో యని విచారంబునకుం దొడంగిరి. అప్పుడు కార్యంబు నిర్వర్తించి 
బృహస్పతి యింద్రాదిదేవతల కి ట్లనియె. 295 ॥ 


క. ప్రాణాపానవ్యానో 
దానసమానములు తృప్తి దలకొనం జేయం 
గా నోపెడు నది యన్నము 
ప్రాణం బన నన్న మనంగం బర్యాయంబుల్‌. | 296 ॥ 


తే. అగ్ని మనలోన నొక్కరు డౌనొ కాడొ? 
చేయండే మారుతము మనచెప్పినట్లు? 
వరుణుం డెవ్వరివాండు? మువ్వురును లేక 
యోజితం బగునెబ్బంగి నోగిరంబు? |॥|297 ॥ 


వ. వరుణానిలాగ్నులు తమతమశక్తు లుపసంహరించిరేని. బిఠరపాకంబు సాగదు. 
పిఠరపాకంబు సాగక యోదనంబు పరి పక్వంబు గానేరదు. పరిపక్వాన్నంబు లేక 
వైశ్వదేవబలిహరణాదిక్రియాకలాపంబులు కుంఠితంబు లగు. హవ్యకవ్యక్తియాశూన్యు 
లైనబ్రాహ్మణులు రాజులయందు విరక్తు లగుదురు. బ్రాహ్మణులు విరక్తు లైనప్పుడ 
తక్కినవర్ణంబుల ప్రజలు వైరాగ్యంబు వహింతురు. ప్రజా(నురంజనంబునంగదా రాజు 
రాజౌట. ప్రజావిరక్తిం గోశదుర్గబలాదిసప్తాంగంబులు  పరిక్షీణంబు లగు. 
సప్తాంగపరిక్షయంబున( ద్రివర్గనాశనం బగు. త్రివర్గనాశనంబున 
నుభయలోకమార్గంబును ఖిలీభవించుంగావున. 298 ॥ 


తే. మొదల వైశ్వానరుని నిజమూర్తిశక్తి 
సంహరింపంగం దగు గాశి జనపదమున 
నగ్ని లేకున్న నోగిరం బనువుపడక 
రాజు ప్రజలును నెబ్బంగి బ్రదుకువారు. ॥299 | 


ఊఉ. చండ్రకరాన్వయాంబునిధిచంద్రుడు భూమణుం డతండు జా 
గుండియవాండు వేలుపులకోటు లసంఖ్యల్లు భూతధాత్రిపై 
నుండంగ నీక కాశిపురి నొక్కండ్లు రాజ్యము సేయు టెట్టు? ల్రీ 
దండికి మెచ్చి నారట ప్రతాపవిహీను(డు భూమిపాలు(డే?॥300॥ 


తే. అనిన నాచార్యుపలుకుల నాదరించి 
యింద్రుం డనుపంగ ధాత్రికి నేగె నగ్ని 
మొదలం గాశీపురమునకు ముట్టముణంగ 
సకలగృహముల( దినమూర్తి సంగ్రహించె. ॥|301॥ 


మ. కర మాశ్చర్యముగా బ్రతిక్షయమునం గాష్టంబులం దగ్నిదే 
వర నిప్పచ్చరమై యడంగుటయు సర్వస్త్రీలు పాకక్రియా 
పరతల్‌ దక్కిరి యాయజూక భవనప్రాగ్భొంశమధ్యంబులన్‌ 
[161వరుసం జేయరయారె వీడు నస్వధాస్వాహావషట్కారముల్‌. 302 | 


ఉ. యంత్రితభక్తిభావమున నగ్నిసమింధని సామిధేని బు 
జ్మంత్రము లుచ్చరించుచు సమగ్రతరాగణిమంథనక్రియా 
తంత్రము నాచరించి వసుధామరముఖ్యులు వీతిహోత్రు నా 
మంత్రణ సేయ లేరయిరి మచ్చరికించియు. గాశికాపురిన్‌. 303 ॥ 


వ. ఆసమయంబున. ॥|304॥ 


ఊ. భూపత్తిసమ్ముఖంబునకుం బోయి కరాంబుజము ల్మొగిడ్చి వి 
జ్ఞాపన సే సెసె నారసికసంఘము మెల్లన గొంకి కొంకి యి 
స్టాపకరోక్తి, జెప్పెడునెడం [17]గడునల్లుట నీతి యౌ ననం 
బాపలు మేదినీశ్వరులమానసముల్‌ దిరిసెంపు(బూవులున్‌. ॥305॥ 


తే. అవధరింపుము నీప్రతాపాతిశయము 
గరిమమున నోహటించియో కాని వహ్ని 
కాశికాపట్టణము నైదుక్రోశములును 
బదిల మై యుండ నోపక పాణీపోయె. ||306|॥| 


ఉ. అంబుజబాంధవాన్వయనృపాగ్రణి! బోనము నేడు సూర్యపా 
కంబున నాయితం బయినఖజ్యము భోజనశాలలోనం బ 
ళ్యం బిడినారు పంకజదళాక్షులు రెండవజాముగంట వే(మ్రో) 
యంబడె నారగింప సమయం బని యిమ్మెయి విన్నవించినన. 307 ॥ 


తే. వేల్పు లొనరించినట్టి దుర్చృత్తి యగుట 
నెజీంగి యింతియ కాకయొం డేమి? యనుచు 
నారగించె దివోదాసుం డర్కకిరణ 
తాపపక్వంబు లగుపదార్థంబు లెలమి. 308 || 


వః _భోజనానంతరంబున నాస్థానమధ్యంబునం గొలువుండి దివోదాసుండు వాసవాదులు 

సేసిన యపకారంబునకు( బ్రతిగారంబు సింతించునవసరంబున( బౌరజానపదులగు 

జను లయ్యగ్నితిరోధానంబునకు భయంపడి యమ్మహోత్పాతంబు విన్నవింప 
నేతెంచిన. 309 ॥ 


ఉ. అందట నాదరించి మిహిరాన్వయముఖ్యుండు వారియాత్మ లా 
నందము. బొంద ని ట్లనియె నాకనివాసులు సేసినట్టికీ 
డొందునె నన్ను? మీరు వెబుకుండు(డు భూప్రజలార! నేడ 
seme దహనంబు ఘటించెద యోగసంపదన్‌. ||310|॥| 


మ. అనుమానింపక యాసురాధములు మాయాకల్పనావంచనం 
బున వైశ్వానరునిన్‌ హరించిరి యవుంబో! యింతమాత్రంబులో 
నన నాయోగమహానుభావమునకున్‌ భంగంబ వాటిల్లునే! 
సనెక ల్దాంచినం బెండ్లి మానునొకొ! దుశ్చారిత్రము ల లంటిరే! ॥311॥ 


సీ, దహనన్వరూపంబుం దాల్చి యేం గైకొందు 

హవ్యకవ్యాహతు లధ్వరములం 

బర్జన్యమూర్తిం జపట్టి యే వర్షింతు 
సలిలధారలు సన్యములు ఫలింప 

శశిదివాకరులవెషంబులుం దాల్చి యే 
ఖండింతు గాఢాంధకారపటలిం 

బవసునాకారంబు భరియించి యేను బ్రా 

ణ్యంతబ్బహిర్వ్యాప్తి నాచరింతు 

తే. వేల్చులందటజు నేన యై వివిధగతుల 

విశ్వలోకంబు రక్షింతు వేయు నేల? 


యింక నౌదాని నిట నేన యేలువాఃడ 
నాగలోకంబు నాకంబు యోగశక్తి. 312 | 


వ. అని యోగవిద్యాబలంబున సర్వదేవతామయుండై దివోదాసుండు రాజ్యంబు 
సేయుచుండె. అంత నటం బరమేశ్వరుండు మంచరాచలంబునం దధివసించి 
కాశీనగరవియోగవేదనాదూయమానమానసుండై తత్సమాగమోపాయంబు( 
జింతించుచుండె నప్పుడు. |॥313॥ 


తే. అభవుం డిందుకళాధరుం డయ్యు నమర 
వాహినీధరుం డయ్యు దుర్వార మైన 
కాశికావిప్రయోగాభిఘాతజనిత 
తాపభారంబు సైరింప నోపండయ్యె. | 314॥ 


ఈశ్వరుండు యోగినులం గాశి కంపుట 


వ. అంత నొక్కనాః డద్దేవుండు గజానన, సింహముఖి, గృధ్రాస్య, కాకతుండిక, ఉష్ట్రగ్రీవ, 
హయగ్రివ, వారాహి, శరభానన, యవికేశి, శివారావ, మయూరి, వికటానన, అష్టవక్ర, 
కోటరాక్షి కుబ్బ, వికటలోచన, శుష్కోదరి, లలజ్జిహ్వ, దంష్ట్రోగ్ర, వానరానన, ముక్తాక్ష్మి 
కేకరాక్షి బృహత్తుండ, సురాప్రియ, కపాలహన్త, రక్తాక్షి శుకీ, శ్యేని, కపోతిక, పాళహస్త, 
దండహస్త, ప్రచండ, చండవిక్రమ, శిశుఘ్ని పాకహంత్రి, కాలి, రుధిరసాయిని, 
వసాధయ, గర్పభక్ష శవహస్త, అంత్రమాలిని, న్థూలకేశి, బృహత్కుక్షి, సర్పాస్య, 
ప్రేతవాహన, _ దందశూకకర, క్రౌంచి, మృగశీర్ష, వృషానన, యాంత్రశ్యామ, 
ధూమనిశ్ళ్వాస, వ్యోమకచరణ, ఊర్థ్వదృశ, తాపన, శోషణి, వృకోదరి, స్థూలనాసిక, 
విద్యుత్సుభ, బలాకాస్య, మార్జారి, కటపూతన, అరిష్టాహాస, కామాక్షి యను 
నీచతుష్టష్టియోగినుల రావించి మీరు నానాప్రకారమాయావేషచేష్టావిదానంబులం 
గాశికానగరంబునం బుణ్యస్త్రీలపాతివ్రత్యంబులు, పురుషులయాచారంబులు 
చెబుచునది. వర్ణాశ్రమంబులు నిజధర్మంబున  వర్తింపకున్న _ దివోదానుండు 
రాజ్యపదభ్రంశంబు నొదెడు. అప్పుడు గాని మాకుం గానీసమాగమంబు సిద్ధింపదు. 
అనిన వారును మహాప్రసాదం బని. ॥|315|॥ 


గంధవాహిని యోర్తొకర్తు లంజె 
హస్తాంఘ్రిరేఖాసమాలోకనక్రియా 

సాముద్రికజ్ఞానచతుర యోర్హు 
సలిలాగ్నివాగ్షయస్స ంభవిద్యాకలా 

ప్రావిణ్య యోర్తు సైరంధ్రి యోర్తు 
మాచకమ్మ యొకర్తు మంత్రవాదిని యోర్తు 

రంగవల్లికచిత్రరచననిపుణ 
తే. చదువం బాడంగ నాడంగ సరస మాడం 
గథలు సెప్పంగ (నటియింప) నద్గింపం గన్ను లార్చ 
వీణ వాయింపం బొగడంగ విరులు గట్ట 
నేర్చునట్టిది యోర్తు సన్నియత యోర్తు. | 316|॥ 


సీ. పుష్పలావిక యోర్తు బూమెకత్తియ యోర్తు 
స్తా 


వ. ఇవ్విధంబుల నానారూపవిధంబులు గైకొని వారణాసికిం జని రనంతరంబ. 317 ॥ 


ఈశ్వరుండు సూర్యునిం గాశి కంపుట 


తే. మనసిజారాతి సిద్ధయోగినుల( బంపి 
యూరడిలి యుండ జాలక యుష్టకరుని 
ననిచెం గాశికానగరివృత్తాంత మరయ 
గౌతుకము కాలయాపనాక్షమము గాదు. |318॥ 


సీ. పురివైరి రవిం గాశిపురి కన్పునప్పు డే 

కాంతంబు సేసి య ట్లనుచు( బలి రే 

వాసరాధిప! దివోదాసు ధరాత్ముని 
నేయుపాయంబుననేని ధర్మ 

విముఖుం గావింపుము విడియంగ నాడకు 
ధర్మమార్గెకతత్సరత నతని 

మన మాదరింపకురడిన ధర్మ మెబ్బంగి 
నభివృద్ధి బొందు? గా నగునయంబు 

తే. [18)దప్పకుండంగ నేదేని తప్పుటొజిపు 

మత్సరాహంకృతులను గామమునం గ్రోధ 

మోహముల౦ బ్రత్యవాయంబు మోపందలంచి 

తప్పు లేకయ శిక్షింపం దగవు గాదు. ॥319॥ 


తే. కదలకుండును మది నెంతకాలమేని 
ధర్మమతిసుకరం బయి కర్మసాక్షి! 
యంతగాలము నరునకు నావహిల్ల 
దేయపాయంబు సూక్ష్మ మెజీంగికొనుము. 320 ॥ 


వ. అని చెప్పినం బ్రసాదం బని శివాజ్ఞ శిరంబున వహించి రవి కాశీపురంబున కరిగి 
యొక్కొక్కమాటు. యాచకుం, డొక్కొక్కమాటు దూత, యొక్కొక్కమాటు వదాన్యుం 
ప దీనుం, డొక్కొక్కమాటు గార్హాంతికుం, డొక్కొక్కమాటు 
దృష్టప్రత్యయవాది, యొక్కొక్కమాటు జటిలుం, డొక్కొక్కమాటు _ దిగంబరుం, 
డొక్కొక్కమాటు జాంగలికుం,, డొక్కొక్కమాటు పాషండుం, డొక్కొక్కమాటు 
బ్రహ్మచారి,యొక్కొక్కమాటు గృహి, యొక్కొక్కమాటు వాసప్రస్థుం, డొక్కొక్కమాటు 
యతి యై నానాప్రకారవేషభాషాచేష్టాయంత్రమంత్రతంత్రమాయాప్రయోగబలంబున. | 
3211|| 


తే. ఇన్ని విధముల జనియించిన యినుండు గాశి 
ప్రణము గానంగ లేం డయ్యె రాజునందు 
నవకరంబు మహిపాలునంద యేల? 
కనంగ లేం డయ్యె నొకపృథగ్గనునియందు. | 322 ॥ 


వ. ఇట్లు విఫలప్రయత్నుం డయి యినుండు నిజాంతర్గతంబున. |॥323 ॥ 


సీ. కార్యంబు నిప్పత్తిగతికి రాకుండంగ 
మందరంబున కెట్లు మజలిపోదు? 
ఆదె వచ్చె యిదె వచ్చె నని నా కెదురుచూచు 
నీశు నీక్షింతు నే నేమొగమునం 


వ. 


ర్‌ 


బతియాజ్ఞ నిర్వహింపక కాని దేవతా 
“ ప్రమథులం దే నెట్టు ప్రభుతం గాంతు? 
నొచ్చంబు ధరియించి యొదిగి యుండక యెట్లు 
నిటలలోచనుమ్రోల నిలుచువాండం 
తే. గనలియున్నాడు నేం డెల్లి కాశివిరహ 
వేదనాభారమున వేంగి వేంగి భర్గుం 
డడ్డపడువారె యొరు లత డలిగినపుడు? 
గాన నిచటన కాలంబు గడపువాండు. ||324 || 


హరిశ్చంద్రశిబిదధీచిప్రముఖు లగుపెద్దలుం గాశీసంసేవనంబున సంసారదుఃఖంబులు 
ద్యజించి రని ప్రభావజ్ఞుం డగుభాస్యరుండు లోలార్కుం డన, నుత్తరార్కుం వ 
సాంబాదిత్యుం డన, గరుడాదిత్యుం డన, వ. 
[19])ఖఖోల్కాదిత్యుం డన, వరుణాదిత్యుం డన, వృద్ధాదిత్యుం డన య 
డన, విమలాదిత్యుం డన, _గంగాదిత్యు డన, యామాదిత్యుం డన 
బండ్రెండుమూర్తులు వహించి కాశీపురంబునం దధివసించె. కాశీవాసనిమిత్తంబు గా 
మనంబు లోలంబగుట లోలార్కుం డయ్యె. క్రమంబున నీ యాదిత్యులప్రభావం 
బభివర్ణించెద నాకర్ణింపుము. ॥325 ॥ 


ఉత్తరార్క ప్రభావవర్ణ్లన 


కాశీపురికి నుత్తరాశాప్రదేశంబు 
నందు నుండుట నుత్తరార్కు. డయ్యె 
నితిహాస మొకటి యయ్యినునిమాహాత్మ్యంబు 
సంప్రకాశ మొనర్చ్పంజాలెడునది 
వినిపింతు విను కాశి విప్రుడొక్కండు సదా 
చారసంపన్నుండు శాంతిశాలి 
యతిథిప్రియుండు ప్రియవ్రతుం డను పేరివాం 
డతనిభార్య శుభవ్రతాభిధాన 
తే. దంపతులు వారి కుదయించెం దనయ యోఠర్తు 
మూలనక్షత్రమునయందు మొదటి కాలః 
గేంద్రమున , నాంగిరసుం డుండం జంద్రవదన 
బాల వర్ణిల్లై రూోపసంపదయుం దాను. ॥ 326 | 


తే. దాని పేరు సులక్షణ మౌనివర్య! 


సర్వలక్షణసౌభాగ్య జన్మభూమి 
బాల యంతంత వర్ణిల్లె బ్రతిదినంబు 
జింత తండ్రికి వర్ధిల్లే నంత కంత. |॥327॥ 


తే. తగినవరుం డెవ్వం డొక్కొ యీతలిరు(బోడి 


కనుగుణుం డెవ్వం డొకొ విశుద్ధాభిజాత్య 
పరమసౌభాగ్యభాగ్యసంపదల కనుచు 
నిత్యమును దండ్రి యాత్మం జింతించుచుండు. ॥328 ॥ 


తే. మూలనక్షత్రమునయందు మొదలికాలం 


గన్య గండానం బుట్టినకారణమున్న 


గర్మఠుండు విపు డానందకాననమునం 
జచ్చె జింతాజ్వరముపైన జ్వరము దాళి. | 329 ॥ 


వ. శుభవ్రతయునుం బతి ననుగమించె నంత సులక్షణదుఃఖావేశ యయ్యును ధీరోదాత్త 
గావున దాత్సర్యంబునం దలిదండ్రుల కౌర్థ పదైహికవిధులు నిర్వర్తించి 
నిజాంతర్గతంబున. |330॥ 


సీ. ప్రాణంబు ప్రాణంబు లగుతల్లిదండ్రుల 

హృదయంబులోన నే నెట్టు మజతుం 
బితృమాతృహీన నై యతిశోచ్యవృత్తి వై మె 

నెబ్బంగి నీదుదు నీభవాద్ది? 
నేల కల్పించ నా కీరూపలావణ్య 

సౌభాగ్యసంపద జలజభవుండు? 
కులశీలరూపాదిగుణములు వీక్షించి 

యెవ్వారి కీ నేర్తు నేన నన్ను? 
తే. ననుచు నిర్వేదమున( బొందె నలరుంబోడి 
పురుషు నెవ్వనిం జిత్తంబు చొరంగ నీక 
బ్రహచర్యవ్రతస్థితి బదిలపటీచి 
యుత్తరార్కునికడం జేసె నుగ్రతతపము.[20]|331॥ 


ఉ. నిత్యము నిష్టతోడ ధరణీసురకన్యక కాశి నుత్తరా 
దిత్యునిపార్శ భాగమున దీవ్రతవం బొ నరింప వచ్చి సాం 
గత్యము చేసిం గూర్శి చెలికత్తియకైవడి నొక్కమేక సం 
ప్రీత్యనులబ్ధి నంగనయుం బ్రేమ మొనర్చుచు నుండె దానిపైన్‌. 1332 | 


తే. రాత్రి దూర్వాప్రవాళ చర్వణ మొనర్చి 
యుత్తరాదిత్యకుండిక నుదక మాని 
పగలు నాలాలు సేవించు. బద్మనయన 
వత్సలత మీటి [21]నలవోక వయసుమేశ. ॥333 | 


వ. [22]అంత బెద్దకాలంబున నీలలోహితుం[23]డు ప్రత్యక్షం బై వరంబు వేడు మనిన 
సులక్షణ యన్వారూపాక్షునకు( బ్రణమిల్లి వినయంబున ని ట్లనియె. |334॥ 


తే. మీనకేతనదమన! యీమే(కపిల్ల 
ప్రాణసఖివో లె నాయొద్దం బాయకుండు 
శర్వ! యీనో రుమాలినజంతువునకు 
మొదలు వర మిమ్ము వర మిమ్ము తుదకు నాకు. 335 ॥ 


వ. అనిన విని శంకరుండు కరుణాతరంగితాంగీకారం బైనకటాక్షవీక్షణాంకురంబునం 
గురంగాక్షిం గనుంగొని గౌరిహృదయానురోధంబున 'బర్కరి యన్యజన్మంబునం 
గాశీరాజుపట్టపుదేవికిం గూతురై పుట్టునట్టుగా వరం బోసంగె. బర్కరిపేర 
నయ్యుత్తరాదిత్యకుండంబు బర్కరీకుండం బనంబరంగె. గుణానురాగిణి యైనగౌరి 
సులక్షణ దనకుం జెలికత్తియంగాం గైకొని జయ, విజయ, జయంతిక, శుభానంద, 
సునంద, కౌముది, యూర్మిళ, చంపకమాల, మలయవాసిని, కర్పూరతిలక, గంధధార, 
శుభ, అశోక, విశోక, కమలగంధి, చంచననిశ్చ్వాస, మృగమదోత్తమ, కోకిలాలాప, 


మధురభాషిణి, గద్యపద్యనిధి, యనుక్తజ్ఞ మొదలయిన చెలికత్తియలనుం బోలె 
నబ్బాలబ్రహ్మచారిణి యైన యయ్యలివేణి నాదరించె. ఇది యుత్తరార్కుమాహాత్మ్యం 
బనుటయు నైమిశారణ్యనివాసులు మహాత్మా! యింకనుం 
గాశికానగరపంచక్రోశపుణ్యక్షేత్రంబునం గలదేవతాస్థానం బులు, పుణ్యతీర్థంబులు 
వివరించి మముం గృతార్థులం జేయు మనుటయు. |336॥ 


ఆశ్వాసాంతము 


శా. ధారాపట్టణసార్వభౌమ [24] సురధాజ్జుర్పాపహారక్రియా 
ధౌెరంధర్యపటిష్టనీష్టురభుజాదంభోలిసంరంభ! దా 
క్షారామప్రమదాకటాక్షలహరీవ్యాపారనీరాజితా 
కారశ్రిజితమత్స్యకేతన! సమిద్ధ్దాండీవబాణాననా! |337॥ 


క. వేంగీవిషయాధీశ్వర ! 
సంగరగంగాతనూజ! సాహిత్యకళా 
సంగీతలక్ష్యలక్షణ 
భంగీసర్వజ్ఞ! విమలపాండిత్యనిధీ! 338 ॥ 


మాలిని. చతురుదధిచతుర్దిక్పౌధవీథీవిటంకా 
ప్రతినవబహుముక్తారంగవల్లీమ తల్లీ 
ప్రతిమవిమలకీర్తీ! పంచనారాచమూర్తీ! 
వితరణసురభూజా వేమమాంబాతమాజా! | 339 || 


గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త _ సుకవిజనవిధేయ 
కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణ్‌తం బైనకాశీఖండం బనుమహాకావ్యంబునందుం 
బంచమాశ్వాసము. 


[1] కుండలీకృతభాగ మొకమాతృకలో మాత్రము లేదు. పెక్కు మాతృకలం దున్నను 
నధికపాఠముగా గ్రహింపయడియున్నది. 


[2] జనియె. నిటవైశ్యుండును అస్థియుం గిరాతునిం గానక అగ్గి దాక 

[3] పరాత్మపరామర్శ; పరామర్శవివేకంబు 

[4] పురుషుం డలసలీల 

[5] అన్ని మాతృకలందు “పట్టి యనియు యున్నది. 'కర్తికర్చరహస్తాగ్రాం అని 
సంస్కృతమూలము, పట్టిశబ్బము కర్పరవాచక మగుట విచార్యము. 

[6] ఈరెండును మద్రాస్‌ ఓరియంటలు లైబ్రరీ ప్రతిలో గనుపట్టుచున్నవి. 

[7] అన్నిమాతృకలలో 'ముష్టాముష్టిన్‌' యని యున్నను 'ముష్టీముష్టి' సరిరూపము. 

[8] రేంధనకాండప్రకాండఖండం 


[9] ఆది మూలాతిరిక్తవిరుద్ధముగా నున్నది. 'త్రిఃపీత్వాంబువిశుద్ధర్థం తతఃఖాని 
విశోధయేత్‌, అంగుష్టమూలదేశేన ద్విర్ద్విరోస్టాధరాస్పృశేత్‌.” అని మూలము. 


[10] ప్రణవత్రివారజపం బొండె 


[11] కాదు సాధకుం డష్టాంగకర్మఫలము 

[12] కుష్టక్షయాపస్మారాదిరోగోపద్రవవిద్రావణంబులు 
[13] ౦బునధికమ్మట మీందట 

[14] ఘ్రాణ, ళాజొక్క 

[15] శాతరుద్రా 


[16] 'వరిబియ్యం బెడ యొల్కి వీడును; వరు జయ్యెం బెద యొల్కి' 
అనియు గొన్నిప్రతులతో గనంబడుచున్నవి. ఈ పాఠములు చింత్యములు. 


[17] 'గడునజ్ఞులనీతియోపనం, బ్రాపలు' అని ముద్రితపుస్తకపాఠము. ఈ రెండు 
పాఠములు జింత్యములు. 


[18] ఇచట 'తప్పకుండదు నెడనొక్క తప్పువెజిపు” అని యచ్చుప్రతిలోను, “తప్పకుండ 
నెందే నొక తప్పువెజపు అని యొకవ్రాతప్రతిలోను, “తప్పకుండంగ నేదేని తప్పుటొజిపు” 
అని కొన్నివ్రాతప్రతులలోను పాఠభేదములు గనంబడుచున్నవి. ప్రథమపాఠము కేవల 
మపభ్రంశముగ నున్నది. తక్కిన పాఠములం గ్లిష్టార్థకల్పన చేయ(దగియున్నది. దోషజ్ఞులు 
ప్రమాణము. 


[19] ఘషోల్కా ఖట్వా 


[20] 331-వ పద్యమునకుం దరువాత కొన్నిప్రతులలో “వ. ఇవ్విధంబున దపంబు 
సయుచు నక్కన్యకారత్నంబు అని యొకవచనము గనబడుచున్నది. 


[21] “నెలమ్రోశి అని ముద్రితప్రతి 

[22] ఇవ్విధంబున నుండ నంత గొంతకాలంబునకు 
[23] డక్కన్యకామణి సన్నిధికిం 

[24] సురరాట్టర్పా 


శ్రీ శ్రీకటాక్షవీక్షణ 

విశ్రాణన! విభవవిజితవిద్యాధర! వ 
ర్లాశ్రమరక్షాతత్సర! 

యాశ్రితమందార! రెడ్డియల్లయవీరా! ॥1॥ 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. |2॥ 


సాంబాదిత్యమాహాత్మ్యము 


సీ, యదువంశమునయందు నవనిభారాపనో 
దార్థంబు దుష్టదైత్యావశేష 
హరణార్థముగ( బుట్టె నంభో జనాభుండు 
దేవకికిని వసుదేవునకును 
ద్వారవతీపురాధ్యక్షుండు దైత్యారి 
యవరోధకాంతాస హస్రములకు 
గాంచె నందనుల లక్షయునెనుబది వేల 
మాన్య లైన ప్రధానమహిషులందు 
తే. జాంబవతి యనుదేవియు సాంబుం గనియె 
నక్కుమారుండు లేతప్రాయంబునందు 
వీథి నొకనాండు సఖులతో విహృతి సలుప 
నెచట నుండియొ నారదుం డేగుదెంచె. |॥3॥ 


క. ఆటతమకమున నమ్మధు 
కైటభరిపుసుతుండు మిగుల గౌరవబుద్దిన్‌ 
బాటింప నెజణుంగం డయ్యెను 
హాటకగర్భునితనూజు నభ్యాగతునిన్‌. |॥|4॥ 


ఉ. తోడికుమారులున్‌ సఖులు దూరమునంద కరారవిందముల్‌ 
మోడిచి ఫాలభాగముల మోపి నమస్కృతు లాచరింపంగా 
నాడుచు నుండెంగాని ముని కంజలి సేయగ నేరండయ్యె న 
వ్వేడుకకాండు పుట్ట దొకవేళ వివేకము నెట్టివారికిన్‌. |॥5॥ 


చ. త్రిదశమునీశ్వరుండును మదిం గలుషం బొకమూల నుండంగా 
యదుకులసార్వభౌముం గని యర్చన గైకొని యిష్టగోష్టితో 
ముదితల నమ్మి యేమజుట మోసముసూ! యని బుద్ధి చెప్పు చ 
చ్చదురుండు సన్న సేయందగ జాంబవతీసుతు నెన్నె ధూర్తుంగాన్‌. |6॥ 


తే. ఎన్ని యాతోయమున మిన్న కేగి దివికి 
నారదుడు శౌరిచేత సత్కార మంది 


నెరసు పొడంగానలేం డయ్యె నెమకి నెమకి 
సాంబుపైం బాంచజన్యరథాంగపాణి. ॥7॥ 


వ. అంతం గొన్ని దినంబులకు. |॥|8॥ 


తే. సాంబు నడచినదాశ వ్రతంబు పట్టె 
జలజసంభవతనయుండు చలపకారి 
ద్వారవతి కేగుదెంచి యంతపురమున 
బుండరీకవిలోదనుం డుండు టెజింగి. ॥9॥ 


తే. వెదకి సాంబునిం బొడగాంచి విబుధమౌని 
హరికి దనరాక నెజింగింపు మనుచుం బలికెం 
బోవు టనుచిత మొప్పదు పోవ కునికి 
యేమి సేయుదు పని యాతం డిచ్చం దలకి. ॥10॥ 


వ. ఎట్టకేలకు శుద్ధాంతగతుం డైయున్నతండ్రిసమీపంబున కరిగి 
యవ్వేళాగమనాపరాధంబు గారణంబుగా శౌరిచేతం గుష్టవ్యాధిబాధితుండు గా 
శపింపంబడి సాంబుండు. |॥|11॥ 


తే. తండ్రికిని నారదునికి వందనము చేసి 
జాంబవతిపట్టి శాపావసాన మెజీంగిం 
గాశికకు నేగి 'యత్యంతగాఢభక్తి 
భాను సేవింప నీవ్యాధి మాను ననిన. ॥12॥ 


వ. ఇట్లు నారదానుమతిం గృష్టుచేత శాపమోక్షప్రకారం బెజింగి సాంబుండు కాశి కరిగి 
తదుపదిష్టమార్గంబున భాను సేవించి కుష్టవ్యాధిబాధావిముక్తుం డయ్యె. ఇది 
సాంబాదిత్యమాహాత్మ్యంబు. [13|| 


గరుడాదిత్య మయూఖాదిత్య ఖఖోల్కాదిత్యారుణాదిత్యమాహాత్మ్యము 


సీ. పరమసంయమి కశ్యపప్రజాపతికిని 
వినత కాత్మజుం డైనవిహగభర్త 
విషధికుక్షినిషాదవితతి భక్షించుచో 
ద్విజుం గ్రాసి యుమిసినవిమలబుద్ధి 
యిభకచ్చపముల రోహిణిశాఖతో దాల్చి 
దివిమిందం బాజీనపవనవేగి 
యహికోటి గెల్చి చి చ్చార్చి చక్రము దూరి 
యమృతంబుం గొన్నట్టియమితబలుండు 
తే. జిష్టుపవి కొక్కయీ(క యిచ్చినప్రదాత 
యచ్యుతునివాహనము తార్జ్యుం డగ్రజులును 
దాను దల్లియుం గాశికాస్థలమునందుం 
గొలిచి రర్కుల నలువురగ గుంభజన్మ! [14|| 


వ. అని చెప్పిన విని యగస్త్యుండు హస్తంబులు మొగిడ్చి పార్వతీహృదయానందవర్ధన! 
కుమార! యొక్కసందేహంబు నడిగెదం దెలియ నానతిమ్ము. దక్షప్రజాపతిప్పత్తి 
కశ్యపప్రజాపతిపరిగ్రహంబు గరుత్మంతునిజనయిత్రి వినత యేమికారణమున్‌ 


దాస్యంబు వహించె నని యడుగుటయు బాహులేయుండు కుంభసంభవున కి 
ట్లనియె. ॥15॥ 


తే. సవతి కద్రువ శేషతక్షకులు మొదలు 
గాంగ వేవురు భుజగపుంగవుల( గాంచె 
నండముల మూంటిం గలధౌతగండశైల 
సన్నిభంబులం గనె బుణ్యసాధ్వి వినత. |16॥ 


ఉ. ఆదిమ మైనయండమునయం దుదయించెను గూబవుల్లు న సూ 
ర్యోదయవేళ ముజ్జగము నుబ్బరపోవంగ నయ్యులూక మ 
ష్టాదశసంఖ్యదీవులను సర్వవిహంగమకోటికిన్‌ మహా 
హ్లాదము గా వహించెను లలాటమునం దధిరాజపట్టమున్‌. |॥17॥ 


తే. ఖగములకు నాదిజం బైనకారణమున 
సమ్మతించె విహంగమజాతి మొదల 
గౌశికము రాజ్యయోగ్యంబు గా దటంచు 
నగియెం బిమ్మట దుర్లక్షణములు సూచి. |॥18॥ 


సీ. భంగించిన ట్లుండుం. బడంత మాటికి మాటి 
కూర్భ్వకంపంబు సేయుటకతాన 
జంకించిన ట్లుండు శ్రవణనిష్టురముగా 
జెలంగి ఘూత్కారంబు సే సేసె నేని 
బెదరించిన ట్లుండుం బృథువర్తులములైన 
దృగ్గోళకంబులు దిరుగబడిన 
గర్వించిన ట్లుండు ఘస్రంబు నాలాలు 
నెదిరిం దన్నునుం గాంచు నెజుక లేమిం 
తే. బుట్టుపుణ్యంబుమాలిన జట్టిపులుగు 
గూబ యెక్కడం కలహంసకోకకీర 
నీలకంఠాదిబహుషక్షినివహరాజ్య 
భార మెక్కడ? యిది యసంబద్ధ మనుచు. |॥|19॥ 


వ. కులము పెద్దలు పరాభవించిన. ॥20॥ 


ఉ. గద్దియ డిగ్గి [1]కాశ్యపుని గాదిలిసూనుండు కొండ వట్టినన్‌ 
ముద్దియ దక్షుకూంతురు విముగ్ధత రెండవపుత్రునైన నుం 
దద్దయు వేడ్కం జూతు నని తాలిమి లేక నఖాంకురంబునం 
బిద్దము చేసి మై సగము నిండనిగర్భముతోడియండమున్‌. ॥21॥ 


వ. దాన నపరార్థకాయహినుండును బూర్వార్మమానతనూసహితుండును నైనపుత్రుం 
డనూరుం డన సుద్భవించి యపకారంబు సేనీనతల్లిం గినిసి సవతికి దాసివి క మ్మని 
శపియించిన. |॥|22|॥ 


సీ, వలరాయన్న! నాయేకాపరాధంబు 
సెరింపవైతి యీ శాపమునకు 
మోక్ష మెన్నండు గల్లు నక్షిణకారుణ్య! 
గరిమ జెప్పర యాత్మ గలం౧ నాకు 


వ. 


ననవు డాపిచ్చుకుం టమ్మతో నిట్టను 
నేనూజువర్షంబు లేగునంత 

మూండవయీయండమున నుదృవించిన 
తనయుండు తల్లి! స్య ముడుపు 

తే. నేమరక దీని రక్షింపు మీవు నియతి 

ననుచు బుద్ధులు చెప్పి యయ్యరుణుం డరిగె 

జననియనుమతిం గాశికాస్థానమునకు( 

దారకబహ్మవిద్యానిధానమునకు. ॥23॥ 


. ఆశాపంబు కారణంబుగా నొక్కనాండు కద్రూవినతలు సముద్రతీరంబున వినోదార్థంబు 


విహరించువారు వేలానువన(ధి)వనప్రాంతంబున " మరుత్వంతునితురీంగం 
బుచె బ్రైశ్ళవంబు మేయుచున్నం గనుంగొని వినత “'యోహో! యాహయోత్తమం బింత 
యొప్పున! మహాపురుషునికిర్ణిపూరంబునుం బోలె గార్తికచంద్రచంద్రికాధవళం 
బయియున్న యది” యనినం గద్రువ యేకన్నులం గనుంగొటివి? ఈ తురంగంబునందు 
నిందుబింబంబునందు. గందునుం బోలె వాలవీధియందు వాలంబు లొకకొ న్ని నీలంబు 
లయియున్నయవి యని పలికె. ఉన్నయవియనియును లేవనియునుం గొతతడ 
విద్దణు వాదంబు సేసి దాస్యంబు పణంబుగాం బన్నిదంబు చజచిరి. అప్పొద్దునకుం 
బొద్దు చాలమి నిజనివాసంబుల కరిగిరి. మయునాడు ప్రాతఃకాలంబునం గద్రువ 
గొడుకులం బిలిచి పనిచినం గొంద అక్కార్యంబునకు సమ్మతింపక కినుకం బడిరి. 
కొందజణు వాలమాత్రసూక్ష్మాకారులై వహించి వాలంబునందు వ్రేలిరి. అంతం 
దత్పరీక్షణంబునం వినత యోటువడి కద్రువకు దాస్యంబు సేయుచుండె. మటిీ 
యేనూజువత్సరంబులకుం దృతీయాండంబునం దుదయుంచినగరుత్మంతువలన 
నమృతహరణంబు నిష్టాయంబుగా దాస్యంబువలన విముక్తిం బొందె. కుంభసంభవ! 
నీయడిగిన ప్రశ్నంబునకు నిది ప్రత్యుత్తరంబు. ॥24॥ 


పక్షిసామ్రాజ్యసంపత్పదభ్రంశంబుం 
బొందినపెనుగూబపులుంగుటేండు 
కటిభాగమున కధఃకాయంబు శేషంబు 
పేలవం బగుపుట్టు పిచ్చుకుంటు 
సవతి కేనూయివత్సరములదాశ దా 
స్యంబు సేసి కృశాంగి యైనవినత 
యనిలాశనులను వీపున బెద్దకాలంబు 
భరియించి తిరిగినపక్షిరాజు 
తే. తల్లి నలువురు గాశికాస్థానసీమ 
హరుని ప్రతినిధు లైనభాస్కరులం గొలిచి 
యచిరకాలంబునన యభిష్టార్థసిద్దిం 
గనిరి ప్రతిబంధములు వాసి కీలశజన్న! 25|| 


గరుడునిపేర గరుడాదిత్యుండును, నులూకంబుపేర మయూఖాదిత్యుండును, 
వినతపేర వర్షాదిత్యుండును, నరుణునిపేర నరుణాదిత్యుండును ననం బరగిరి. ఇంక 
వృద్దాదిత్య కేశవాదిత్య విమలాదిత్య గంగాదిత్య యమాదిత్యుల మాహాత్మ్యంబులు 
సెప్పెద నాకర్ణింపుము. 26 | 


సీ. వృద్ధహారీతుండు వృద్ధత్వమునం బాసి 


తరుణు( డై రవిం గొల్చి వరము వడసె 


[2] ఆదికేశవదేవుం డభ్యాసమున నుంచి 
రవి శంభుం గనిపించె రత్నమూర్తి 
విమలాహ్వయుండు రాజు కమలబంధు భజించి 
ప్రబలకుష్టవ్యాధిబాధ బాసి 
దొల్లి గంగ భగీరథు(డు తెచ్చునప్పు డ 
న్నది: జూచి వినుతించినాండు తరణి 
తే. యముడు యమతీర్ధమునం దండ్రి నర్కు. గొలిచి 
తపము గావించి వడసె( దత్కరుణ గాన 
]నిన్నిచిహ్నలం గాశిలో నినులపేళ్లు 
వాట మైయుండు ధన వాని వానివలన. ॥27॥ 


శివుండు బ్రహ్మం గాశి కనుపుట 


వ. వెండియుం గాశీవియోగవేదనాక్రాంతస్వాంతుం డై యంధకారాతి 
తద్వృత్తాంతశ్రవణకౌతూహలంబున విధాత మహాపరేతనిలయంబునకుం బంచువాండై 
యవ్విరించి రావించి యిట్లనియె. ॥28॥ 


ఉ. పోయెను యోగినీబలము పోయిన పోకనె పోయె బిమ్మటం 
దోయజబాంధవుం డతండునుం దడసెంగడు. [4]జెర్వుం జూడంగా 
బోయినతూండుతీంగెక్రియం బోయినయట్లనె కాశిం జిక్కిరి 

తోయము నీవుపో ద్రుహిణ! తొల్లిటివారలయట్ల కాకుమీ! ॥29|॥ 


వ. అనినం బ్రసాదం బని పనిపూని బ్రహ్మ వృద్ధబ్రాహ్మణవేషంబునం గాశిం బ్రవేశించి 
పేరోలగం బున్న దివోదాను నాశీర్వదించి యి ట్లనియె. |30॥ 


తే. అధిప! యానందకాననాభ్యంతరమున 
యజ్ఞములు సేయువాండ నియభ్యనుజ్ఞ 
ననుమతింపుము సాహాయ్య మాచరింపు 
రాజు నడపింప కెట్లు ధర్మంబు నడచు? |॥|31॥ 


తే. అకట! విశ్వేశ్వరుడు లేమి ననదవోలె 
నున్నయది కాశికాపురి యోనృపాల! 
యున్నవేల్పులు రాకుండ సున్నంగాని 
వామదెవుని రప్పింపవలె; జు మయ్య! ॥32॥ 


వ. అని [5]మైవాకగా నాడి యర్ధాంగీకారంబు వడసి ధాత దశాశ్వమేధయాగంబులు 
సుప్రయోగంబులుగా నాహరించి బ్రహ్మేశ్వరదేవుం బ్రతిష్టించె. భాగీరథిపశ్చిమతీరంబున 
నంతర్గేహంబు దక్షిణద్వారంబున దశాశ్వమేధంబు సర్వతీర్జోత్త్రమంబు. ॥33॥ 


తే. ధాత గాశీపురంబునం దడయుటయును 
నుల్లమునయందుం గోపింపకుండె శివుండు 
రాజమౌళికి మూర్త్యంతరంబు గాదె 
గణన సేయంగ నానందకాననంబు? |॥34॥ 


ఈశ్వరుండు ప్రమథులం గాశి కంపుట 


వ. అపుడు గౌరీకాంతుండు నిజాంతర్గతంబున “యోగినీబృందంబు మసలె, 
వివస్వంతుండు వెనుక మటిచె, నంభోజనంభవుండును గదలనికంబం బయ్యె, నికం 
బరమవిశ్వాసనిధు లగుప్రమధులం బంచెదంగాక!” యని బహుమానపురస్సరంబుగా 
నొక్కతోయంబున శంకుకర్ణమహాకర్ణులను, నొక్కవగ  ఘంటాకర్ణమహాకాళులను, 
నొక్కకెడ సోమనందినందిషేణకాళపింగళకుక్కుటులను, నొక్కవర్గంబున 
గుండోదరమయూరబాణగోకర్లులను, _నొక్కమొత్తంబునం  దిలకర్లసూలకర్లద్రుమ 
చండప్రభామయసుకేశచ్చాగ' కపర్థిపింగలాక్ష వీరభద్రకిరాత చతుర్ముఖ నీకుంభ 
పంచాక్షభారభూతత్ర్యక్షక్షేమీకవిరాధ నుముఖాదిపాషండులనుం బంచిన. ॥35॥ 


తే. భర్తపని పూని నిజముగాం బ్రతిన వట్టి 
పోదు రానందకాననంబువకుం బో యు 
[6]మోహమాహాత్య్య మెట్టిదో మునివరేణ్య? 
ప్రమథు లప్పుడ మజతురు భవునియాజ్ఞ. | 36॥ 


శా. సేమం బొప్పంగం గాళికానగరికి న్విశ్వేశ్వరాజ్ఞామహా 
సామర్థ్యంబు జటాకిరీటములపై సంధించి ము నోయి త 
త్సీమోంతంబున నంతయు న్మజచి యాసిద్ధుల్‌ శివార్పారతిన్‌ 
స్వామిద్రోహము వాపికొం డ్రచట మెచ్చ న్వచ్చుం దద్దానమున్‌. ॥37॥ 


వ. అందు. గపర్ది యనుప్రమథుడు ప్రతిష్థించినకపర్టీశ్వరలింగంబు ప్రభావం 
బుపన్యసించెద నాకర్ణింపుము. |38॥ 


కపర్గీశ్వరప్రభావకథనము 


సి. కాశి కుత్తరదిక్స్రదేశంబునం దుండు 
విమలోదకం బనుకమలసరసి 
యాబావితేటనీ రాస్వదించిన నందు. 
దీర్ధమాడినం బితృదేవతాళి 
కతిభ క్తి దర్పణం బాచరించిన మర్త్యుం 
డఘకోటిం దున్మి తూటాడం జాలు 
నీయర్థమున కొక్కయితిహాన మే నీకుం 
జెప్పెద దృఢభక్తిం జిత్తగింపు 
తే. మాదిం ద్రేతాయుగంబునయం దొకండు 
హరునిభక్తుండు వాల్మీకి యనంగం గలండు 
వాడు హేమంతబుతుకాలవాసరములం 
దివిరి యక్కుండమునయందుం దీర్ధ మాడు. ॥39॥ 


వ. ఒక్కనాడు మధ్యాహ్నవేళ నవ్వాల్మీకి విమలోదకుండంబునం గ్రుంకు వెట్టి 
యనంతరంబ యాపాదమస్తకంబుగా భస్మోద్ధూళనంబు సే సెసి రుద్రాక్షమాలికలు ధరించి 
కపర్జీశ్వరమహాదేవుసమ్ముఖంబునం బంచాక్షరీ పంచబ్రహ్మశతరుద్రాదిమంత్రంబుల 


ధ్రువమఠప్రతిమఠలంబకరాసకాదుల నేలాకరరేంకి(తేంకృవర్తన్యాదులుసు 
సూతశుద్ధసూళభేదంబులు నెడనెడ రుంయుం టంటం ప్రధాననానాస్తోబ్దాక్షరంబులు 
సరిగమాదిస్వరంబులు దివ్యస్తుతీపదంబులు 
త్రిపురవిజయదక్షాధ్వరధ్వంసాదిబిరుదంబులు శంఖమురజాదివాద్యంబులు 


ధేవంబులు సంఘటించి విస్ఫురితాందోళితంబులు ద్రిభిన్నాదిగమనభిదంబులతోడ 


ర్‌ 


వ. 


నయ్యయిప్రయోగంబుల నాహతప్రత్యాహతంబులు పుట్టించుచుం 
జంచత్సుటచారపుటషష్టితాపుట(త్ర )సరద్వేష్టకోద్దట్టితాదితాళంబుల 


ఘంటీరవశంకరాభరణాది (గ్రామంబులను) 
రాగరాగాంగభాషాంగ క్రియాంగోసాంగాదిదేశిరాగంబులను సంపుటించి 
దత్తిలకోహళభరతమతంగనందికేశ్వరాదిమతానుసారంబున వివిధప్రబంధముల 
నిర్మించి వానికి 


బహువిధస్థానకమండలచారి(కా)చరణాంగహారరేచకధవళకన తనాదిశిరోభావచతుర్భావచాలన 
మెజయ దేశీమారలాస్యతాండవంబులు పరిఢవించుచు, నిట్లు తాన తూర్యత్రయంబు 
ననుసంధించుచు. గంత దవ్వవ్విరూపాక్షుని జాక్షుషం బైన యోగంబున 
యజించుచుండె. అయ్యవసరంబున. ॥40॥ 


. ప్రాణంబు నీచమై కన్నులు పల్లనై 


యుదకంబు సీపుతో న నొత్తగిల్లం 
జేదోయి గుబుచయై చెవులు విల్వంకలై' 
పూసటెమ్ముకములు బోటుకట్ట 
వక్షంబు గుంతయై వర్త(రణ)ంబు పరుసనై 
తెజనో ర ద్రేవుడు తీ(గె సాగ 
శీర్ణంబు వలుదయై చెక్కిళ్లు లోతులై 
ముష్కద్వయీశిశ్నములు గృశించి 
తే. యస్టిచర్మావశేషావయమ్ము లమర 
జుజురుకొన్న తనూరుహస్తోమములను 
బొలసుకంపున భీభత్స వొడమం జేయం 
గట్టెదుర వచ్చి నిలిచె రాక్షను( డొకండు. ||41॥ 


ఇట్లు బహిరంగంబున రాక్షసుం జూచి వాల్మీకి 
పంచాక్షరాఘోరపాశుపతమంత్రాభ్యాసనావశంబునం బుట్టినదిట్టతనంబునం దెరలక 
నిలిచి, యోరీ యెవ్వండ? వెటనుండి వచ్చితి? వెచ్చోటీ కేగెదవు? దృష్టిపథంబున 
నిలిచిన పిశాచభూత బేతాళకూశ్మాండప్రితనికరం(రంకం)బులలో నొక్కరుండవు 
గావలయు, నేము తపస్వులము, శివనామజాపకులము, మంత్రన్థులము, 
భస్తోద్దూళనవర్మధారులము, మాలికారక్షావజ్రపంజరమధ్యస్థితులము, మముంబోంట్ల 
నీకు “వఎఅపింపంబనిలేదు; చేర రాకు మల్లంతన యుండు “మనినం గృతాంజలి యై 
యాభూతం బమ్మహీసురున కి ట్లనియె. 42 | 


తే. ధాత్రి గో దావరీసింధుతటమునందు( 


తే. 


వ. 


బ్రథిత మైనప్రతిష్ధానపట్టణమున 
నగ్రజన్ముండ దుష్టప్ర ప్రతిగ్రహముల 
కారణంబుగ ప నైతి. ॥43॥ 


ఎండ నెండితి మంచున నివము కొంటి 
వాన దడిసితి మంచున వడశుచుంటి 
గాలిం దూలితి నశనంబు కాన నైతి 

డప్పిం గుందితి డస్సి దట్టంబ నైతి. |॥44॥ 


ఇవ్విధంబునం బెద్దకాలంబు కుతిలపడి యాచారవిరహితుండైన యొక్కపురుషు 
నాశ్రయించువాండనై నిరాధారంబున( జరించుచు నొక్కనాండు. |45 | 


సీ. మాటలాడుచు మూత్రమలము లుత్సారించు 
మిహిరోదయమున మేలుకొనండు 
సంధ్య వార్వండు మంత్రజపసంయుతంబుగ 
విడికచ్చతో నుండు విడువ కెపుడు 
బ్రహ్మసూత్రము ధరింపంగ సిగ్గు వహియించు, 
జల్టియోగిరము నిచ్చలు భుజించు 
బుతువెళలం బరిగ్రహింపండు నిజభార్య 
నన్యకళత్రంబు నభిలషించు 
తే. నెవ్వం డవ్విప్రదాయాదు డేగుదెంచె 
మార్గవశమున భాగ్యసామగ్రికలిమి 
నాశ్రయించితి నతని మధ్యాహ్నవేళం 
బ్రాంతదేశంబునం దొక్కరావి నుండి. |॥46॥ 


చవ 


బరాభూతుడనై బహిర్భాగంబునన యున్నవాడ.. ఇంక నేమి సేయుదు? 
ఆధారభూతం బైన యతనిం గోలువోయితి. ఎచ్చోటనుండియేనియు నేతెంచి 
కాశికాపురీరక్షకులు నన్ను బాధపెట్టుదురోయని భీతి యయ్యెడు. నిన్ను శరణంబు 
వేడెద. మహాత్మా! 'రక్షింపవే! యనినం గృపావశంవదుండై "యవ్వాల్మీకి 
కక్షపాలంబులో ని విభూతి హస్తంబున ధరియించి డగ్గరం జని పంచాక్షరీమంత్రంబున 
నభిమంత్రించి లలాటంబున రణతిలకంబు లిఖించి 'కాశికానగళంబు ప్రవేశింపుము, 
మద్విభూతిధారణమహిమంబున నీన్ను భైరవాదులు భర్జింపనోడుదురు. 
కపర్దీశ్వరదేవు దర్శింపుము. అద్దేవుండు నీకు నరిష్టనిరసనంబును, నిష్టావాప్తియుం 
జేయు' ననిన మహాప్రసాదం బని యతం డట్ల చేసి ముక్తుం డయ్యె. ఇది 
కపర్దిశ్వరమాహాత్మ్యంబు. ॥47॥ 


వ. అతం డిప్పు డర్ధార్దనంబునకు నీక్కాశికాపురికిం జనుదెంచె. పుణ్యక్షేత్రప్రభావంబునం 


క. అందు పారిషదులు నీ 
చందంబున శంభులింగసంస్థాపన మా 
నందవనీనగరంబున 
యం దొనరించిరి యతిప్రయత్నంబులతోన్‌. |॥48॥ 


తే. కలశ సంభవ! విశ్వేశకులగ్భహంబు 
కటకసాధారణంబె? శ్రీకాశినగర 
మిందురేఖావతంసు మోహింప(జేయ( 
జాలు నంట! దాని మహిమ గోచరమె పొగడ? |49॥ 


ఉడ్‌. కిటపతంగసర్పపశుకిశమృగాది సమస్తజంతుసం 
ఘాట మఖండనిద్రకయి కాశిక గన్నులు మోడ్స నంతలో 
గైటభజిల్వరించిబలఘన్మదముఖ్యసమస్తదేవతా 
కోటికిరీటకూటముల( గూర్చు నమస్కరణార్హణాంజలుల్‌. ॥50॥ 


క. ఏనాంటనుండి వచ్చియు 
మానవు లేర్కొండ్రు ముక్తి మైత్రావరుణి! 
యానందకాననంబున 
నానాకైవల్యశోభనము లనుఫలముల్‌. |51॥ 


తే. మరణ మానందవనములో మంగళంబు 
భూతి కాశీపురంబులో భూషణంబు 
గోచి యవిముక్తమునయందుం గుంభజన్మ! 
పరమనిర్వాణజనులకుం బట్టుచేల. ॥52॥ 


వ. కుంభసంభవా! దశాశ్వమేధతీర్థంబున దశహరాఖ్యతటినీదశాశ్వమేధేశ్వరుల దర్శించి 
మానవుండు దశజనార్జితంబు లైనపాపంబుల దహించు. శంకుకర్ణేశ్వరు 
శశాంకకళాలంకారు, మహాకర్ణేశ్వరు దృక్కర్ణకుండలు, ఘంటాకర్ణిశ్వరు ముక్కంటి, 
మహాకాళేశ్వరుం  గాలగళు, హీమనందిశ్వరు నందివాహను, నంది ణేశ్వరుం 
గందర్పదమనుం గాలపింగళేశ్వరు గంగామౌళిల గుక్కుటేశ్వరు అలలాటాక్షు, 
గుండోదరేశ్వరు( బాండురాంగు, మయూరేశ్వరు నారాయణ ప్రియుం బాణేశ్వరుః 
బినాకపాణి,  జలకర్లేశ్వరు.  జతుర్నిగమమౌళిరత్నంబు, స్టూలకర్లెశ్వరుం 
గరుణాపూర్ణహృదయు, “ద్రుమిచండేశ్వరు సంధ్యాతాండవప్రియు, బ్రభామయేశ్వరుం 
ద్రిభువనాధిపతి, సుకేశేశ్వరు నాకాశకశుం గొలిచి మర్త్యుండు కార్తార్థ్యంబు నొందు. 
కపర్దికోదగ్గిగ్భాగంబునం బింగళాక్షిశ్వరు, నవిముక్తేశ్వరునకుం బశ్చాద్భాగంబున 
వీరభద్రేశ్వరుం గేదారేశ్వరు దక్షిణభాగంబునం గిరాతేశ్వరు, వృద్ధకాలేశ్వరుసన్నిధిం 
జతుర్ముఖేశ్వరు, విశ్వేశ్వర శ్రీమన్మహాదేవుదక్షిణంబునం  బంచాక్షేశ్వరు, 
నంతర్హృహాత్తరభాగంబు భారభూతేశ్వరుం, ద్రిలోచనేశ్వరుపురోభాగంబునం ద్ర్యక్షేశ్వరు, 
విశ్వేశ్వరోత్తరభాగంబున లాంగలేశ్వరు భజింపం బంచజనుండు 
పంచమహాపాతకంబుల భంజించు. ఇవ్విధంబునం బ్రమథులు లింగప్రతిష్ట లాచరించి, 
లింగార్చనాపరులయి వారాణసీపురంబునం బ్రతివసించుటయు. ॥53॥ 


క. చింతించె విశ్వనాథుం 
డంతఃకరణమున నేయుపాయంబున నే 
గాంతునొకో కాగీవృ 
త్తాంతం బని మందరాచలాగ్రస్థితుండై. ॥॥54॥ 


సీ, ఏమి సేయునొ యోగినీమండలం బిప్టు 
కాశికాకటకశ్ళంగాటకముల? 
నానందకాననాభ్యంతరంబునయందు 
బిసరుహాప్పుం డేల మసలె నొక్కొ? 
వారాణసీపురావాస సౌఖ్యంబుల 
మరగి వాక్సతి మమ్ము మజచె నొక్కొ? 
గణనాయకులు శంకుకర్ణాదు అవిముక్త 
మండలిం గాంపురం బుండి రొక్కొ? 
తే. యొక్కమతమున వీరందు నునికి మేలు 
భేదమున నన్యరాజ్యలక్ష్మికి బెనంగు 
నాకు నాయంతవారి నన్సంగం గలిగె 
దడసి కార్యంబుం గొనుట హితంబు కాదె? ||55 || 


తే. ఊరకుండంగ నేటికి? వారణాన్యు( 
గాశి కనిచెద వృత్తాంతగతులు దెలియ 
బుద్ధిమంతుండు పోకలం బో, వనేర్చు 
కూర్చ విప్పంగ నోపు నాకొడుకుంగుఖ్ఞి. ॥56॥ 


వినాయకుండు గాశి కేగుట 


వ. అని వినాయకు రావించి బుద్ధు లానతిచ్చి పంచినం బని వూని కాశికానగరంబున 
కరిగి. | 57 ॥ 


సః గంధర్వనగరరేఖలు మేఘపథమున( 
జేకొడుందులు వేశ్శసీమలందు 
నమరకోదండఖండము నట్టనడురేయి 
ధూమకేతువు జలస్వామికాష్ట 
గర మరిష్టము లైన కలలు నిద్రలయందు( 
గాపున్నయిండ్ల శృంగములపులుంగు 
గంధర్వసమితితో కల నగ్నికణములు 
పురవీథికామధ్యమున వజళ్లు 
తే. బాప్పసలిలంబు దేవతాప్రతిమలందుం 
గలుగంజెియుచు. బ్రజల కాకస్మికంబు 
వెజుపు పుట్టించు ; నందంద విఘ్నరాజు 
ప్రతిదినంబును గాశికాపట్టణమున. ॥58॥ 


తే. తాన యుత్సాతములు మూడ్చుం దరతరంబ 
తాన విధియించుచుండు నుత్సాతశాంతి 
తాన హిత మాచరించు మిత్రంబ పోలె 
దాన వెజిపించుచుండు దుర్దశలు చెప్పి. |59॥ 


సీ. కలలోనం బుట్టినకథ లెన్ని యన్నియు 
బూసగ్రుచ్చినయట్టు పొసంగం జెప్పు 
హస్తరేఖలు చూచి యాయుపష్యమును భవి 
ప్యము తేట తెలివిగా నానతిచ్చు 
గూంతు లిద్దయి నీకుం గొడుకు లిద్దణు నీకు 
నని మోము సూచి సత్యంబు నుడువు 
దాతగా రనువావిం దనవారితన మొప్పు 
గురుసు మోపకనొడు సరసమాడు 
తే. వ్రతము నోమించు దివసవారములు నొడువు 
ననుగలం బైన భామినీజనులయెడను 
గుండబొజ్జయు నిఖయును గుబుచ పొడవు 
వ్రేలిదర్భాంకురము లొప్ప విఘ్నరాజు. |60॥ 


ఉ. ఏనికమోము బూమియ వహించి చరించుచునుండు కామధు 
గేనువు డుంరి కాశి నిది తెల్లము వేలుపుగిడ్డి గానినాం 
డీనునె మోక్షతర్ణ్లకము? నిచ్చునె కాంక్షితదుగ్గధార దూ 
ర్వానవపల్లవావలులు వై వైచినమాత్రన  భక్సకోటీకిన్‌? 61|| 


వ. ఇవ్విధంబున దివ్యాంతరిక్షభౌమోత్సాతంబులు పుట్టించి నానాప్రకారంబుల 
జరించుచుం గాశీపట్టణంబున కచిర కాలంబునం దరిష్టంబు ప్రాపింపంగల దనువార్త 
మ్రాయించి హితుండుసుం బోలె లోలోన బి ధించి పౌరజనంబులం గొందజం 
గుటుంబసహితంబుగా వెలార్చి యంతం బోవక యంతఃపురంబులు 


మాయాబలంబునం  బ్రవేశించి, _రాజశుద్ధాంతకాంతలకు  విస్రంభభాజనంబై 
జితేంద్రియుం డనుష్టానపరుండు శమదమాౌదిగుణగరిష్టుండు సత్యసంధుండు 
నిస్పృహుండని తన్ను సర్వజనులు సంస్తుతించునట్లుగా డుంఠిభట్టారకుం డను 
నామంబున మెలంగి, లీలావతి యసు పట్టపుదేవిముఖంబున దివోదానుం గాంచి 
యతం డడిగిన ప్రశ్నంబులకు సదుత్త్వంబు లిచ్చి మెచ్చువడసి, యతని 
పురోహితులలో నొక్కరుండయి వర్తించుచుండె నంత నొక్కనాండు. |॥62॥ 


ఉ. వారక కాశియందు నలువంకలం బుట్టెడు దుర్నిమిత్తముల్‌ 
పౌరులు విన్నవింప నరపాలుండు విస్మయమంది తత్పృతీ 
కారము నాచరించుటకుం గా హితచింతకు నాప్తు డుంఠిభ 
ట్టారకుం బిల్వంబంచి నికటంబుననుండి ప్రియం బెలర్పంగాన్‌. ||63|| 


తే. చెప్పుమా డుంఠిభట్ట! కాశీపురమున( 
బుట్టుచున్నవి యుత్సాతములు దజణుచుగ 
గారణం బెద్ది దీనికి? గలుష మెట్టు 
వాటిలెనొ? ధర్మ మేవంకం బల్లటిలెనా? |64॥ 


వ. అని యడిగిన నతం డిట్లనియె. ॥ 65॥ 


తే. పార్థివోత్తమ! యిమ్మహోత్సాతములకు 
శాంతిం గావింతు మంత్రరక్షాబలమున 
నాకుం జూడంగం గాశికానగరి విడిచి 
యుండం దగుం గొన్నినాళ్లు నీ వొక్కవంక. ॥66॥ 


శా. ఆత్మార్థంబు ధనంబు ధాన్యమును నాత్మార్థంబు పశ్వాదికం 
బాత్మార్లంబు హితాప్తబంధుజన మాత్మార్థంటు గేహాచ్చయం 
బాత్మార్థంబు పరిత్యజింపం దగు రాజ్యంబైన నస్పందమై 
“యాత్మార్ధంప్పథివింత్యజే' త్తనెడువాక్యం బశ్రుతంబే నృపా! ॥67॥ 


వ. అని చెప్పి యింకనుం బెద్దలతోడ విచారించునది. ఏను ద్రికాలజ్ఞుండ. నేంటికిం 
బదునెనిమిదియౌ దినంబునకు నుత్తరదేశంబుననుండి యొక్కబ్రాహ్మణుండు రాగలం 
డతండు నీకు హితోపదేశంబు సేయంగలండు. తద్వాక్యంబులు ప్రమాణీకరించునది 
యని డుంఠిభట్టారకుండు నిజనివాసంబున కరిగె నంత నక్కడ. ॥68॥ 


శివుండు విష్ణుని గాశి కనుచుట 


క. అరవిందాక్షునిం గనుంగొని 
హరుండును గానీప్రవృత్తి యారయం బంచెన 
గరివదనుండును నీవును 
బరికింప(గ నేకకార్యపరులై యనుచున్‌. ॥ 69॥ 


క. పనిపూని కాశికిం జని 
వనరుహలోచనుండు వెడందవాలికకన్నుల్‌ 
తనకు గలఫలము( గాంచెన్‌ 
బనివడి తద్విభవలక్ష్మిం బరికించునెడన్‌. ॥70॥ 


వ గంగావరణాసంగమంబునం బాణిచరణతలంబులు ప్రక్షాళించి యవగాహనంబు చేసె. 


అది కారణంబుగా నత్తీర్థంబు  పాదోదకతీర్థంబు 
కృతకాలోచితక్రియాకలాపుండై పుండరికాక్షుండు. |॥71॥ 


తే. త్రిపురకాంతలశీలంబు లపహరింప 
బుద్ధివేషంబు గైకొన్న పోకులాండు 
జలజనాభుండు నుగతవేషము ధరించెం 
గాశికాప్రజలకు ధర్మగతి హరింప. ॥72॥ 


® 


nm 


బరం౧. 


స్థ తీర్ణనామంబు వహించి తనమూలభృత్యుం డైనగరుత్మంతునకు వినయకీర్తి 


వ. పుణ 
యనుఎరు వెట్టి యతని శిష్యుంగా బరిగ్రహించి, లక్ష్మీం బరివ్రాజికం గావించి 
యమ్మహాదేవికి కౌముది యనునామధేయంబు గల్పించి, తాను శిష్యుండును 
నొక్కముఖంబున బురుషులం బ్రమోషింపను గమలయొక్కతియు నొక్కముఖంబున 
బురంధ్రీజనంబులం బ్రలోభింపను సంకేతంబుగా సేసి వేజువేబుమార్గంబులం 


గాశికాపురంబుం బ్రవేశించి. |॥73॥ 


విష్ణువు మాయావేషంబున గాశియందు బౌద్ధధర్మంబు స్థాపించుట 


తే. పటమునందు నాగరలిపి ప్రన్ఫుటముగ 
వరమషితూలికాలేఖ వ్రాసినట్టి 
యర్హతాగమగ్రంథ మత్యాదరమున 
7]జట్టు పఠియింప బోధించు సద్దురుండు. |॥74॥ 


తే. తత్త్వదృష్టి ననానిసిద్ధంబు భవము 
భవము బుట్టింపు నడగింపం బ్రభుండు లేడు 
దనకు దా నుద్భవం బొందు దనకు దాన 
విలయముల బొందు భవ మిది వినయకిర్తి! ॥75 | 


తే. బ్రహ్మవిష్ణురుద్రాదుల బ్రదుకు లెల్ల 
బట్టిచూడంగ మనబోంట్ల బ్రతుకులట్ల 
యనఘ! వారి దేహంబులు నన్మదాది 
దేహములం బోలె గాలంబు తినును గాన. ||76॥ 


క, భద్రగుణా! యాహారము 
నిద్రాభయమైథునములు నిఖల మగుతనూ 
భృద్రాజికి సాధారణ 
ముద్రలు మణి తారతమ్యములపను లేలా? ॥77॥ 


సీ. హంసతూలికపాన్సునందు రానేలను 
శయనించువారికి సరియె నిద్ర 
మెజుంగుందింగలం బోలుమెలంత లెందజు గల్లి 
నప్పుడు నొక్కతొయ్యలియ రతికి 
డప్పికి నీరు వంటక మాశలి కలే 
జంతుసంతతి కాత్మశక్తికొలది 
యాకీట మాకైటభాసురాంతక మెల్ల 


ప్రాణకోటికి బ్రాణభయము సమము 
తే. గానం దమయట్ల యెదిరిని కాన్పు గాన్సు 
జీవులకు. దారతమ్యంబు సెప్పు వలదు 
సర్వభూతములందును సమత మేలు 
కరుణ చేపట్టవలయు+ గాం గాదు హింస. |॥78॥ 


తే. చెదలు నీర్చేను మశకంబు చీమ నల్లి 
యల్ప మనుబుద్ధి హింస సేయంగ వలదు 
వానిహృదయంబులం దున్నవాండు జీవుం 
డాతం డల్పుండె యితరజివాత్మకంటె? |॥79॥ 


వ. సుఖంబ స్వర్గంబు. దుఃఖంబ నరకంబు. శరీరత్యాగంబు మోక్షంబు. ॥80॥ 


మ. అహహా! వేదము దాన చెప్పును “నహింస్యాత్సర్వభూతాని'యం 
చహహా? తాన కదా క్రతుక్రియలం బశ్వాలంభమున్‌ మేదినీ 
రుహవిచ్చేదముం జేయం జెప్పు! నదియుం ద్రోహంబు కాదో కదా! 
బహుభాష ల్లిరుగంగ నాడుటలునుం బ్రామాణికత్వంబులే? ॥81॥ 


వ. అహింస పరమధర్మంబు. హింస నరకభీరువు లైననరులు పరిత్యజించునది. 
హింసకుండు నరకంబునకు సహింసకుండు స్వర్గంబునకుం జను. దానంబు 
లనేకంబులు గలుగ నవియు నభిమతదానంబును బోలనేరవు. పరమపురుషులును 
నానాశాస్త్రసిద్ధాంతంబు లాలోకించి భీతున  కభయదానంబును, _ వ్యాధితున 
కౌషధదానంబును, శుశ్రూషకునకు విద్యాదానంబును, నాశొన్నవారి కన్నదానంబును 
దానంబులలో నెల్లం బ్రశస్తదానంబు లని చెప్పుదురు. మణిమంత్రౌషథప్రభావంబు 
లచింత్యంబులు. ప్రయత్నంబునం దద్విద్యాభ్యాసం బాచరించునది. పరిపూజ్యంబులు 
ద్వాదశాయతనంబులు. అవి యెయ్యని యంటేని, 
కర్మేంద్రియజ్ఞానేంద్రియపంచకంబులును మనోబుద్ధులును. అవి హేతుదృష్టాంతంబులం 
బ్రమాణప్రమేయాదిపోడశపదార్థవాదు లగునైయాయికులను, 
ద్రవ్యగుణాదిషట్సదార్థవాదు *  లగువైశేషికులను,  _ నవ్యక్త మహదహంకృతి 
చతుర్వింశతితత్త్వవాదు లగుసాంఖ్యులను, శివశక్తిసదాశివేశ్వర విద్యాతత్త్వప్రభృతి 
షట్టింశత్తత్త్వ్వవాదు లగుశైవుల నవలంబించుచు. బ్రత్యక్షానుమానోపమాసార్థాపత్తి 
జ్ఞానంబులయందు నింద్రియార్ధసన్నికర్షోత్పన్నంబై యవ్యభిచారియు 
వ్యవసాయాత్మకంబు నగుజ్ఞానంబు ప్రత్యక్షంబని ప్రత్యక్షజ్ఞానంబు సర్వజనులకుం 
దేటతెల్లంబు గావునం బ్రత్యక్షం బవలబించి యుండునది యని యొల్లవారికిం 
దమతమధర్శంబులు విడిచి సుగతధర్మంబు చేపట్టునట్లుగాం బుణ్యనామధేయుం 
డగుమధుసూదనుండు _ వినయకీర్తినామధేయుం " డగుశిష్యు _ గరుత్మంతు 
బోధించుచుండె; నంత వేటొక్కయెడ విజ్ఞానకౌముది యనుపేరు వహించి 
పరివ్రాజికావేషధారిణి యగు _ విషధికన్య యుపన్యాసచాతుర్యం _ బొప్ప 


మాధుర్యగుణధుర్యంబుల మధుసమయమంధరగంధసార 
గిరిగంధవాహప్రవాహలహరికాస్పాలనానందకందళిత 

మాకందఘుసృణకిసలయరసాన్వాద (న) 
కషాయకంఠకలకంఠకామినీకోమలకుహూయమాన కోలాహలపంచమంబు 


ననుకరించు తిన్ననియెలుంగున. |॥|82|॥ 


సీ. బ్రహ్మ మానందరూపం బంట తథ్యంబు 


నానాత్మపరికల్పనంబు మిథ్య 
ముదిమి నింద్రియశక్తి మొబివపో కుండంగ 
మైధథునక్రీడ యేమజమి యుజవు 
సౌఖ్యార్థి యైన యాచకుని కిచ్చుట పాడి 
పంచభూతాత్మక ప్రకృతి తనువు 
యౌవనంబులు పోయెనా రావు క్రమ్మజి 
సపరిక్షయమ్ములు సంచయములు 
తే. గడచినప్పుడు క్రిము లొండెం గాకు లొండెం 
గుక్క లొండేనియును భుక్తి గొనెడు దేహ 
మొకండు బార్జించి నప్పుడ యొసంగవలదె! 
తన్ను నిచ్చుటయది గదా దానగుణము. |॥83|॥ 


వ. వావి వర్ణంబు నిచారింప వలదు. వృద్ధాచారంబు విచారించి చూచిన బ్రహ్మపుత్రులు 
గదా దక్షుండును మరీచియు. మరీచేనందనుం డైనకశ్యపుండు ధర్మమార్గంబునం 
దక్షుని కన్యకలం బదుమువ్వుర నెట్టు వివాహంబయ్యె? ఇదానీంతనులు మర్త్యు 
లల్బబుదు లఅల్పపరాక్రములు గావున “నిద గమ్య యిది యగమ్య యని విచారంబు 
సేయుచున్నవారు. పరమపురుషునిముఖబాహూరుపాదంబులం _ జాతుర్వర్ల్యంబు 
జన్మించె. ఒక్క తనువునందుం బుట్టిన నలువు రేకోదరు లౌదురో కారో? అట్టివారికి 
భిన్నవర్ణత్వం బెట్టు సిద్ధించుచున్నయేది? కావున వర్ణావర్ణవివేకంబు విడిచి వలసీనట్టు 
పురంద్రి పురుషులు 'వహరించునది యని పెక్కుప్రకారంబుల విజ్ఞానకౌముది 
సౌగతశాస్తంబు వక్కాణింప విని పురాంగనలు భర్హృశుశ్రూషాదిధర్మంబు లుజ్జగించి 
రయ్య వనీరంబున. 84|| 


చ. వననిధికన్యయున్‌ హరియు వాడల వాడల బౌద్దధర్మముల్‌ 
జినమతముల్‌ నిరంతరము( జెప్పంగం జెప్పంగం గాశికాపురిన్‌ 
దనతనధర్తముల్‌ విడిచి తామరసాయతలోచనాజనం 
బును పురుషప్రతానమును బూనెను బుద్ధజినవ్రతంబులన్‌. ॥85॥ 


తే. వర్ణములు నాశ్రమంబులు వరుస దప్పె 
వేదవేదాంగశాస్తముల్‌ విన్నంబోయె 
[8]నా(సా)రజంబులు కృష్ణపచ్యములుం జెడియె 
వృద్ధి బొందె నధర్మంబు విశ్వమునను. |86॥ 


దివోదాసనిర్యాణము 


వ. అప్పుడు దివోదాసుండు డుంఠిభట్టారకుండు సెప్పిన విప్రం డెప్పుడు వచ్చునోయని 
దివసంబులు లెక్క పెట్టుకొనుచుండం బదునెనిమిదవదివసంబున 
మధ్యాహ్నకాలంబునందు సుగతవేషధారి యగుమధుసూదనుండు బ్రాహ్మణవేషంబు 
దాల్చి యేతెంచి సముచితప్రకారంబున దివోదాసుం యాశీర్వదించి యతం డనుప 
సమున్నతకనకాసనంబున( గూర్చుండె. ఆవేళ విఘ్నశ్వరుండు 
రాజహృదయంబునందు నావెశరూపంబున నధివసించె. వినాయకాధిష్టితుండై 
భూపతి వైరాగ్యంబు వహించి కపటబ్రాహ్మణున కిట్టనియె. ॥87॥ 


ఆ. బడలుపడితి రాజ్యభారంబు భరియించి 
పొడమె మది విరక్తి భూసుపర్వ! 


ఏమి సేయువాండ! నెక్కడ కేగుదు? 
నేమి దిక్కు? నాకు నెయి(గ జెప్పు. 88 ॥ 


వ. తపస్సామర్థ్యంబునం బజ్జన్యాగ్న్య నిలాత్మకుండ నైతి. ప్రజ లౌరసు లైనపుత్రులుం 
బోలె. బరిపాలింపంబడిరి. దెవీత్రటే దృ కరించిన యొక్కయపరాధంబునుం దక్క 
నాయందు గానవచ్చినయపకారం బొందు లేదు. నాభాగ్యంబున నీవు హితోపదేశంబు 
సేయ నాచార్యుండునుం బోలె నేగుదెంచితి. ఇంతకాలంబు నారాజ్యంబున 
నకాలమరణంబును జరావ్యాధిదారిద్ర్యంబులు లేవు. ఇప్పు డేమికారణంబుననో 
యవియును దివ్యాంతరక్షభామోత్పాతంబులు పుట్టుచున్నయవి. నాకుం జూడ 
వేల్పులవేడబంబ  కావలయు. మృత్యుంజయుండు  త్రిపురవిజయంబును, 
నారాయణుండు బలిధ్వంసనంబును బురందరుండు వృతాసురవధంబుసు 
మాయాబలంబున నొనర్చిరి. బలవద్విరోధంబు దుస్తరంబగుట యిప్పు 
డెబుంగంబడియె. ఇన్నియు నట్టుండనిము. ఏనును బదివేలేండ్లు రాజ్యంబు సేసితి. 
జరాభరాక్రాంతుండనై తి. ఇంద్రియంబు లుపరతింబొందుచున్నయవి. ఇంక 
సకలకర్మనిర్మూలనక్షమం బై బైనమోక్షం బపేక్షింపవలసియుండు. అమ్మహాపదార్థంబు నా 
కేయుపాయంబున సిద్ధించు నాయుపాయం బానతి మ్మనిన విని బ్రాహ్మణవేషధారి 
యగుహృషీకేశుం డమ్మహివరున కి ట్లనియె. |89॥ 


తే. కాశికాపట్టణమున లింగప్రతిష్ట 
యాచరింపుము కల్పింపు ) హర్మ్యురేఖ 
బొందితోడన కైలాసమున కరిగెద 
వనఘ! నామాట వేదతుల్యంబు సూవె! ॥90॥ 


తే. పుత్రుల బట్టంబు గట్టుము బుద్ధి చెప్పు 
మాతనికి దేవతాభక్తి 'యతిశయముగం 
దనయసంక్రాంతసామ్రాజ్యతంత్రుం డగుచు 
వనమునకు నేగం దగు రాజు వార్థకమున. ॥91॥ 


వ. అని బుద్ధి చెప్పి బ్రాహ్మణుం డెక్కడికేనియుం బోయె. దివోదాసుండును నమాత్యుల, 
మండలేశ్వరుల, నధ్యక్షులం, బురోహితులం, బ్రతిహారుల, బుత్విజుల, గణకుల, 
నంతఃపుర జనంబుల రావించి కుమారు సమరంజయు నందటీకి నప్పగించి 
యతనికిం బట్టాభిషేకంబు సేసి కాశికానగరంబునందు దనసర్వశ్రీసమృద్ధియు వెచ్చించి 
మహాప్రాసాదంబు నిర్మించి యందు శివలింగంబుం బ్రతిష్టించి . కింకిణీజాలమండీతం 
బైనదివ్యవిమానం బెక్కి శరీరంబుతోడన శివలోకంబునకుం జనియె. ఆప్రాసాదంబు 
సర్వశ్రిసమృద్ధివినియోగనిర్షి తంబు గావున భూపాలక్రీ యనం బ్రసిద్ధి గాంచె. 
దివోదాసేశ్వరలింగంబు భాగీరథీతీరంబున భజించువారిక్‌ భుక్తిముక్తిప్రదాయకం బయి 
ప్రకాశించె. ఇది దివోదాసవృత్తాంతంబు. ఈయుపాఖ్యానంబు విన్నను బఠించిన 
లిఖించిన జనుల కాయురారోగ్యైశ్వర్యాభివృద్ధి యగు నని చెప్పి కుమారుండు 
వెండియు కుంభసంభవున కి ట్లనియె. ॥92॥ 


చ. కరివదనుండు నిందిరయు. గైటభవైరియు( బెక్కుమాయల 
న్ధరణివుం గాశికాపురమునం బెడబాపి పినాకపాణికిం 
బరమసముద్యమస్సురణం బంపిరి లేఖలు సర్వకార్యమున్‌ 
గరగరనయ్యె రమ్ము శశిఖండశిఖామణి! యంచు భక్తితోన్‌. ॥93॥ 


సీ. సంతోషమునం జతుష్టష్టిగణంబు 
నామోదవృత్తంబు నభినయించె 
సరవి లోలార్యకేశవఘటోల్కాదులు 
పన్నిద్దజు ప్ర ప్రమోదభాజు లైరి 
వనజాసనుండు నాల్గువదనంబుల నుతించె 
వేదార్థముల భక్తి విశ్వనాథు 
గణనాయకులు శంకుకర్ణఘంటాకర్ల 
నందిషేణాదు లానంద" మొంది 
తే, రఖిలమాయాప్రయోగవైయాత్యగరిమ 
డుంఠివిఘ్నేశ్వరుండు వైకుంఠపతియు. 
గమలవాసినియును నేకకార్యపరత 
నాదివోదాసు వెడలంగ నడచుటయును. |94॥ 


శివుండు సపరివారుండై కాశి కేతెంచుట 


వ. అనంతరంబు విదితదివోదాసవృత్తాతుండై యంతకదమసుం డంబికయును 
మహాకాళవిశాఖనైగమేశులు రుద్రులు ప్రమధులు దేవర్షులును దిక్సాలురుం గొలిచి 
చనుందేరం గిన్నరకింపురుషగరుడగంధర్వసిద్ధవిద్యాధరులు జయజయధ్వనులతోడం 
గైవారంబులు సేయ నందివాహినారూఢుండై మందరనగంబుననుండి 
యానందకాననంబునకు విజయంబు చేసి యవిముక్తమంటపంబునం బేరోలగంబుండి 
తత్కాలసన్నిహితు లైనయోగినిభానుపద్మభవప్రమథలక్ష్మీనారాయణుల 
యథాప్రధానంబుగా సంభావించి డుంఠివిఘ్నేశ్వరు గంఠా(గాఢ్రాలింగనంబు చేసి 
గండస్థలంబున నఖాంకురవ్యాపారంబునం బుజ్జగించుచు ని ట్లనియె. ॥|95॥ 


సీ. నీకతంబునం గాదె లోకభీకరు లైన 

త్రిపురదానవుల మర్దింపం గలిగె! 

నీకతంబునం గాదె కాకోలవిషవహ్నీ 
యలవోకయును బోలె నార్పం గలిగె! 

నీకతంబున గాదె నిరవగ్రహస్సూర్తి 
నంధకాదులగర్వ మడంపం గలిగె! 

నీకతంబునం గాదె నేండు వారాణసీ 
సంగమోత్సవకేళి సలుప గలిగె! 

తే. నాత్మజుండ వన్న మిత్రుండ వన్న భటుండ 

నన్న సచివుండ వన్న నా = కెన్న నీవు 

నిను నెబ్బ ంగి వర్ణింప నేర వచ్చు? 
గంఠపీఠాగ్రకరిరాజ! డుంఠిరాజ! ||96॥ 


ఈశ్వరకృతడుంరిస్తవము 


వ. జయజయ విఘ్నేశ్వర! భక్తనిర్విఘ్నుకారక! అవిఘ్నకర! సర్వగణాధీశ! 
సర్వగణాగ్రగణ్య! గణప్రణతపాదాబ్ద! గణనాతీత! సగుణ! నిర్గుణ! సర్వజ్ఞ! సర్వేశ! 
సర్వభూతవిధాన! సరవమాయాప్ర పంచజ్ఞ! సర్వకర్మాగ్రపూజిత! సర్వమంగళ! 
యమంగళోపశమన! సిద్ధవంద్యపద! సిద్ధనాయక! సర్వసిద్ధినిలయ! స్వబలాధాన! 
సర్వబలాశ్రయ! సర్వఫలప్రద! బలాకొజ్జ్వృలదంతాగ్ర! యనంతమహిమాధార! 
ధరాధరవిదారణ! దంతాగ్రపోత్సదిజ్నాగ! నాగవిభూషణ! భువనంబుల కభ్యుదయంబు 


గావింపుము. ॥97॥| 


గీ. ఆవరణరూపమునం గాశి యహరహంబు 
గావం దగు నీకు బహువిధాకారకలన 
ననుచు నానతి యిచ్చం జంద్రార్థమౌలి 
భవుడు భువనాద్భుతక్రియాప్రొఢి మెజయ. ॥98॥ 


వ. అ ట్లద్దేవుం డవధరించుటయు గంగాసంభేదనంబున గర్కరీవినాయకుండు, 
కాశీక్షేత్రదక్షీణంబున దుర్గావినాయకుండు, భీమచండిసమీపంబున నిర్భతిభాగంబున 


భీమచండివినాయకుండు, పశ్చిమదిగ్భాగంబున దేహళీవినాయకుండు, 
వాయవ్యదిగ్భాగంబున నుద్దండవినాయకుం, డుత్తరదిగ్భాగంబునం 
బాశపాణివినాయకుండు, గంగావరణాసంగమంబున ఖర్వవినాయకుండు 
యమతీర్ధంబునకుం బశ్చిమదిగ్భాగంబున సిద్ధనాయకుండు; వీరు 
బాహ్యావరణదేవతలు. గంగాపశ్చిమతీరంబున నుత్తరార్కుసమీపంబున 
అంబుదరవినాయకుం, డాపశ్చిమంబునం గూటదండవినాయకుండు, భీమచండునకుం 
గించిదీశానుగ్భాగంబునం గాలకంఠవినాయకుండుం [9] బ్రార్జిగ్భాగంబునం 
గూశ్మాండవినాయకుండు, నుద్ధండవిఘ్నేశ్వరునకు నాగ్నేయదిగ్భాగంబున 
డుంఠివినాయకుండు, పాశపాణివిఘ్నేశ్వరునకు దక్షిణంబున 
వికటదంతవినాయకుండు, సర్వవిఘ్నేశ్వరునకు నిర్భతిభాగంబున 


రాజపుత్రవినాయకుండు, గంగాపశ్చిమతీరంబున రాజపుత్రవినాయకునకు 
వాయవ్యభాగంబునం బ్రణవవినాయకుండు వీరు ద్వితీయావరణదేవతలు. 
ఉత్తరవాహిని యగువియద్గంగాతీరంబున  లంబోదరున  కుదగ్భాగంబున 
వక్రతుండవినాయకుండు, కూటవంతున కుదద్భాగంబున నేకదంతవినాయకుండు, 
కాలకంఠున కిశానదిగ్భాగంబునం గవిసింహద్విపత్రిముఖవినాయకుండు, 
కూశ్మాండునకుం బూర్వదిగ్భాగంబునం బంచాస్యవినాయకుండు, ముండవిఘ్నేశ్వరున 
కాగ్నేయదిగ్భాగంబున హేరంబవినాయకుండు, వికటదంతునకు యామ్యంబున 
నాశావినాయకుండు, రాజపుత్తవిఘ్నేశ్వరునకు నిర్భతిభాగంబున 
వరదవినాయకుండు, ప్రణవవిఘ్నేశ్వరునకు పశ్చిమభాగంబున( బిశంగిలాతీర్థంబున 
దేవనదీతటంబున మోదకప్రియవినాయకుండు, వీరు తృతీయావరణదేవతలు. 
వక్రతుండునకు వాయవ్యభాగంబున గంగాతీరంబున నభయవినాయకుం, 
డేకదంతునకుం గౌబేరదిగ్భాగంబున సింహతుండవినాయకుండు, _ త్రితుండన 
కీశానదిగ్భాగంబునం గూణితాక్షవినాయకుండు, పంచాస్యునకుం బ్రాగ్గిశాభాగంబున 
క్షిప్రప్రసాదవినాయకుండు, హేరంబునకు వహ్నిదిగ్భాగంబున 
జింతామణివినాయకుండు, విఘ్నరాజున కవాగ్భాగంబున దంతహస్తవినాయకుండు, 
వరదునకు యాతుధావదిగ్భాగంబునం బిచండిలవినాయకుండు, మోదకప్రియునకు 
దక్షిణంబున చండముండివినాయకుండు; వీరు చతుర్ధావరణదేవతలు. అభయప్రదున 
కత్తరంబున గంగాతీరంబున న్థూలదంతవినాయకుండు, సింహతుండవినాయకున 

కుచ(ర్జిగ్భాగంబున( గరిప్రియవీనాయకుండు, గూణితాక్షున కీశానదిగ్భాగంబునం 
జతుర్దంతబనాయకుండు, క్షిప్రప్రసాదునకుం బూర్వదిగ్భాగంబున 
ద్వితుండవినాయకుండు, చింతామణిక్‌ వహిదిగ్భాగంబున జ్యేష్టవినాయకుండు, 
దంతహస్తునకు దక్షిణదిగ్భాగంబున దక్షవినాయకుండు,  పిచండిలునకు 
నాసురదిగ్భాగంబునం గాలవినాయకుండు, నుద్దండముండునకు దక్షిణదిగ్భాగంబున 
నాగవినాయకుండు; వీరు పంచమావరణదేవతలు. వారాణసి 
కింద్రాగ్నియమనిర్భతివరుణవాయుకుబేరేశానదిగ్భాగంబుల మణికర్ణి ప్రత్యేకవినాయక 
సృష్టివినాయక యక్షవినాయక గజకర్ణబనాయక చిత్రఘంటవినాయక 


స్థూలజంఘవినాయక మంగళవినాయకులు. యమతీర్ధంబున కుత్తరంబున 
మీత్రవినాయకుండు; వీరు షష్థావరణదేవతలు. మోదాదిపంచవినాయకులును, 
జ్ఞానవినాయకుండును, ద్వాదశవినాయ కుండును, అవిముక్తవినాయకుండును వీర 
లవిముక్తక్షేత్ర సప్తమావరణదేవతలు. ఈ యేంబదియార్లురువినాయకులు 
గాశీక్షేత్రంబుం రక్షింతురు. 99|| 


తే. ఏబదియు నాఖుమూర్త్హులనెనక మెసంగి 
యావరణసప్తకంబున నధివసించి 
కాశికాపురి రక్షించు గదల కెపుడు( 
గుధరకన్యక తొలుచూలుకొడుకు డుంఠి. ॥100॥ 


వ. ఇట్టు గణేశ్వరపరిపాలితం బైన కాశీపురంబునం బుష్కరంబునందు. ॥101॥ 


చ. శుభదివసంబున( విమలశోభనలగ్నమునందు మేరుస 
న్నిభమగుహేమపీఠమున నిల్పి రమాదులు సేస చల్లంగాం 
ద్రిభువనరాజ్యలక్ష్మికి నతస్థిరభక్తిరతిన్‌ సరోరుహ 
ప్రభువుండు గ్రటభొంతకుండుం బట్టముగట్టిరి ఫాలలోచనున్‌. |॥102॥ 


తే. హరియు వినతాసుతుండు దుగ్గాబ్ధినుతయు 
సౌగతాదివికారవేషంబు లుడిగి" 
యాత్మవేషంబులు వహించి రనఘ! వికృత 
వేషములు కాశియందు వేర్వేజ నిలిచె. ||103॥ 


వ. తత్స్రసంగంబునం దీర్ధంబులు గలిగె నవి యెయ్యవి యనిన బాదోదకతీర్థంబు, 
క్షీరాబ్ది ర్లంబు, గదాతీర్థంబు, లక్ష్మీతీర్థంబు, తార్డ తీర్థంబు, నారదతీర్లీంబు, 
ప్రహ్లాదతీర్ణంబు, అంపరీషతీర్థంబు, దత్తాత్రేయః ర్థంబు, భృగుతీర్ణీంబు, 
వామనతీర్థంబు, నరనారోయణతీర్థంబు, వీదారణనారసింహతీర్లీంబు, 
గోపీగోవిందీతీర్థంబు, శేషతీర్ణంబు, శంఖమాధవతీర్ణంబు, హయర్రీవతీర్ణంబు." ఇవి 
వైష్ణవతీర్హంబులు. |104॥ 


మ. అలఘుశ్రీనిధి( గాశికాపురిం బ్రసంగానుప్రసంగంబులం 
దెలియం జెప్పతిం గొన్నిలింగములనుం దీర్ధంబుల న్నిక్క మే 
తిలమాత్రంబును నందు. దద్విరహితోద్దేశంబు లేకున్కికిం 
గలశీసంభవ! వన్నిదంబు గెలువంగా వచ్చు. బద్యోద్భవున్‌. 105 ॥ 


పంచనదతీర్థమాహాత్మ్యము 


వ. అనిన విని యగస్త్యుండు మహాత్మా! పంచనపతీర్థమాహాత్మ్యం బెజీంగింపవే యనినం 
గుమారుం డి ట్లనియె. |106॥ 


సీ. వేదశిరుండు నా విప్రర్షి భృగువంశ 
సంభవుండు దపంబు సలుపుచుండ( 
బైత్రో వ శుచి యనుపాకశాసనుకొల్వు 
మానిని యెక్కడికేని పోవ 
నయ్యచ్చరను జూచి యమ్మునీంద్రుండు ప్ర 
స్థలితేంద్రియుం డయ్యెం గదల వెజచి 


కమలలోచన నమస్కారంబు సేయుచు. 
బ్రత్యవాయముసకు భయముం బొంద 

తే. వెజవకు మని పల్కి తపసి యవ్వీర్యరసము 

మెలంతకుడిచేతిలో బోసి మ్రింగు మనియె 

ద్రావి యది గర్భమై యస్టు తనయం గాంచి 

సంయమీంద్రున కిచ్చియు. జనియె దివికి. |॥|107॥ 


తే. బాల యెనిమిదియేండ్లప్రాయం బగుదు 
నెవ్వనికి నిత్తు ని న్నంచు బుషి యడిగిన 
నయ్య! విశ్వాధికుం డై నయతని కిమ్ము 
నన్ను నని పల్కె మునితోడ నలినవదన. |॥108॥ 


వ. అనుటయు నమ్మునీంద్రుండు తపోబలంబునం గాని యట్టిపతి సిద్ధింపండు. 
కానీక్షేత్రంబున( దపంబు సేయుము. బాల్యంబునం దపంబు( జేయు నీకు ధనము 
సిద్ధించెం గావున ధూతపాప యనునామంబు వహింపుమనిన, మహాప్రసాదం బని 
యానందకానకంబునందు ఘోరం బైనతపం బాచరించిన. |॥|109॥ 


తే. బ్రహ్మ ప్రత్యక్ష మై వచ్చి పద్మనయన! 
యడుగు వర మన్నం బ్రాంజలి యగుచు నింతి 
పమపావనిం గాం జెయు బ్రహ్మ నన్ను 
ధరణి బావనవస్తుసంతతులలోన. |॥110॥ 


వ. అనినం గమలాసనుండు. ||111॥| 


తే. ధరణిలో మూడుకో ట్లనర్థంబు లెక్క 
గలుగుపుణ్యతీర్థంబులు కమలవదన! 
ప్రతివసించును రోమరూపంబులందు 
నెపుడు నీదేహమున నీకు నిది వరంబు. ॥112॥ 


వ. అని విధాత యంతర్హితుం డయ్యె. నంత నొక్కనాండు ధర్ముండు త న్నభిలషించి 
పైబడం దలంచిన నాధూతపాప చేయీక తలంగిన. |113॥ 


తే. జముండు శపియించె దానిం బ్రస్తరము గాంగ 
దరుణి శపియించి జము జడత్వంబుం బొంద 
జంద్రకాంతశిలాంబునిర్లరిణి సతియు 
జడమహానిర్దరంబు తా జముండు నయ్యె. | 114॥ 


వ. చంద్రకాంతశిలారూపంబుం గైకొని చంద్రదయంబున స్రవియించుచు ధూతపాప 
పుణ్యనది యయ్యె. ధర్ముండును ధర్మనదం బనుపేర బుణ్యనదం బయ్యె. 
వేదశిరుండును నదిస్వరూప యైనకూంతరు ధూతపాప నదస్వరూపుం డైనధర్మునకు 
వివాహంబు సేసె. గభస్తిమాలి గభస్తీశ్వరుసన్నిధి (మంగళా)గౌరిదేవి నుద్దేశించి 
మయూఖాదిత్యతీర్థంబున నుగ్రతపం బాచరించిన నతనికిరణంబులవలనం బ్రస్వేదం 
బుద్భవించి కిరణావతి యనం బాటి. ధర్శనదంబును ధూతపాప నదియుం 
గిరణాతరంగిణియు గంగాయమునలు. గూడ నైదునదులు పంచనదం బనుపేర 
పుణ్యతీర్థంబై త్రైలోక్కప్రసిద్ధి గైకొనియె. ఇది పంచనదతీర్థంబు. ఈతీర్థంబున 
నాఫ్రతుండైనమానవుండు పాంచభాతికంబైన శరీరంబు బావనంబు సేసి 


పంచమహాపాతకంబులం బాయు. దివోదాసు నుచ్చాటనంబు సేసి కైటభారాతి 
పంచనదంబునందు విశ్రమించి యగ్నిబిందుం డను మహామునీంద్రుం డొనర్చు 
నానావిధస్తోత్రంబులకుం బరితుష్టి బొంది యిష్టవరంబు గృప సేసి వెండియు. |115॥ 


బిందుమాధవసంభవము 


తే. అగ్నిబిందునిపేరు నిజాహ్వయంబు( 
గూర్చి మధుకైటభారాతి కూర్మి మిగుల 
బిందుమాధవు( డనుపేరం బేర్మి వడసె 
నచ్యుతు(డు భక్తపరతంత్రుం డౌనొ కాడా? ||116॥ 


వ. బిందుతీర్థంబునం దుండి యగ్నిబిందునకు గోవిందుం డానందకాననంబునందు. 
దీరమాహాత్మ్యకథనప్రసంగంబున దానధర్మవ్రతంబు  లనేకంబు  లుపదేశించి 
కరుణావశంవదుం డై యతనిం గనుంగొని యింక నేమి యడిగెద వడుగు 
మనుటయు. 11171 


తే. అధికసద్భక్తిసంపద నగ్నిబిందుం 
డచ్యుతునకు నమస్కార మాచరించి 
పద్మలోచన కాశికాపట్టణమున( 
బ్రతివసించిన నీదురూపంబు లెన్ని? |118॥ 


వ. మజీయు భవిష్యద్రూపంబు లెన్ని? యానతిమ్మనిన మధుసూదనుం డతని కిట్టనియె. 
[119 | 


వైష్ణవతీర్థమాహాత్మ్యము 

. పాదోదకం బనుప్రథమతీర్థంబున 

నాదికేశవు( డస నధివసింతుం 
దద్దక్షిణమున శ్వేతద్వీప మందేను 

జ్ఞానకేశవసంజ్ఞ సంశ్రయింతు( 
దార్జ్యతీర్థమునందు దార్జ్యకేశవుండ నై నె 

యాజనంబులీచేతం బూజం గొందు 
నందు నారదతీర్థ మాతీర్థమునః గేశ 

వాభిధానుండ నై యతిశయింతు. 
తే. గ్రమముతోడ నే నాల్గుతీర్థములయందు 
నమృతతాజ్ఞానతార్థ్యమహత్వ్వములను 
బ్రహ్మవిద్యోపేనిషదర్గీపరిచయంబు 
పంచజనులకు( గలుగు నాష్టవనపరత. ॥120॥ 


ర్‌ 


క. ప్రహ్లాదకేశవుని లను 
నాహ్లాదముతో డ నెవ్వం డభ్యర్థించుం 
బ్రహ్లాదతీర్ధమున నేం 
బ్రహ్లాదత నతని కిత్తు భవ్యశుభంభుల్‌. |॥121॥ 


తే. అంబరీషతీర్థంబున నధివసింతు. 
గేవలం బన నాదిత్యకేశవుం డన 


బాతకధ్వాంతవిధ్వంసపాటవమున( 
జేయుదు శుభంబు తత్తీర్థసేవకులకు. |॥122॥ 


వ. దత్తాత్రేయ భృగు వామన నరనారాయణ విదారణ నరసింహ గోపీగోవింద 
లక్ష్మీనృసింహ శేషమాధవ శంఖమాధవ హయగ్రీవ కేశవ భీష్మకేశవ నిర్వాణకేశవ 
త్రిభువనకేశవ జ్ఞానమాధవ _శ్వేతమాధవ ప్రయాగమాధవు లఅనుదివ్యమూర్తులు 


ధరియించి 


బహుప్రదేశంబుల 


నుండుదు. 


ఈ 


ర్థంబులు 


మదీయనామవ్యప్రదేశంబులం బ్ర బ్రసిద్ధంబు లై యుండు. ఇవి మదీయ తీర్ధంబులు. | 


123 || 


చ. అనఘ! రహస్య మొక్కటి ప్రయత్నమున న్వినుపింతు నీకు స 


జ్ఞనునకు గాని చెప్పకు మసాధుచరిత్రున కీవు నెన్నడుం 
బెనుమసనంబునం గలవు పెక్కులు తీర్ధము లన్నితిర్ధముల్‌ 


ఘనమహిమం బ్రసిద్ధ మణికర్ణిక బోలవ నిక్క మెంతీయున్‌. ॥124॥ 


మణికర్లికాప్రభాసవర్లనము 


రగడ. శ్రీమత్కాశీవుటభేదన ల 
క్షీశ్రుతి మణికర్ణిక మణికర్ణిక; 
యామవతీవరచూడామణికిని 
హారకమలదీర్షిక మణికర్ణిక; 
పాదోదకపంచీనదాదిమహో 
పావనతీర్ధోత్తమ మణికర్ణిక; 
వేదపురాణాగమవిద్యాపణ 
వీథీమాణిక్యము మణికర్ణిక; 
పంచమహాపాతకతిమిరాఘవి 
పాటనరవిమండలి మణికర్ణిక ; 
కాంచనగర్భహిరణ్యకమండలు 
గండూషితజలధర మణికర్ణిక; 
పంచారించిన కైవల్యశుభ 


ప్రచయంబులకును ఖని మణికర్ణిక; 


పంచక్రోశ విముక్తిక్షేత్రా 
బ్దమధూ పూరము మణికర్ణిక; 


బిందుమాధవుం డను నా కెంతయు 


బ్రేమకళాపాత్రము మణికర్ణిక; 
మందాకిన్యంభో 'వేణీభర 
మధ్యనాభిచక్రము మణికర్ణిక; 


నరనారాయణమూర్తిధారి యగు 
నాకు విహృతిదేశము మణికర్ణిక; 


గరుడఖచరవిద్యాధరకిన్నర 
గంధర్వనిషేవిత మణికర్ణిక; 


డుంఠివినాయకమదజలమిళనక 


టుప్రవాహపుష్కర మణికర్ణిక; 
కంరేకాలకిరీటవిటంక 


గ్లెరుచి చుళుకితజల మణికర్ణిక; 


మాణికర్ణికం బగుతీర్థంబున 
మజ్జనమాడిన మానవోత్తముండు; 
భ్రూణహత్య మొదలైన 'యమౌఘము 
పొడ వడంగించును నిమిషమాత్రమున. 
గాశితీర్థము లెన్ని యన్నియును 

గదలి వచ్చి మధ్యాహ్నకాలమున; 

రాశి గూడి మచి 

ర్థంబు నాశ్రయించుం బ్రతిదినమును; 
మధ్యాహ్నసమాగమమున నేనును 
మదనధ్వంసియునుం బరమేష్టియు; 
సాధ్యసిద్ధగంధర్వాదులతో 
సంసేవింతుము శ్రిమణికర్ణిక; 

వత్తురు మధ్యాహ్నస్నానమునకు 
వాసుకిశేషాదులు భుజగేశ్వరు; 
లుత్తరవాహిని యగుగంగానది 
కుత్తమభూషణ మగుమణికర్ణిక; 
నిచ్చలు( బ్రాతకాలము మణిక 

ర్లిక మణికర్ణిక మణికర్ణిక యని 
యుచ్చరించుమానవులహస్తముల 
కుసిరికకాయలు మోక్షవైభవము; 
లొక్కదానమును గోటిదాన మై 
యొసంగు ఫలము నరునకు ఏ మణికర్ణిక; 
యొక్కయాగమును కోటియాగ మై 
యొసంగు ఫలము నరునకు మణికర్ణిక; 
యొక్కపూర్తమును కోటిపూర్త మై 
యొసంగు ఫలము నరునకు మణికర్ణిక; 
యొక్కధర్మమును కోటిధర్మ మై; 
యొసంగు ఫలము నరునకు మణికర్ణిక; 
యుదయవేళ నెవ్వడు మణికర్ణిక “ 
యుదకంబునం గ్రుంకును మాఘంబునం 
ద్రిదశులు నమ్మానవునకు సంవే 
దీంతురు సేవాంజలులు మకుటముల; 
మణికర్ణిక హరిచంద్రతీర్థమున 
మానవు డెవ్వండు | పితృతర్పణములు; 
ప్రణిథానంబునం జేయునాతనికి 
భద్రపరంపర లిత్తురు పితరులు; 
మణికర్లికహ్రదతీర్ణరాజతట 
మధ్యమున హరిశ్చంద్రేశ్వరు డను; 
గణనాథుని భజియించువారలకు( 
గామధేను వై యభిమత మొసంగును; 
మణికర్ల్యంతరమున గాయత్రీ 

మంత్రం బొకమా టుచ్చరించినను; 
గణన నది పదివేల్మాలును శ్రీ 

గాయత్రి జపించినఫల మొసంగును; 


నొకవంకను గంగాకేశవులను 
నొకవంక హరిశ్చంద్రమంటపిని; 
నకలుషమానస; మణికర్షికతీ 
ర్ధావధిసిమంబులు గా నేయింగుము; 
యావజ్జివం బగ్నిహోత్రవిధి 
యాచరించినట్టిఫలంబు గలుగుం 
బావకునందు మహామణికర్ణిక 
భవ్యాహుతి వోసినమాత్రంబున; 
నుపమకర్ణిక నాణ్యతిలాహుతి 
హోమవిధానము మానవోత్తమున; 
కపరిమితం బై నిరతిశయం బై 
యక్షయ్యంబగు ఫలము ఘటించును; 
జక్రపుష్కరిణి యనునామమున( 
శస్తి వహించినయది మణికర్ణిక! 
చక్రనేమిచంక్రమమునం దిరిగేడు 
సంసృతికిని 'విరుగడ మణికర్ణిక; 
శివుం గాశీపతి విశ్వనాయకున్‌ 
'సేవింపంగం దల పెత్తినయప్పుడు; 
ద్రవరూపంబు పరిత్యజించి వని 
తారూపముం దాల్చును మణికర్ణిక; 
ప్రత్యక్షం బై పుణ్యపురంద్రీ 
భావంబు భజించినసమయంబున, 
నత్యంతమనోహారిహావభా 
వాభిరామ యగు శ్రీమణికర్ణిక; 
నాలుగుభుజములు వాలికకన్నులు 
నయనాన్విత మగుఫాలభాగమును; 
బాలేందుకళామధ్యంబున సిత 
భసితంబు ధరించును మణికర్ణిక; 
కటకహారకేయూరమేఖలా 
కంకణాదిభూషణభూషిత యై; 
కుటిలాలకములమీ:ద. జిన్నిపువుం 
గుస్తరించు నచ్చుగ మణికర్ణిక; 
బహుకల్పాంతంబులు సరిగడచిన 
పండ్రెండే(డులచిన్నిప్రాయమున, 
జహజహద్వ్రీడం బగుచేత 
సంపుటము వహించును మణికర్ణిక; 
యొకచే నిందివరమాలికయును 
నొకచే మాదిఫలముఫలంబును; 
బ్రకటితమగు దోర్యయమున నంజలి 
బంధంబు వహించును మణికర్ణిక; 
పద్మసమానం బగునాననబిం 
బముచే నొప్పెడునది మణికర్ణిక; 
పద్మరాగమాణిక్యంబుల నగు 
పలువరుసలు గలయది మణికర్ణిక; 


పడమరముఖ మై నాసాశిఖరము 

పై నిష్కపం బగుచూవునిలుప, 
నుడురాజకళాభరుణునుల్లమున 
నుద్వీక్షించును శ్రీ శ్రీమణికర్ణిక; 
కన్నియగేదంగిపూరేకుం గబరి 
కాభరమున( దురుమును మణికర్ణిక; 
చిన్నిపూపచన్నుల వలి పెపుకం 
చెల ధరియించును శ్రీమణికర్ణిక; 
మణికర్ణిక చింతామాణిక్యము' 
మణికర్ణిక బృందారక ధేనువు; 
మణికర్ణిక కల్పద్రుమవాటిక 
మణికర్ణిక సిద్ధరసస్యందము; 

శ్రీమణీ కర్ణిక యణిమాది మహా 
సిద్దికారణము సేవకకోటికి; 

శ్రీమణి కర్ణిక నగ్నిబిందుముని! 
సేవింపుము పుణ్యాత్ముండ వయ్యదు. 125 || 


చః మణికర్ణికాతీర్ధంబునక వాగ్భాగంబునం బాశుపతతీర్థం; బందు బశుపతీశ్వరుండు 
లింగరూపధరుండై భవపాశమోక్షంబు సేయు. పాశుపతంబునకుం బురోభాగంబున 
రుద్రావాసతీర్థం 'బాతీర్థంబునకు రుద్రేశ్వరు డధిదేవత. రుద్రావాసతీర్థంబునకు 
యామ్యదిగ్భాగంబున వీశ్వతీర్థం, బందు తారకేశ్వరుండు విశ్వాభిధాన యగుగౌరితో 
గూడి విశ్వపూజ్యుండై యుండు. విశ్వతీర్థంబునకు సంగడి మోక్షతీర్ధంబు. 
మోక్షేశ్వరునకు సమీపంబున నవిముక్తేశ్వరేంబు. అందులకు సమీపంబునం 
దారకతిర్థంబు గలదు. అందు. దారకేశ్వరుండు సంసారతారకుం డధివసించు. 
తారకతీర్థంబునకు సమీపంబున స్కందతీర్థంబు._ స్కందతీర్థంబునకు నవ్వల 
డుంఠితీర్ణీంబు. డుంరితీర్థంబునకు సమీపంబునే భవానీశంకరతీర్ణంబు. ||126|| 


ర్‌ 


మణికర్ణికాతీర్థమధ్యంబున్నకు సాగి 
శ్రీపాశుపత తీర్థసీమ నడచి 
శ్రీరుద్రతీర్థపశ్చిమభాగమున నేగి 
విశ్వ తీర్ధంబు వెన్వెంటం దగిలి 
మోక్షేశ్వరస్థాన మూర్టవవర్త ము దాటి 
“ తారకబ్రహ్మతీర్థంబు గడచి 
బాహులేయక్షేత్రపదము నుల్దంఘించి 
డుంఠిరాట్రిరోపకంఠ మొరసి 
గి. భవతి భిక్షాం ప్రదేహే! యన్పలుకు వలికి 
పటువనాంచితకాశికాపథమునందు 
నాశొనినవారి కిడు సుధాహారభిక్ష 
గౌరికరకంకణంబు గల్‌ గల్లు మనంగ. ॥127॥ 


మ. నియమం బొప్పంగం గాశికాపురి భవానీశంకరుల్‌ విష్ట 
త్రయముం గాతురు తల్లిదండ్రు లగుచు న్దాక్షిణ్య ూూ బ్ర 
త్యయ మేతవ్విషయంబునం [10]దెజణుంగ దాయెల్లపు మధ్యాహ్న 
మక్షయభిక్షాన్నము వెట్టుచుందురు బుభుక్షాక్షీణమర్త్యాళికిన్‌. ॥128॥ 


గీ. 


వ. 


గృహము వారాణసీసీమ గృహిణ గౌరి 
విశ్వనాథుండు గృహమేధి శాశ్వతుండు 
పరమకారుణ్యనిధులు దంపతులు దారు 
మునికి నప్పుడు సిద్ధించు మోక్షభిక్ష. 129 ॥ 


భవానీతీర్థంబునకు సమీపంబున జ్ఞానతీర్థంబు. జ్ఞానవాపీసమీపంబున జ్ఞానేశ్వరు 
సేవించి “నరుండు  జ్ఞానవంతుండగు. “ జ్ఞానతీర్థసమీపంబున _ శైలతీర్థంబు. 
శైలతీర్థసమీపంబున నందితీర్థంబు. నందితీర్థంబున కవాగ్భాగంబున విష్ణుతీర్ధేంబు. 
అం 'దేను సన్నిహితుండ “నై యుండుదు. ఆ తీర్ధంబున కవాగ్భాగంబునం 
బితామహతీర్దంబు. పితామహాతీర్థసమీపంబున నాభితీర్దంబు. నాభితీర్థసమీపంబున 
బ్రహ్మ(నాల)తిర్ధంబు. స్వర్గద్వొరసన్నిధి భాగీరథీతీర్థంబు. “తద్దక్షిణంబున 
ఖురకర్తరీతీర్ధంబు. ఆతీర్థదక్షిణంబున 
మార్కండేయతీర్థంబు. మార్మండేయతీర్ధసమీపంబున వసి ష్టతీర్ధంబు. తత్‌ 
తీర్థసమిపంబునే నరుంధతీతీర్థంబు." వసిష్ట్థతీర్థంబునకు యామ్యదిగ్భాగంబున 
నర్మీదాతీర్థంబు. తత్సమీపంబునం ద్రసంధ్యతీర్ధంబు. తత్సమిపంబున 
యోగినీతీర్జంబు. తత్సమీపంబున నగస్త్యతీర్ణంబు. తత్సమీపంబున 
గంగాకేశవతీర్థంబు. న ర. వైకుంఠమాధవీతీర్ధంబు. తతమివంబుని 
వీరమాధవతీర్థంబు. తత్సమిపంబునం గోలాహలనరసింహతీర్థంబు. తత్సమీపంబున( 
గాలమాధవతీర్థంబు. తత్సమీపంబున నిర్వాణమాధవతీర్థంబు. తత్సమీపంబున 
మహాబలనరసింహతీర్థంబు. తత్సమీపంబున జ్వాలామాలి నరసింహతీర్థంబు. 
తత్సమీపంబున మహాభయనరసింహతీర్ణయు. తత్సమీపంబున 
నత్యుగ్రనరసింహతీర్ధంబు. తత్సమీపంబున వికటనరసింహతీర్థంబు. తత్సమీపంబున 
ననంతవామనతీర్థంబు. తత్సమీపంబున దధివామనతీర్థంబు. తత్సమీపంబున( 
దామ్రవారాహతీర్థంబు. |130|| 


స్‌ 


. వారాకరంబులో వటపత్రశయను 


యజ్ఞనాభులు నూజు నైదుపదులు 
తటీతోడ నమృతాబ్దిం ద్రచ్చుదో గుదురైన 
ముదురుకచ్చపములు మూండుపదులు 
సోమకాసురుం జంపి శ్రుతులు విధాతృన 
కర్పించునట్టి మత్స్యము లిజువది 
ఛద్మగోపాలవేషమున బ్రే వ్రేపల్లెలో 
విహరించుకృష్ణులు వేలసంఖ్య 
గీ. పరశురాములు ముప్పండ్రు భానుకులులు 
రాఘవేశ్వరు లేకోత్తర మగుశతము 
విష్ణురూపుండ నొ కండ నే విను మునీంద్ర! 
కాశికాపట్టణము నైదుక్రోశములను. ॥131॥ 


శంఖచక్రగదాఖడ్గసంయుతుండు 

ననఘ! 'మధుసూదనాహ్వయుం డగుదు నేను 
గమలమును శంఖమును జక్రగదలు దాల్చి 
నట్టినన్ను సంకర్షణుం డండ్రు బుధులు. ॥132॥ 


. శంఖకౌమోదకీచక్రజలజపాణి 


వైననన్ను దామోదరుం డండ్రు బుధులు 


వ. 


ర్‌ 


శంకచక్రాంబురుహగదాసహితు నన్ను 
వామనుం డండ్రు రాగమవ్యాప్తమతులు. ॥133॥ 


పాంచజన్యంబు గదయును బంకజంబు 
చక్రమును దాల్చి ప్రద్యుమ్నసంజ్ఞం దాల్తు 
శంఖచక్రగదాంభోజసహితు నన్ను 

విష్ణుం డందురు విజ్ఞానవిమలహృదయ! ॥134॥ 


. శంఖచక్రగదాపద్మసహితు నన్ను 


మాధవుం డండ్రు మేధాసమగ్రమతులు 
శంఖగదలును ౭ జక్రాంబుజములు దాల్చు 
నన్ను( బురుషోత్తముం డండ్రు సన్నదురిత. |॥135|॥ 


3 శంఖకౌమోదకీపద్మచక్రధరుని 


నను జనార్దనుం డనుచుం జెప్పును బుధాలి 
శంఖచక్రగదాంభోజసహితు నన్ను 
విశ్వసన్నుతచరిత! గోవిందు డండ్రు. ॥136॥ 


. శంఖపద్మగదాచక్రసహితుండైన 


యట్టినన్ను. ద్రివిక్రముం డండ్రు బుధులు 
శంఖమును నంబుజంబును జక్రగదలు 
దాల్చ్బుననుం జెప్పు జగము శ్రీధరునిం గాగ. |॥|137॥ 


శంఖచక్రగదాపద్మంబుల హృషీకేశుండును, శంఖచక్రపద్మగదల నృసింహుండును, 
శంఖగదాపద్మరథాంగంబుల నచ్యుతుండును, శంఖారిగదాపద్మంబుల 
వాసుదేవుండును, శంఖపద్మగదాచక్రంబుల నారాయణుండును, శంఖపద్మచక్రగదలం 
బద్మనాభుండును, శంఖగదారికమలంబుల నుపే ంద్రుండును, శంఖచక్రపద్మగదల 
హరియును,  శంఖపద్మగదాచక్రంబుల. గృష్టుండును బ్రకాశింతురు. ఇవి 
మదీయదివ్యమూర్తిభేదంబు లని యానతిచ్చి కార్యాంతరవ్యాసంగంబున 
మాధవదేవుం డంతర్జానంబు సేసె. అగ్నిబిందుండును జరితార్థు(డై 
[11]బిందుమాధవదేవునియందు నేకిభవించె. ఇది బిందుమాధవాగ్నిబిందుసంవాదం 
బనునితిహాసంబు. దీని వినినను బరించినను వ్రాసినను మానవులకు 
భోగమోక్షములు సిద్ధించు ననినం గుమారున కభివాదనంబు సేసి కుంభసంభవుండు 
వెండియు ని ట్లనియె. |138॥ 


వృషభధ్వజావిర్భావము 


. పార్వతీనందన! పాంచజన్యధరుండు 


విఘ్నరాజును శ్రీయు వేటు వేజ 
వివిధమాయోపాయవేషభాషాదుల 
భ్రమియించి కాశికాపట్టణమున 
నుజక దివోదాసు నుచ్చాటనము చేసి 
యామేలివార్త మంథాద్రి నున్న 
హరునకుం జెప్పి పంపిరి హరుండును వచ్చె 
గాశికానగరికి గరమువేడ్క 


తే. వచ్చి పేరోలగం బుండి వరుసతోడ 
యోగినుల భాను విధిం బ్రమథోత్కరంబు 
హరిని లక్ష్మి వినాయకు నాదరించి 
భువనసామ్రాజ్యపట్టంబు పూనె నంటి. ॥139॥| 


వ. సామాన్యంబున సంక్షేపరూపంబుగా వినుటం జేసి దద్వృత్తాంతశ్రవణంబునందు 
నాకుం దృప్తి చాలకున్నయది. సవిశేషంబుగా విస్తరించి. యానతిమ్ము. 
కాశీమాహాత్మ్యంబునకుం దక్కినవృత్తాంతంబు లానుషంగికంబులు. ఈ వృత్తాంతం 
బాధికారికంబు గదా యనుటయు, నత్యంతసంతుష్టాంతరంగుంజై గాంగేయుండు 
కుంభసంభవున కిట్టనియె. |॥140॥ 


ఉ. కైటభదైత్యవైరి యధికం బగునేర్చున మన్నుటేని కు 
చ్చాటన మాచరించి తనచట్టు ఖగేంద్రుని బంచెం గ్రమ్మజిన్‌ 
హాటకరేఖ దానును గజాస్యుండు లక్ష్మియుం జేసినట్టి కై 
లాటమునం ఘటిల్లె సకలార్థము దేవరయాజ్ఞ పెంపునన్‌. ॥141॥ 


వ. అనుచు సంతోషసందేశపద్ధతి లిఖించి గరుత్మంతునిచేతి కిచ్చి పంచిన 
నతిత్వరితగతి లవణేక్షుసురాసముద్రంబులు దాటి కుశద్వపంబు డాసి. | 142 |॥ 


శా. తద్ధ్యానాస్సదమానమానసుని మంథక్ష్మాధరాధిత్యకా 
మధ్యాధ్యాసితు శంభు డగ్గణీ గరుత్మంతుండు కార్యార్థసం 
సిద్ధిత్వంబును దీర్హపక్షయుగవిక్షేపప్రభేదంబుచే 
నధ్యాహార్యముగా నిరంకుశమహాహంకారధీరోద్ధతిన్‌. |143॥ 


వ. డాసి యంతంత సాష్ట్రాంగదండప్రణామంబు లాచరించుచు.  చేరవచ్చి 
నందికేశ్వరునిచేతికి సందేశపత్రికయిచ్చి తత్సమీపంబున బద్ధాంజలియై యుండె. 
విదితదివోదాసవృత్తాంతుండై మృత్యుంజయుండు కాశీపట్టణంబునకుం బయనం 
బగుటయు. ॥144॥ 


ఉ. ఎత్తిరి టెక్కియంబులును నెల్లులు నంబరవీధి దీటుకో 
నొత్తిరి శంఖకాహళము లూందిరి శృంగకవంశకాండముల్‌ 
మొత్తిరి దుందుభుల్‌ ప్రమథముఖ్యులు హర్షితచిత్తవృత్తులై 
యత్తజీం గాశికానగరయానమహోత్సవజృంభణంబునన్‌. |145॥ 


వ. అప్పుడు నందికేశ్వరుండు. |॥146॥ 


సి. ఏనుగు లెనిమిది వృషభంబు లెనిమిది 
తురంగంబు లెనిమిది హరు లెనిమిది 
గంగాతరంగిణికాళిందు లీషలు 
సాయంబు రేపును జక్రయుగము 
ధవళాతపత్రంబు తారకావర్తంబు 
రజితంపుమొలలు తారాగణంబు 
ప్రణవంబు మునుకోల పాదపీఠంబు గా 
యత్రి వేదంబు సర్వాంగరక్ష 
తే. ద్వారసంరక్షకులు దీవ్రధామవిధులు 
మార్గదర్శక మామ్నాయమండలంబు 


గా సమున్నత మగుశతాంగంబు పన్ని 
ప్రాంగణంబున నిల్సె శిలాదసుతుండు. ||147॥ 


వ. విశ్వేశ్వరుండును గైసేసి భవానీసహితుండై యద్దివ్యస్యంచనం బెక్కి 


ముప్పదిమూండుకోట్టదేవతలును, గోట్యయుతద్వయప్రమథగణంబులును, 
నవకో టిదుర్గలును, కో టిభైరవులును, గోటికుమారు, లేండుకో ట్ట వినాయకులును, 
షడశీతిసహస్రమునులు, నందజగ్భహమేధులును, మూండుకో ట్టు 
పాతాళతలభుజంగంబులును, రెండుకోట్టు దైత్యదానవులు, 
నష్టాయుతగంధర్వులును, గోట్యర్థలక్షరాక్షసులును, బదివెవురు విద్యాధరులును, 
నబువది వేలప్పరసలు, నెనిమిదిలక్షలు గోమాతలును, 


షణ్ఞపత్యయుతసుపర్వులును, సప్తసాగరంబులును, నెనిమిదివేలు గిన్నరులును, 
మున్నూజు వైవస్వతులును గొలిచి వాయువేగంబున ముహూర్తమాత్రంబున 
నభోమార్గంబున జని కాశిం బ్రవేశించె. అప్పుడు గోమాతలు దుగ్గవర్షంబులు కురిసిరి. 
జైగిషవ్యుం డనుమహామునిశ్వరుండు వేదార్థసారంబు లగు కైవారంబుల( 
బరమేశ్వరుం బ్రస్తుతించె. అప్పరమేశ్వరుండు జ్యేష్టమాసంబున  శుక్షపక్షంబున( 
జతుర్దశినాడు  ప్రవేశించె. అది కారణంబుగా * జ్యేష్టస్థానంబనుతీర్థంబును, 
జైగిషవ్యస్తోత్రంబు కారణంబుగా _ జైగిషవ తీర్ధంబును, గోమాతృదుగ్గవర్షంబు 
కారణంబుగా క్లీరోదతీర్థంబునుం గలిగె. ఇట్లు కాశిపట్టణంబు ప్రవేశించి. ॥148॥ 


తే. బ్రహ్మవిష్టువిహితపట్టాభిషిక్తు( డై 
జగము లెల్ల గొల్వం జంద్రమౌళి 
గౌరితోడ గూడ బెరోలగం బున్న 
వేళ వచ్చె గాశివిప్రగణము. |149॥ 


వ. అందు. |150॥ 
సీ. సంస్తుతించిరి బహ్ఫృచప్రపంచంబుల 
నొకకొంద అసితకంఠోపకంఠు 
నుచ్చైస్వనంబున నొకకొందజు నుతించి 
రార్యాకళత్రు నధ్వర్యశాఖ 
శివుని: బ్రశంస ససిరి యొకకొందజు 
సద్భక్తిమై సప్తసామములను 
సర్వజ్ఞ బొగడ రధర్వవెదంబున 
నొకకొంద టొగి ప్రసంగోచితముగం 


తే. గాశికాతీర్ధవాసులం గర్మవరులం 
భూతిరుద్రాక్షధారులం బుణ్యనిధుల 

నందజీనిం జూచి కరుణాసమగ్రబుద్ధి 

నిట్టు లని యానతిచ్చె విశ్వేశ్వరుండు. |॥151॥ 


తే. సేమమే విప్రులార! యనామయంబె? 
పరమమాహేశ్వరాచారనిరతులార! 
కుశలమే? కాశికాతీర్థకోటిదివ్య 
లింగపూజైకతైనాంతరంగులార! |152॥ 


వ. అనిన విని మందాకినీతీర్థంబు హయతీర్థంబు మతో స్యదరి తీర్థంబు 


కపాలమోక్షతీర్థంబు నాదిగాం గల తీర్ధంబులనుండి యేతెంచినబ్రాహ్మణోత్తములు 
మృత్యుంజయునకు నమస్కరించి యిట్లని విన్నవించిరి. ॥|153॥ 


తే. అసియు వరణయుం గూడినయంతనుండి 
సంగమేశ్వరతీర్థంబు సందుదాక 
రగనగంగాతటంబున( గదలకుండు 
తీర్ధవాసుల మమృతదీధితికిరీటి! |॥154॥ 


తే. పదియు నెనుబదివేలును బంచశతియు 
నేబదియు నైదుసంఖ్యలయిండ్లవార 
మాశ్రితులు కాశికాపురి కస్మదీయు 
లీక! పల్లేరు దుడిచి పా టెక్కినారు. |155॥ 


వ. అని యనంతరంబ యాశీర్వదించి యార్దాక్షత(౦బు)లు నల్లి మంగళసూక్తంబుల 
సంస్తుతించి బ్రాహ్మణులు ప్రబద్ధకరసంపుటులై దేవా! 
భవదియకటాక్షవీక్షానిక్షేపసంభూతప్రభూతానుకంపాసంపత్తి గలుగ మాకు సేమం 


నవక కన 


బనామయంబు గుశలం బేమి బ్రాతి? అదియునుంగాక. |॥156॥ 


క. వృషగమన! భవాశీవిష 
విషపృషతనిషేకజని తవిషమదశాదు 
ర్విషహో ష్మదో షసర్వం 
కషములు కాశీసమీపగంగామృతముల్‌. |॥157॥ 


వ. అనిన విని పినాకి దానునుం గాశీనామాక్షరద్వయంబు గర్లామృతంబనియును 
గాశీక్షత్రధూళిత్రసరేణువులు సర్వాంగరక్ష లనియు గమనాసనస్వపష్నజాగరణంబులం 
గాశీనామస్మరణంబు పాపంబులం బాపజాలు ననియును బ్రహ్మాండగోళంబున 
గలతీర్ధజాలంబు లెల్లను గాశీక్షేత్రంబునం బంచక్రోశంబున వసియించి యుండు 
నవియును గాశి నిర్వాణమాణిక్యఖని యనియును గాశిమోక్షలక్ష్మీనివాసకుశేశయం 
బనియును గాశి సంసారబీజాంకురమరుభూమి యనియునుం గొనియాడి తాను 
నమ్మహిసురులుం గొంతతడ వభీష్టగోష్టివినోదంబులం బ్రొద్దుపుచ్చి వారు చూడంజూడ 
నంతర్హితుండై దివ్యవభనాభ్యంతరస్థం బైనజో గాతిర్లింగంబునం [2]దంతరవించె. నంత 
బ్రాహ్మణులు నిజనివాసంబులకుం జనిరి. ఇది వృషధ్వజావిర్భావం బను 
నుపాఖ్యానంబు భోగమోక్షప్రదాయకంబు. ॥158॥ 


ఉ. పంచసహస్రలింగములు భాసురమూర్తులు జ్యేష్టనాథతీ 
ర్థాంచలభూమియందు. బ్రణతాఖి లనిర్ణరముఖ్యమండలి 
కాంచనమౌలిరత్నకలికారుచి జాలపిశంగితాంఘ్రు ల 
భ్యంచితభోగమోక్షవిభవాకరముల్‌ కలశీతనూభవా! |॥159॥ 


వ. అని యెయ్యవి యనిన నాదిత్యలింగంబు పరాశరెశ్వరలింగంబు 


మాండవ్యేశ్వరలింగంబు మంకణేశ్వరలింగంబు జానుకేశ్వరలింగంబు 
సుమంతేశ్వరలింగంబు భారద్వాజేశ్వరలింగంబు వాజపేయుశ్వరలింగం 
బగ్నివర్లేశ్వరలింగంబు ధ్రువేశ్వరలింగంబు వత్సేశ్వరలింగంబు కుక్కుటేశ్వరలింగంబు 
పర్ల్ణాదేశ్వరలింగంబు సక్తుప్రస్థేశ్వరలింగంబు మాండూకేశ్వరలింగంబు 


బాభ్రవేయేశ్వరలింగంబు చ్యవనేశ్వరలింగంబు కలిందమేశ్వరలింగం 


బక్రోధనేశ్వరలింగంబు కంకేశ్వరలింగంబు కుంతలేశ్వరలింగంబు కఠేశ్వరలింగంబు 
తుంబురునారదేశ్వరలింగంబు మతంగేశ్వరలింగంబు మాగధేశ్వరలింగంబు 
జతుకర్ణేశ్వరలింగంబు జంబుకేశ్వరలింగంబు జారుధీశ్వర జలేశ్వర కాళేశ్వర 
గాలవేశ్వర మహాలింగంబు లాదిగాం గల మహాలింగంబులు వెండియు. |160॥ 


కందుకేశ్వర వ్యాఘ్రేశ్వరసంభవము 


సీ, ఒక్కనాండు భవాని యుబుసుపోవక పైడి 
జలపోసనముకసీసంపుయట్టు 
బంతి. గుట్టిమభూమిం బాణిపల్లవమున 
నాస్ఫాలనము సేసి యాడుచుండ 
నప్పు డంబరవీథీ నసుర లిద్దణు గూడి 
కందుకం బెగవైచు గౌరి బుచ్చి 
ప్రమథవేషముం దాల్చి పట్టంగ వచ్చిరి 
గనుసన్న చేసి శంకరుండు దనుపం 
తే. బర్వతాత్మజ యక్కూటపారిషదుల( 
జంప నచ్చెండునన యురన్స్టలుల వైచి 
కపటదైత్యులం బరిమార్చం గందుకంబు 
కందుకెశ్వరుం డనం గాశిం గాంచె మహిమ. |॥161 |॥ 


వ. ఇది కందుకేశ్వరమాహాత్మ్యంబును తత్‌ సంభవంబును. ॥162॥ 


సి దండఖాతాఖ్యతీర్థమునందు దుందుభి 
నిర్హాదు( డనుయామినీచరుండు 
హ్లాదుమామ యప్పాపి దేవతలకు 
నహితంబుగా నధ్వరాంశదాత 
నవిప్రులం జంప బూని కాశికి వచ్చి 
శివరాత్రియందుం దళ్దేత్రవాసి 
యొక్క విప్రుడు శశాంకోక త్తంసుం బూజింపం 
బులివేషము ధరించి పొంచి కజవ 
తే. నతండు పూజించువృషభాంకుం డది యెొజీంగి 
చంపె నాదైత్యు నొజణలంగం జంక నిటీకి 
పుండరికంబు జంపి యాఖండపరశుం 
డుండెం గాశిని వ్యాఘ్రేశ్వరుం డనంగ. ॥163॥ 


(es 


PG 


వ. ఇది వ్యాఘ్రేశ్వరు సంభవప్రకారంబు. వెండియు జ్యేష్టేశ్వరు సమీపంబునం 
గుక్కుటేశ్వర పీతామహేశ్వర గదాధరేశ్వర వాసుకీశ్వర కపాలభైరవ మహాతుండ 
సాగరెశ్వర వృషభేశ్వర, గంధరేశ్వర దుందుమారేశ్వర కర్కోటకెశ్వర సుప్రతీకేశ్వర 
తుండకేశ్వర ముండకేశ్వర దివ్యలింగంబులు భజించువారికి 
భోగమోక్షప్రదాయకంబులు. ॥164॥ 


శైలేశ్వర రత్నేశ్వర ప్రాదుర్భావము 


సీ, ఒకనాడు మేనక యుర్వీధరేంద్రుని 
యొద్ద గూర్మితనూజ సుమం దలంచి 


పేదజీవన మయ్యె బిడ్డకు జాగుండె 

యతండవు గావున నరయ వెపుడు 
కాశి నె ట్లున్నదో కమలాయతేక్షణ 

దర్శించి వచ్చుట తగవు గాదె? 
యెలనాంగ పుట్టినయింటివారలు తన్ను 

నరయ కుపే క్షించినపుడు బెగడు 
తే. ననిన బహుసంపదలతోడ నరిగి యతండు 
హరిపురందర పురలక్ష్మి నతిశయించు 
తత్పురము. జూచి శివు జూచి తనయం జూచి 
తెలిసి యవ్వీట లింగప్రతిష్ట చేసె. |165॥ 


వ. శైలాధిపప్రతిష్టితం బైనయాలింగంబు శైలేశ్వరలింగంబు. |॥166॥ 


© 


ఉ. అంబికకంచు( దెచ్చినమహామణిసంఘము ప్రోగు పోసి య 
య్యంబురుహాక్షియానతిన యద్రికులాగ్రణి నిల్బె రత్నలిం 
గంబు మహాప్రమాణముగ గాశికయం దది నేండునింద్రచా 
పంబుల నీనుచు న్వెలుగుం బ్రాహ్హములం దపరాహవేళలన్‌. ॥167॥ 


తే. చిత్తగింపు మనాది స సిద్ధ మైన 
యొక్క పుణ్యేతిహాస మనూనచరిత! 
శిశిరగిరిరాజసంప్రతిష్టితవిశుద్ధ 
రత్నలింగేశు మహిమ విభ్రాజితముగ. |168॥ 


సీ. కాశికానగరంబు వేశవాటికలోనం 
గర్వ్పూకతిలక నా గణిక యొకతె 
యసమసాయకునియాజవపుప్పబాణంబు 
రత్నేశు నాస్థానరంగభూమిం 
గుండలీనృత్తంబు గోహాలాద్యాచార్య 
మతభేదముల దేశిమార్గసరణిం 
జారికాకరణాంగహారరేచకముల 
భ్రమరికావలన వర్తనగతులను 
తే. నాడి మెప్పించు నెట్టి చోద్యంబొ, తరుణి 
మీనకేతనహరు+ డెట్లు "మెచ్చు టెట్లు? 
తాను దాండవవిద్యాప్రధానగురుండు 
లలన పార్వతి సుకుమారలాస్యజనని. |॥169॥ 


వ. ఇట్లు పరమేశ్వరు నారాధించి యనంతరంబ యక్కాంత యొక్కనాండు 
కార్యా వ నన్యదేశంబునకుం బోయి విధివశంబున( గాలధర్మంబు 


నొదె. ప్రాగ్గ 
వసుభూతి యనుగంధర్వరాజునకుం బ్రభవించి రత్నావతి 


యంబైన యీశ్వరారాధననుకృతంబునం జేసి య 


రూపలావణ్యవిభ్రమవిలాసంబులకు నావాసం బై వూర్వజస్మీచాననావశంబున 
గాశికానగరంబున రత్నేశ్వరుం బ్రతిదినంబునుం గొలిచి నిజావాసంబునకుం 


బోవుచుండు. ||170॥| 
తే. ఇద్ధకరుణాన్వితుండు రత్నేశ్వరుండు 


తన్ను ననిశంబుం గొలుచుగంధర్వసుతకుం 
తనకు సేవకు. డైనపాతాళరాజు 
శేషకులరత్నభూషణు+ జేసెం బెండ్లి. |171॥ 


తే. చందశూకంబుకలలోనం దరుణిం గూర్చుం 
గాంత కలలోన చందశూకంబు నిలుపు 
నెట్టివేడుకకాండొ రత్నేశ్వరుండు? 
జంపతులం జేయునందాకం జలముకొనియె. ||172॥ 


క. లీలాకైవల్యవినో 
దాలంబం బగుచు లోకయాత్రావిధులం 
బాలించు నుబుసుపోకకు 
హాలాహలగళుండు కాలయాపనబుద్ధిన్‌. 173 ॥ 


తే. రత్నలింగేశుమందిరప్రాంతభూమి 
రత్నచూడాఖ్యు డను భోగిరాజుపేర 
రత్నచూడాహ్వయంబు తీర్థంబు గలిగెం 
గాశికాస్థానమునయందు( గలశజన్మ! |[174|| 


కృత్తి వాసస్త్రీర్ధ్ణ మాహాత్మ్యము 


వ. ఇంక గృత్తివాస స్తీర్ణమాహాత్మ్యంబు వినుము. ఒక్కనాండు కాశీప్రవేశవిష్కంభంబున 
గంభీరకంఠగర్జితఘోషంబునం జదలం జాతకవ్రాతంబులను భువి 
శిఖండిమండలంబును నాడొండ యుల్లసిల్లం జేయుచు 


సముల్లసత్కదంబకునుమకేసరవాసనాసంపాది మధుసుధాసారసౌరభం(భ్యం)బున 
దశదిశాభోగంబులు బుగులుకొన మూర్గోద్దూననంబున బ్రహ్మాండభాండంబు 
దశనకులిశకోటి నుత్సాటించుభంగి నంగీకరించుచు, 
సముద్దండశుండాకాండగం డూషితోజ్ఞితం బగువిబుధనిర్లరిణీపాథఃపూరంబున 
బయోధరవిధిచక్రంబు నీర్కొలుపుచుం జరణఘట్టనంబునం బుడమిం గదిసిల్లినం 
గపటకిటిజఠరకమఠభుజగపరివృఢులు గూనిగిలం బడ 
గఠోరఫూ(ధూ )త్కారపవనవారాభిఘాతంబున జీమూతవ్రాతంబు చెదరి పజణవం 
గర్లతాళదుందుభిధ్వానంబున ధరణికుధరగుహాక్రోడంబులం బ్రతిధ్వనులు పుట్టింప 
నుచ్చకుంభక్రూరాట్టాలకం బగుట గర్వంబునకు నివాసదుర్గంబును, నీకరాసారశీశిరం 
బగుటం గ్రోధంబునకు విహారధారాగృహంబును దానప్రవాహంబులకుం 
బ్రావృటాలంబును, దర్పాంధకారంబునకు. గాళరాత్రిసమయంబును వై 
[13]యానందకాననంబున నవష్టంభసంరంభంవిజృంభణంబున. ॥175॥ 


స్రగ్ధర. చిందెం జెండాడె మట్టెం జిరిమె విటీచె. గ్రొచ్చెన్‌ విఘట్టించె దంచెన్‌ 
ద్రుంచెం జక్కాడె మోదెం  దొడసెం గెడపె నత్యుద్ధతిం గాశిసీమన్‌ 
బంచక్రోశీధరిత్రీపరిధిం గరిసురప్రత్యనీకుండు హాలా 
సంచారోదగ్రభంగిన్‌ బలముకొని వ సౌధవప్రాట్టవీథుల్‌. ॥176॥ 


వ. మణీయు. |॥177|॥ 


సీ. భారభూతేశ్వరప్రాకారగోపుర 


ప్రఘణభూముల మదద్రవము గురియు 
ఘర్షించు గండభాగము ఘటోల్కాదిత్య 
భవనోపకంఠాంఘ్రిపంబు శాఖ 
థూత్కార మొనరించు ద్రుమిచండపతిమేను 
తుండంబు తుంపర దొప్పదోగ 
సలుపు వప్రక్రీడ శంకుకర్లేశ్వర 
-స్థానమాణికృపాషాణవేదిం 
తే. బాజంటబోజంగ వేటాడుం బ్రమథకోటి 
జిబిజిగంగ జేయు భూతముల కళవలింప 
మలయు. గానీపురంబులో మాటు లేక 
యహితజయభాసురుండు సింధురాసురుండు. ||178॥ 


క గజదైత్యుం డివ్విధంబున 
గజిబిజి సయంగం గాశికానగరమునం 
బ్రజనితభయకంపమునం 
బజ తామరపాకునీటిపగిదిం దలంకెన్‌. |179॥ 


ఉ. క్రొవ్వునం గన్నుంగాన కిటు కుంజరదైత్యుండు విక్రమోద్ధతిం 
జివ్వకుం జేయి సాచి తనుం జేరంగ వచ్చిన లోచనంబులన్‌ 
నవ్వుచు గాశికానగరనాథుండు విశ్వవిభుండు వైచె దా 
నెవ్వడి యాతుధానరథినీలయకాలమునుం ద్రిశూలమున్‌. |॥180॥ 


తే. ఆ త్రిశూలాయుధంబు తీవ్రాంశుకోటి 
భాశ్చటాభాసురము కుంభపదము నాటి 
రక్తధారలతోన యారాక్షసేంద్రు 
కలుషములు గూల్చి యేతెంచెం గ్రమ్మణింగ. |181॥ 


వ. అప్పుడు నిర్మలాంతరంగుండై యారాక్షసేంద్రుండు విరూపాక్షు ననేకప్రకారంబులం 
బ్రస్తుతించినం బ్రసన్నుండై యావిశ్వేశ్వరుండు గజాసురా! వరంబు వేడుమనిన నా 
దైత్యుండు మృత్యుంజయున కి ట్లనియె. |182 ॥ 


ఉ. పుట్టినవారికి న్నియతము ల్మరణంబులు విశ్వనాథ! నా 
యట్టికృతార్ధుం డెవ్వండు? చరాచరవిశ్వవిధాతృనృప్టికిం 
బట్టమురాజు నానతసుపర్వకిరిటతటివిటంకసం 
ఘట్టితపాదపీఠు నిను గంటిం దుదిం గరుణాపయోనిధిన్‌. ॥183॥ 


తే. అమరవంద్య! త్రిశూలాయుధమున( జిరి 
యొడలు తిత్తొల్చి తోలు పచ్చడము చేసి 
యుత్తరాసంగముగ దాల్చి యుండవలయు 
నోడిగిలి రక్తబిందువు లుట్టిపడంగ. |184॥ 


ఉ. అంధకవైరి! నాపయి దయాగుణసంపద గల్లె నేని సీ 
స్మంధమునందు నాయొడలిచర్మము పాయకయుండు(గాత దు 
ర్గంధము లేక కర్కశము గాక చినుంగక వెండికొండపై 
గంధరకాళ మున్న యెసకంబున నీవరమే వరించెదన్‌. 1185 


వ. అనిన సింధురాసురు కోరినవరం బిచ్చి యంధకవైరి కృత్తివాసుం డయ్యె. అది 
కారణంబుగా నత్తిర్ధంబు గృత్తివాసతీర్థం బన విషమభవభయకలుషనిష (నిషేక) 
భంగజాంగలికం బైన గగనగంగాతీరంబునం బరమఖ్యాతి వహించి. ననంతరతీర్లంబు 
లాకర్ణింపుము. ॥186॥ 


కలహంసతీర్ణాదిమాహాత్మ్యము 
మ. కలనీసంభవ! యద్నుతంబొకటి యాకాశంబునన్‌ రెండు కా 
కులు కాకా కృతి గాకల కళ కళక్రూరప్రకారో ద్ధతిన్‌ 


గలహం బాడి కొలంకులోనం బడి లోకంబెల్ల వీక్షింపంగాం 
గలహంసత్వము నొందె నిట్టివిసుమీ కాశీప్రభావోన్నతుల్‌. ॥187॥ 


వ. అది కలహంసతీర్థంబు. 188 |॥ 


తే. హంసతీర్థంబు డగ్గరి యన్నిదిశల( 
బదియు వేలును మున్నూజు భవ్యచరిత! 
శంభుభవ్యలింగంబులు సన్మునీంద్ర 
సంప్రతిష్టాపితము లభీష్టప్రదములు. ॥189॥ 


వ. లోమశేశ్వరలింగంబు మాలతీశ్వరలింగంబు నుత్తరలింగంబు జనకేశ్వరలింగం 
బసితాంగభైరవతీర్థంబు శుష్కోదరితీర్ధం బగ్నిజిహ్వమణికుండ  మహాబలలింగ 
శశిభూషణలింగ మహాకాళ యోగదేవెశ్వర మహానాదతీర్థంబులును 
విమలేశ్వరలింగంబు మహాదేవలింగంబు పితామహశ్వరలింగంబు రుద్రన్థలీ తీర్ణంబు 
చండీశ్వర నీలకంఠేశ్వర విజయేశ్వర శ్రీకంఠేశ్వర కపర్దశ్వర యక్షేశ్వర జయంతేశ్వర 
త్రిపురాంతక కుక్కుటేశ్వర త్ర్యంబక హరిశ్చంద్రేశ్వర చతుర్వేదేశ్వర సహస్రాక్షేశ్వ 
రేశానేశ్వర సంహారభైరవస్థానోగ్రభవేశ్వర డుంగఠేశ్వర భద్రకర్ణేశ్వర కాలకలశేశ్వర 
కామేశ్వరలింగంబులును  గపాలలోచనతీర్థంబును దిప్తేశ్వ  రామరేశ్వర 
స్వయంభూమహాలక్ష్మిశ్వర ధరణివరాహేశ్వరలింగంబులును _ గణపతిక్షేత్రంబును 
మత్స్యోదరితీర్థంబును భూర్శువస్స్వర్ణింగంబును _ హాటకేశ్వర  కిరాతేశ్వర 
భారభూతేశ్వర నాకులేశ్వర నైర్భతేశ్వర జలప్రియ జ్యేష్టీశ్వర దేవేశ్వరోంకారేశ్వర 
ప్రాసాదపర్వతలింగంబు లివి యష్టషష్థ్యాయతనంబులు. ॥190॥ 


సీ. ర్రీవిశాలాక్షిచే శిశిరభానుకిరీటు 
నర్ధాంగలక్ష్మిచే నగజచేత 
లలితచేం దరుణపల్లవపాటలాంగిచే 
జవరాలిచే లోకజననిచేతం 
బూంబోడిచే విశ్వభుజచేత హ్రీంకార 
వనజవాటివిహారవరటచేత 
శివదూతచేత. బశ్చిమనాడికావీథి6 
బరమయోగులు గాంచు ఫలముచేతం 
తే. జిత్రకంరికచే నీలచికురచేత 
భద్రకాళికచే దైత్యభయదచేత 
నిగళభంజనచే( గృపానిఘ్నచేతం 
గరిమ గైకొనె శ్రీకాశికాపురంబు. | 191 ॥ 


తే. గుజ్జుమోకమావి కుబ్దామహాదేవి 
భక్తలో కకీరపతగములకు. 
గమల గమలనాభు గారాబుదేవేరి 
గ్రామదైవతములు కాశినగర. |192॥ 


సీ, ఐరావణము నెక్కి యశని చే ధరియించి 

యెంద్రి ఘంటావీధియందు మెలగు 
విహరించు శృంగారవిపినవీథులయందు. 

గౌమారి శిఖిశాబకంబు నెక్కి 
చంద్రశేఖకు నాదిశక్తి మాహేశ్వరి 

యాంబోతు నెక్కి వాహ్యాళి వెడలు 
జదలేటి సైకతస్థలుల వినోదించు 

నలవోక బ్రాహ్మి రాయంచ నెక్కి 
తే. విహగపతి నెక్కి వైష్ణవి ప్రహరి దిరుగు; 
బంచమియును జాముండియు సంచరింతు 
రాత్మవాహనముల నెక్కి యహరహంబు 
ననఘ! శ్రీకాశికాపురాభ్యంతరమున. |॥193॥ 


తే. చిత్రఘంటామహాోదేవి శివపురంద్రి 
గౌరి నెవ్వాండు సేవించు. గాశినగరి 
నతండును వినండు ప్రాణప్రయాణవేళ 
యమలులాయకరోరఘంటారవంబు. |॥194॥ 


శా. రుంకించుం గరతర్జ్దనీముఖమునన్‌ జాలేశ్వరీదేవి కా 
శ్యంకస్థాయిని భ క్రకొోటిబహువిఘ్నాఘంబుల న్నిచ్చలున్‌ 
హ్రీంకారాక్షరమంత్ర సౌధశిఖరక్రీడాకళాలోల సా 
హంకారామరవైరిమర్దనవిధి వ్యాపారపారీణ యై. ॥195॥ 


గీ. భద్రనాగమహాతీర్థపరిసరమున 
భద్రవాపికయందు నాష్టవ మొనర్చి 
భద్రకాళిక వీక్షించు పంచజనుడు 
భద్రసంస్థితిం గాంచు వింధ్యాద్రిదమన! ॥196॥ 


క. సిదివినాయకు గెడ వర 

సిద్ధి త్రిసంధ్యంబు సేవ సేసిన నెరయన్‌ 
సిద్ధించును మానవునకు 

శ్రద్ధావంతునకు విభవసంపత్సిద్ధుల్‌. | 197 ॥ 


0 
చి 


క. విధిశక్తి గాశికాపుర 
నిధి నిరవధినిరవసంధినిరవధికకృపా 
భ్యర్థిక విధీశ్వరశివుస 
న్నిధీం గొలిచిననరుండు గొంచు నిరుపమసిద్ధుల్‌. ॥198॥ 


గీ. అధికభక్తితోడ నమరేశ్వరీదేవి 
సిద్ధలక్ష్మి సంభజించి నరుండు 


నిడివిగాంగ బ్రదుకు విడువంగ ముడువంగ 
వ్రేశ నైనకలిమి వృద్ధి బొందు. ॥199॥ 


వ. వెండియుం ద్రిలోకసుందరి యనుకందర్పదమసుశక్తి యవిముక్తక్షేత్రంబునకు( 
గస్తూరికాతమాలపత్రంబు. _ శ్రీకంఠసన్నిధియందు మహాలక్ష్మి భజించువారలకు 
భోగమోక్షలక్ష్ముల నొసంగు. లక్ష్మిపీఠం బనుమహాస్థానంబు సాధకాభీష్టదంబు. 
కమలాపీఠంబున కుత్తరంబున హయకంఠి యనుదేవి 
కఠినతరకుఠారధారాఘట్టనంబున _ విఘ్నద్రుమషండంబు ఖండించు. పాశపాణి 
దక్షిణంబునం గౌర్మికర్మంబులు ఖండించు. వాయవ్యభాగంబున శిఖచండి 
శిఖండినీరూపధారిణీ యై జాము జామున గేకాధ్వనులు సేయు. భీముచండి 
యుత్తరద్వారంబు రక్షించుచుండు. ॥200॥ 


గీ. కాశీభీమేశ్వరునిచక్కం గట్టెదురనం 
బాశపుష్కరపాణి యై భద్రకాళి 
భీమచండి మహాదేవి భీమకుండ 
పార్శ్వభూమండలంబున( బాయకుండు. ||201॥ 


గీ. ఛాగవక్త్రేశ్వరిదేవి శంభుశక్తి 
వృషభకేతనుయామ్యదిగ్వీథీయందుం 
గదిసి సేవించువారివిఘ్నముల నెల్ల 
మేయుం జిగురాకు భక్షించుమేశవోలె. ॥202॥ 


గీ. తాటిపొడవున నవిముక్తధామసీమం 
దాళజంఘేశ్వరీదేవి తలిరు(బోడి 
విఘ్నముల నెల్ల జురుకొట్టు వెదకి వెదకి 
తాటికంబంబు సవ్యహస్తమునం దాల్చి. ॥203॥ 


క. వికటానన యనుదేవత 
మకుటాంగదకటకహారమండన కాళీ 
నికటమున నుండు బాయక 
యకలంకశశాంకశకల మౌదల వెలు(గన్‌. ||204॥| 


క. ఉద్దాలకతీర్థంబున 
నుద్దాలకనోమధేయు' డుడుపతిమకుటుం 
డుద్దండదండధరమద 
భిద్దోఖట్వాంగు' డుండుం బ్రియ మెసలారన్‌. ॥205॥ 


గీ. అందు వసియించు యమదంష్ట్ర యనెడు దేవి 
పూర్వదిగ్భాగమునకు విభూష యగుచు 
నమ్మహాశక్తి నవమందహాస మైన 
మెల్లచూపున వలపించు మృడునిమనము. ॥206॥ 


గీ. తారకేశ్వర మనెడుతీర్థంబునందు( 
దారకేశ్వరదేవు నిద్ధప్రకాశుం 
నవ... శివుని 
దారక బ్రహ్మనిధి( గొల్పు ధన్యతముండు. |॥|207|॥ 


సీ. ఆతారకేశ్వరం బనుతీర్థ మేలెడు 


దారకేశ్వరుని ప్రత్యంతభూమి 
సప్తపాతాళదిష్కంభతాలుద్వయీ 
భీకరంబును దందశూకరాజ 
జిహ్వాలతంబును జీమూతవిధ్యుక్త 
రోష్టంబును ధరాధరోష్టదళము 
తారకానక్షత్రదశనమండలము వి 
ద్యుద్దండదంష్టాచతుష్టయంబు 


గీ. నైనవదనంబుం దెజచి బ్రహ్మాండపిండ 
కబళనమునకుం జేసాచి కాళరాత్రి 

కాశి శుష్కోదరిదేవి గదల కుండుం 
జర్శ్మముండకుం జెలికత్తె శైలదమన! ॥208॥ 


సీ. జంగాళముగ వ్యాఘ్ర్రచర్మాంబరము. గట్టి 
శూలంబు వలబచేత గీలుకొలిపి 
భసితత్రిపుండ్రంబు ఫాలపట్టికం దీర్చి 
నిద్దంపు(జిలువజన్నిదము( దాల్చి 
చనుదోయి గీకసప్రక్కలాపముం బూసి 
తనువల్లి రక్తచందన మలంది 
కరటాంజనము కల్కి క్రాలుకన్నులం దీర్చి 
మధుపానమున నుబ్బు మదికి నొసంగి 
గి. వాసి గల్లి మహాప్రేతవనమునందు 
సంతతంబుసు విహరించు, జర్మముండ 
రుండమండన గానిచో రూఢి జర్మ 
ముండయ ట్లమ్మహారుండ మునివరేణ్య! ॥209 ॥ 


శా. హాలాపాన మొనర్చి యిద్దజును నన్యోన్యంబు మత్తిల్లి కం 
కేలీనృత్త వి నదకందుకమణుక్రీడావిహారక్రయా 
లీలాహాన్యకళాప్రసంగముల నుల్లేఖించ వర్తింతు రె 
క్కాలంబున్‌ ఘటజన్మ! కాశినడుమన్‌ గర్వించి యద్దేవతల్‌. |॥210॥ 


భుజంగప్రయాతము. హయగ్రీవతీర్థంబునం దభ్రగంగా 
పయోవేణి నిర్ధాతపాదారవింద 
ద్వయీరత్నపీఠాంకం దాళప్రమాణన్‌ 
భయమ న్మహారుండ భావింతు రార్యుల్‌. ॥211॥ 


వ. మహారుండకుం బశ్చిమభాగంబున స్వప్నేశ్వరి. అన్వప్నేశ్వరి భజించువారలకు 
భూతభవిష్య[14]చ్చు భాశుభార్థంబులు గలలోనం దెలుపుచు 
నవమ్యష్టమీచతుర్దశిదివసంబులం బూజంగొను. ఆస్వప్నేశ్వరికి వరుణదిగ్భాగంబున 
దుర్గాదేవి. ఆ దుర్గ కాశీక్షేత్రంబున దక్షిణద్వారదేశంబు ' రక్షించుచుండు" ననినం 
గుంభసంభవుండు శంభుసంభవున కి ట్లనియె. |॥212॥ 


గీ. తుహినగిరి రాజకన్యక దుర్గ యయిన 
కారణం బేమి? కందర్పవైరితనయ! 
ఆనతిమ్మన్న గుహూండు వింధ్యాద్రిదమన! 


విను మనుచు; జెప్పం దొడంగె సవిస్తరముగ. |॥|213॥ 


దుర్గామాహాత్మ్యము 


వ. దుర్గుం డనుపేర నొక్కరాక్షసుండు రురునికొడుకు తపోబలంబున నవధ్యుం డై 
భూర్భువస్స్వర్భువనంబులు బాధింపం దొడంగిన దేవతలు మహేశ్వరు నభయంబు 
వేడిన నట్టగా నొసంగి శివుండును రాక్షసునిం భంజింప దాక్షాయణి నియోగించిన. ॥ 
214|| 


గీ. గౌరి వింధ్యాద్రి కేతెంచి కాళరాత్రి 
బంచేె రాత్రించరేంద్రుని బట్టి తేర 
జంప బాతాళమున కంపం - జాలునట్టి 
శక్తియును నేర్చు నిచ్చి యైశ్వర్య మెసంగ. [215 || 


వ. కాళరాత్రియు రుద్రాణియాజ్ఞ శిరంబునం దాల్చి యద్దెత్యుసన్నిధి కరిగి యతని కి 
ట్లనియె. ॥|216 | 


గీ. రాయబారంబు వచ్చితి రాక్షసేంద్ర! 
యచలకన్యక యనుప వింధ్యమున నుండి 
బుద్ధిమంతుండ వైతేని భువనములకు 
బాధ సేయక యుండు నిష్పాపబుద్ధి. ॥217॥ 


వ. వేదోక్టంబు లైనసర్వక్రియాకలాపంబులుం  బ్రతిష్టింపం బాలుపడునది 
యమ్మహాదేవియాజ్ఞం జేసి పెద్దకాలంబు బ్రతుకుము. అట్టు కాదేని బంటవై 
యకుంఠితోత్సాహంబున నక్కంఠీరవగమన (మధ్య) తోడ యుద్ధము గావింపుము. 1 
218] 


తే. హితము చెప్పితి విన నిచ్చయేని లెన్స 
జగము బాధింపకుండుట చాలు మాకు 
దుహినగిరికన్యయానతి. ద్రోచి తేని 
యీడ్చికొని పోదు వెండ్రుక లిరియంబట్టి. ॥219॥ 


వ. అని గర్వించి పలికినకాళరాత్రిం జూచి కనలి యారాత్రించరేశ్వరుండు. ॥220॥ 


సి. అట్టహాసము చేసి యౌరా! ప్రతాపోక్తు 

లాటదానికి నింత యదటు వలదు 
నే మన్న ననియెం గా కేమి మీయేలిక 

సాని వచ్చితి వీవ చాలు మాకు 
జగదేకసామ్రాజ్యసంపత్తియును బోని 

యీ వుండవలదె మాయింటి నెపుడు? 
నేతదర్థమ కదా బుషి దేవతాకోటి 

దట్టిం బెట్టినవా(డ బట్టి తెచ్చి 
తే, వంటయిలు సొచ్చెం గుందేలు వనజనయన! 
మెచ్చినారము విధి నిన్ను. దెచ్చినపుడ 
యడేవిలోపల నున్న గేహమున నున్న 
బొందగల భాగ్యవిభవంబు పొందు. బురుషు. ||221॥ 


వ. అని యంతపురచరుల “దీని నభ్యంతరంబునకుం గొనిపొంిడని పలికినం 
గళవళింపక కాళరాత్రి రాత్రించరేశ్వరున కి ట్లనియె. |222 ॥ 


ఉ. నీతివిదుండ వీవు రజనీచరవంశవరేణ్య! యర్హ మే 
దూతలమాటకుం గినియ! దూతలు నేరక యాడేనప్పుడుం 
గాతురు తప్పు విశ్వనయకార్యధురంధరు లైనభూపతుల్‌ 
దూతకు నిష్టసిద్ధికయి తూరంగ నాడంగం జెల్లు భూపతిన్‌. ||223॥ 


స నయపరాక్రమము లెన్నడు ప్రయోగింప రే 
దేశకాలములు శోధించి చూచి? 
నన్ను బట్టగ నైన యదియేమి? పట్టంగ 
“రాదెన న్నేలిన రాజవదన? 
నెంద అబ్బరు నీకు నను సైతంబుగా 
బర్వతాత్మజ పట్టువడినయపుడు 
నే నాక సుండనీ కెవ్వారు చూపెద 
రింక నెజీంగి యాయిందువదన? 
తే. వే(టకానికి మృగము లేవెంట వచ్చు 
దెలియుమా దీము. గాలిచి తినిన పిదప? 
నన్ను బట్టిన దొరకునే నగతనూజ 
ప్రథననిర్దితదిగధీశ! రాక్షసేశ! ||224॥ 


తే. కాంతం గందువ. బెట్టి నీకడకు మేలు 
చెప్ప వచ్చిననన్ను శిక్షంపం దగునె! 
మొనసి హిత వాచరించిన “ముండముక్కు 
కోత్రపడె ననుమాటయె గోచరించె. |225॥ 


శా. నీయాజ్ఞన్‌ గడుగాసి వెట్టెదరు నన్‌ బెక్కండ్రు నంతఈపుర 
స్థాయుల శౌర్యపరుల్‌ పయోధతటిసంవ్యానమున్‌ గొప్పునుం 
జీయుం జెట్టయు( బట్టి రాజులు పరస్త్రీ నింత సేయింతురె? 
న్యాయంబా' యిది? మాను నిగ్రహము మేలందింతు నీ కెమ్మెయిన్‌. |॥226॥ 


వ. అని కాళరాత్రి సకరుణంబుగాం బలుకం గ్రోధాంధుం డై యవ్విబుధవిరోధి వినియు 
విననియట్ల యూరకుండె. పొదపొద మని సౌవిదల్లులు హస్తపంకజంబులు పట్టి 
తివిచిన నప్పంకజాక్షి కరకంకణరుణరుుణత్కారంబుగాం గెంగేలు గుదిలిచి తివిచికొనీ 
వికటకుటిలభ్రుకుటినటనభీషణఫాలఫలకయై కలకలం గటికినగవు నగి కన్నుల నిప్పు 
లురుల హుంకారంబు సేసినం 
గల్పాంతకాలవికరాళకాల వ్యాళఘనాఘనఘ టాకోరదీర్ణనిర్ణాతచ్చటాపాతంబునకు( 
దాత యగు నానీరఘోషంబు విని గుండియ లవిసి బెండువడి యంగజాలలు 
గాలుగాలం బెనచుకొని చాంపచుట్టువడం గూలి రచ్చెరువును మచ్చరంబును 
గోపంబును నాటోపంబు నెజయ మెజయ దుర్గానురుండు ఖడ్గఖేటకంబులు 
ధరియించి డిగ్గన గద్దియ దిగనుటీకిన నప్పు డడ్డంబు సొచ్చి దుర్ముఖుండును 
సీరపాణియు. బాశపాణియు సురేంద్రదమనుండు ఖడ్గరోముండు నుగ్రాక్షుండు 
దేవకంపనుండు నహంపూర్వికాసంఫుల్లపటలంబులగు చేతస్సంపుటంబులం 
బుటపుటనియవష్టంభంబు బూని కుంభినీధ్రసన్నిభాకారులు కుఠారభిండివాల 
మండలాగ్ర త్రిశూలపట్టినప్రాసతోమరంబులు ధరియించి యమ్మహాదేవిం జుట్టుముట్టి 


పట్ట నురవడించిన. |॥|227 | 


మ. ఘనరెద్రద్ధతి భద్రకాళికకటాక్షజ్యోత్స్న కెంపార ను 
హ్హని వక్తుంబు బిగించి యూందుటయు నుల్కాగ్నిచ్చటల్‌ గ్రమ్మ వె 
చ్చని జంరూపవమాన ముప్పతిలి రక్షుకోటి నొక్కుమ్మడిన్‌ 
గొనిపోయె న్వినువీధిం జొప్పసారువాకుంబోలె నెందేనియున్‌. ॥228॥ 


తే. పగర నిబ్బంగి శతకోటిం బాజ నూంది 
కఠినహాసం బొనర్చి యాకాళరాత్రి 
యరిగె నాకాశవీథి వింధ్యాద్రిసీమ 
కసురయును శక్తి వెంటాడి యరుగుటయును. |॥|229|॥ 


తే. అంబరక్షోణిచక్రమధ్యమున నుండి 
కోటి కోటి నిశాటులు గొల్చి నడువ 
గాళరాత్రి మహాశక్తి గదిసి వెంట 
నేగుదెంచె దుర్గాసురుం డేకధాటి. |230॥ 


వ. అప్పుడు శతకోటిరథంబులు నర్చుదశతద్వయగజంబులు గోట్యర్చుదహయంబులు 
నసంఖ్యాతయోధులుం గొలువ నేతెంచుదుర్గాసురునిముందట బృందారకమార్గంబున 
నిరర్గళాటోపంబున _ నేతెంచు  కాళరాత్రిని _దవ్వుదవ్వులం _ గనుంగొని 
మహాభుజసహస్రదివ్యాయుధయు మహాతేజోపబ్బంహితయు 
మహాఘోరప్రహరణపరంపరాధగద్ధగి తధామచ్చటాచ్చాది తాంబరయు, 
బ్రోద్యచ్చండ మార్తాండ మండ లన హస్తకాం తి జ్యోతీ శృక్రమే ధ్యవర్తినియు 
లావణ్యవార్ధిసమృద్ధి చంద్రకయు నై త్రైలోక్యకల్యాణమంటపప్రదీపికయు నై 
యాసర్వమంగళకట్టాయితం బై నిలిచె నప్పుడు. ॥231॥ 


తే. ధరణిధరరాజకన్యపాదముల కెజంగి 
కరసరోజద్వయము మోడ్చి కాళరాత్రి 
యాదినుండియు, దనదువృత్తాంత మెల్ల 
బూస గ్రుచ్చినచందానం బొసంగం జెప్పి. |॥232॥ 


వ. అనంతరంబ దుర్గాసురుండు వింధ్యాటవీమధ్యంబున వేలంబు విడిసి జంభ 
మహాజంభ శుంభ 'వికటానన లంబోష్ట పింగాక్ష హయగ్రీవ మహోగ్రాత్యుగ్రవిగ్రహ 
క్రూరాస్య క్రోధన సంక్రందన మహాలయ జితాంతక దుందుభ వృకానన నింహాస్య 
క్రూరాస్య ఖర శివారావ మధుపోత్కట శూకతుండ ప్రచండ ముండ మహాభీషణాదు 
అగుదొరల రావించి యందజం గలయం గనుకొని యుచ్చెస్స్వనంబున నిట్టనియె. | 
233 || 


ఉ. తెంపెసలారం గా మనల దీకొనియున్నది యొక్కలేమ దో 
స్పంపద వింధ్యభూధరవిశాలశిలాస్థలి నితలోదరిం 
జంపక పట్టి తేవలయు( జయ్యన నేగి సరోరువాక్షులం 
జంపకపుప్పకోమలుల: జంపుట శౌర్యమె! వీరధర్శమే? |॥234॥ 


క. చలమున నొండెను నొడెను 
బలమున బంధించి యొండె( బ్రార్థనలీలా 
కలనమున వేగ కొని రా 


వలయు. దరుణిం గందకుండ వాడకయుండన్‌. |॥235 || 


ఉ. క్రచ్చట నెవ్వం డేనిం గసుగందక యుండం సరోజలోచనం 
దెచ్చు నుపాయమార్గమున దెచ్చినయప్పుడ యేను వానికిన్‌ 
మెచ్చుడివోకయుండ మజణిమీందటియీగులు వేయునుండనీ 
యిచ్చితి మింద్రలోకపద మిందణజుసాక్షిగం బొండు గ్రమ్మణిన్‌. ॥236॥ 


వ. అనుటయు సన్నద్ధులై రాక్షసులు సంవర్తకాలంబున జలధులు మేర 
దప్పినచందంబున భువనంబులు ముంచి మంచుకొండకూంతుపై విజృంభించి 
శంఖభేరిపటహకాహళాగానంబు రోదసీకుహరంబు పూరటిల్లంజేయ ధాత్రీమండలంబు 
వడవడ వడంక నడచి. రాసమయంబున. |237॥ 


తే. శక్తి రాక్షసుతోడ రాక్షసుడు శక్తి 
తోడ దలపడ సమధికాద్భుతము గాంగ 
ద్వంద్వయుద్ధంబు సాగె వింధ్యంబుమీందం 
బ్రకరనిష్థురబహువిధప్రహరణములు. ॥238॥ 


వ త్రైలోక్యవిజయతోడ దుర్భరుండును, దారతోడ దుర్శుఖుండును, జయతోడ 
ఖరుండును, ద్రైలో! కంసుందరితోడ సిరపాణియుం ద్రిపురహరతోడం బాశపాణియుం 
జగన్నాతతోడ సురంద్రదమనుండును, ద్రిపురభైరవితోడ దేవకంపనుండును, 
గామాక్షితోడ ఖడ్గరోముండును, గమలాక్షితోడ వజ్రపాణియుం ద్రిపురావనితోడం 
బింగళాక్షుండును, జయంతితోడం గుక్కుటాస్యుండును, విజయతోడం 
గపింజలుండును, నపరాజితతోడం గాకవక్తుండును, శంఖినితోడ ఘూకరవుండును, 
గజవక్తుతోడ శంఖకర్ణుండును, మహిసాక్షితోడ జలంధరుండును, రణప్రియతోడ 
బకుండును, శుభానందతొడం గిమ్బీరుండును, గోటరాక్షితోడ ధూమ్రుపర్లుండును, 
శివారావతోడ ధూమ్రాక్షుండును, ద్రినెత్రతోడం బింగళాక్షుండును దలపడినం బోరు 
మహాఘోరం బయ్యె. నయ్యవసరంబున. |239|| 


శా. ద్యావాపృథ్వ్యవకాశముల్‌ బుగులుకో నందంద వింధ్యాద్రి ఘం 
టావిథిన్‌ జెల(గెన్‌ గఠోరతరకంఠక్ష్షేళనాదంబుతో 
దేవీదానవకోటినిష్టురభుజాతిప్రాఢనానాధను 
ర్యావల్లీభవభూరిటాంకృతు లురుద్రాఘిష్టవీరధ్వనుల్‌. ॥240॥ 


క. శక్తులతో సరి పోరెను 
నక్తంచరకోటి ప్రహరణవ్రాతములన్‌ 
ముక్తాముక్తంబులం గర 
ముక్తంబుల యంత్రముక్తముల ముక్తములన్‌. |॥241॥ 


మ. తిమిరంబున్‌ ఘటియించెః బట్టపగటన్‌ దేవీమరుద్విద్విష 
త్సమరారంభములన్‌ సముద్భట భుజాచక్రిభవద్దిర్ణదు 
రమకోదండవినిర్గతంబు లయి హేరాళంబు పాదక్షుర 
ప్రమహాభల్లశిలిముఖాం జలికనారాచార్థచంద్రాస్తముల్‌. |॥242॥ 


వ. ఇవ్విధంబున నుభయసైన్యంబులు సరి పోరుచుండ నయ్యెడ వింధ్యవాసిని 
మహామాయ వాయవ్యాస్తంబు ప్రయోగించి రాక్షసులయస్త్రశస్తంబులు తూల నడచిన 
నిరాయుధు లై యద్దెతేయులు విటీగి పజచి. రంత దుర్గాసురుండు డగ్గరి మహాశక్తిం 


గొని వైదిన. ॥|243॥ 


తే. రాక్షసుండు వైచినట్టియాప్రబలశక్తి 
శక్తి వైచి విఖండించె శంభుశక్తి 
చక్రమున వైచె వింధ్యాద్రి సదన నసుర 
శైలకన్యక యది త్రుంచెం జక్రమునను. |॥244॥ 


తే. అనిమిషారాతి విల్లెత్త నగజ ద్రుంచె 
శూల మెత్తిన ఖండీంచె నీలవేణి 
పజీయలుగం జేసె గద యెత్త భద్రకాళి 
ఖడ్గ మెత్తిన జక్కాడెం గంబుకంఠి. |245॥ 


మ. వడి వింధ్యాచలగండశైలముల ద న్వ్వైవంగ నేతెంచుచో 
నుడురాజార్థశిఖావతంసుసతి యత్యుగ్రంబు వహ్న్యస్త్రమున్‌ 
దొడి దుర్గాసురు నేయ వాడు వడియెన్‌ దుర్వారవజ్రాహతిన్‌ 
బడుశైలంబును బోలి మెచ్చిరి హరిబ్రహ్మాదిబృందారకుల్‌. ॥246॥ 


వ. అప్పుడు “దేవీ! జగద్ధాత్రీ! జగత్రయీజననీ! మహేశ్వరమహిశక్తి! 
దైత్యద్రుమకురారికా! త్రైలోక్యవ్యాపినీ! శివా! శంఖచక్రగదాశార్ణ ధారిణీ! 
విష్టుస్వరూపిణీ! హంసయాన! సర్వసృష్టివిధాయినీ! అనాదినిధనవాగ్గనుభూమి! 
చతురానన! ఐంద్రీ! కౌబేరీ! వాయవీ! వారుణి! యామినీ! నైర్భతి! ఐశీ! పావకి! 
శశాంకకౌముదీ! సారీ! సర్వదేవమయీ! పరమేశ్వరీ! గౌరీ! సావిత్రీ! గాయత్రీ! సరస్వతీ! 
ప్రకృతీ! మతీ! అహంకృతీ! బ్రహ్మాండాంతస్థమపహాదేవి! పర! పరాపరపరమ! 
పరమాత్మస్వరూపిణీ! సర్వస్వరూప! నర్వగ! చిచ్చక్తిమహామాయ!స్వాహా! స్వధా! 
శ్రాషడ్వౌషట్స్వరూపిణీ! ప్రణవాత్మిక! సర్వమంత్రమయీ!  చతుర్వర్ణాత్మిక! 
చతుర్వర్గఫలోదయ!” యని యిట్లనేకప్రకారంబుల దేవతలందఖు ప్రన్తుతించిరి. 
భద్రకాళియు  నిర్ణరుల కభీష్టవరంబులు _ ప్రసాదించె. దుర్గాసురుని మర్దించి 
జగంబులదుర్గతి మాన్సుటం జెసి భర్గుగృహిణికి దుర్గాభిధానంబు గలిగె. దుర్గాదేవి 
గాశీక్షేత్రంబునందు నుపసర్గాదిదోషంబులు మాన్ను. దుర్గాకుండంబునం గృతస్నానుం 
డైన 'నరుండు దౌర్గత్యంబులు వాయు. దుర్గాశరీరంబునం బుట్టిన శక్తులు దుర్గా 
సమీపంబున వసించి పంచక్రోశంబున నిరాక్రోశంబుగా శాసింతుము. మజీయు 
శతనేత్ర సహస్రాన్య యయుతభుజ యశ్వారూఢ గజాస్య త్వరిత శతవాహిని 
విశ్వసొభాగ్య గౌరి యన్వీరు తొమ్మండ్రును శక్తులు. రురుండు చండుం డసితాంగుండు 
కపాలి క్రోధనుం డున్మత్తభైరవుండు సంహారుండు భీషణుం డీయెనమండ్రు భైరవులు. 
విద్యుజిహ్వుండు లలజ్ఞిహ్వుండు క్రూరాస్యుండు క్రూరలోచనుం డుగ్రలోవనుండు 
వికటదంష్టుండు వక్రాస్యుండు వక్రనాసికుండు జంభకుండు జృంభణముఖుండు 
జ్వాలానేత్రుండు వృకోదరుండు గర్తరినేత్రుండు మహానేత్రుండు తుంగనేత్రుండు 
అంత్రమండనుండు జ్వలత్కేశుండు 'కంబుశిరుండు పృథుగ్రీవుండు మహాహసుండు 
మహానాసుండు లంబకర్లుండు కర్ణప్రావరణుం డనాదిగాం గల బేతాళు లసంఖ్యాతులు. 
భూతంబు లసంఖ్యంబులు గల. రిందణు కాశీక్షేత్రంబు సంరక్షింతు రనినం 
గుంభసంభవుండు గాశీస్థానంబున దివ్యలింగంబు లెన్ని? తత్ప్రభావంబు లెట్టివి? 
యానతి మ్మనిన బార్వతీదేవికి భవుం డానతిచ్చినప్రకారంబున నయ్యగన్త్యునకుం 
గుమారుం డిట్లని చెప్పి. |247॥ 


ఒంకారేశ్వరమాహాత్మ్యము 


సీ. ఆనందవిపినంబునం దాదిమబ్రహ్మ 
దప మాచరించె నత్యంతనిష్టం 
బర్యాయమున నేగెం బదినూజులుయుగంబు 
లంత. బాతాళలోకాంతరమున 
నుండి యుట్టిత మయ్యె నొకదివ్యలింగంబు 
బహుకోటిసూర్యపద్వ్పాసితంబు 
విధి మనొోవీథి భావించు నేతేజ మా 
తేజంబు లింగమూర్తిత్వ మొందె 
తే. భూరిభువనాగ్రభాగవిస్ఫుటనవెళ 
సంభవించినచటచటచ్చబ్దధార౦ 
గ్రమముతోడ సమాధియోగంబు విడిచి 
కన్ను లెనిమిదియును విచ్చె. గమలభవుండు. |॥248॥ 


సీ. ఆదిమతేజంబునం దకారము ద్లోచెం 
రైటభరాతియాకారరేఖ 
నటం జూడం జూడం బ్రత్యక్షమయ్యె నుకార 
మంబుజాసనుని రూపంబు. దాల్చి 
తదనంతరంబ చంద్రశిఖావతంసు చం 
దంబు. గైకొని నుకారంబు మెటిసె 
నంత శబ్దబ్రహ్మ మైన నాదంబున 
భువనహేతువును బిందువును దోచె 
తే. నఖిలములు గూడి యోంకార మయ్యె. బిదపం 
గ్రమముతో గుంభభవ! యకారము నుకార 
మును మకారంబు నగు వర్ణములును నాద 
బిందువులు ధాతయగ్రమునందు నిలిచె. ||249॥ 


వ. ఎయ్యది సంసారతారకం బగుటం దారకం బయ్యె. ఎయ్యది ప్రకర్షంబునం జేసి 
యశేషవిక్రియావిరహంబునం గూటస్థ నిత్యం బయ్యును బరమానందప్రకాశంబున 
సర్వదా యభినవం బగు పరబ్రహ్మంబునకు వాచకం బగుటం బ్రణవాభిధానంబు 
వహించె. ఎయ్యది యకారోకారమకారబిందునాదంబు లైదవయవంబులవలననుం 
బంచాశత్కృళారూపయగు మాతృకకుం గారణభూతం బయ్యె; ఎయ్యది 
త్రయీామయంబు తురీయంబు తురీయాతీతంబు నిఖిలాత్మకం బనం బరంగు; 
ఎయ్యది చతుశ్చృంగంబు సప్తహస్తంబు ద్విశీర్షంబు త్రిపాదంబు త్రిధాబద్ధంబై 
వృషభాకారంబై మ్రోయు; ఎద్దానియందు బ్రహ్మస్థం బగుజగం బభిలీనంబై యుండు; 
ఎయ్యది యకారోకారమకారంబు లను వర్ణత్రితయంబుచే వేదచతుష్టయాత్మకంబును 
గార్హపత్యదక్షిణాహవనీయసంవర్తకాగ్నిరూపంబును 
బృథివ్యంతరిక్షద్యుసోమలోకాత్మకంబు నుదాత్తానుదాత్తస్వరితప్రచయాత్మకంబును 
భూతభవిష్యద్వర్తమానసాధారణకాలాత్మకంబును నాం జను; ఎద్దానియం 
దాదర్శంబునందును ముఖంబునుం బోలె స్వప్రకాశకచిద్రూపుండు నీశ్వరుండు 
ప్రతిబింబించు; ఎయ్యది యకారాదివర్లంబు లేకత్వంబు నొదునట్లుగా సంయోజింప 
'నాద్దుణ' యనుసంధిం గూడి మంత్రత్వంబు నాదు; అట్టి యోంకారమంత్రత్వంబు 
దివ్యలింగస్వరూపంబై యావిర్భవించినం గనుంగొని పంకజాసనుండు 'నమ ఓంకార 
స్వరూపాయ, నమ నస్సర్వరూపన్వరూపిణే, నమో రుద్రాయ, నమో భవాయ, నమ 
శృర్వాయ, నమ ఉగ్రాయ, నమ స్పామర్గ్యజుస్స్వరూపాయ, నమో నాదాత్మనే, నమో 
బిందుకళాత్మనేే నమో లింగాయ, నమో లింగస్వరూపాయ, నమో భీమాయ, 


ర్‌ూ 


నమఃపశుపతయే, నమ స్తారస్వరూపాయ, నమశ్శివాయ, నమః కపర్దినే, నమ 
శ్శితికంఠాయ, నమో మీఢుష్టమాయ, నమో గరిష్టాయ, నమ శ్నిపివిష్టాయ, నమో 
హ్రస్వాయ, నమో బృహతే, నమో వృద్ధరూపిణే, నమః కుమారగురవే, నమః 
శ్శ్వేతాయ, నమః కృష్ణాయ, నమః ఎతాయ, నమో౭ రుణమూర్తయే, నమో 
ధూమ్రపర్ణాయ, నమః 'పింగళాయ, నమః కిర్మీరవర్చసే, నమః పాటలవర్ణాయ, నమో 
హరితతేజసే, నమో నానావర్ణ్లస్వరూపాయ, నమో వర్ణ్లపతయే, నమ స్స ప్రరరూపాయ, 
నమో వ్యంజనరూపిణే, నమ ఉదాత్తానుదాత్తస్వరితరూపాయ, నమో 
హ్రస్వదీర్షప తవిసర్గాత్మనే, నమో౭ సుస్వారస్వరూపాయ, నమ స్సానునాసికాయ, 
నమో నీరనునాసికాయ, నమో దంత్యాయ, నమ స్తాలవ్యాయ, నమ పీష్ట్యాయ, నమ 
ఉరస్యాయ, నమ ఊప్మస్వరూపాయ, నమో౭౦తస్థాయ, నమః పినాకినే, నమో 
నిషాదాయ, నమో నిషాదపతయే, నమ స్తారాయ, నమో మంద్రాయ, నమో 
మధ్యమాయ, నమో ఘోరాయ, నమో౭ ఘోరమూర్తయే, నమ స్తానస్వరూపాయ, 
నమో _మూర్చనాస్వరూపాయ, నమ స్స్రాయిసంచారస్వరూపాయే, నమో 
లాస్యతాండవజన్మనే, నమ స్తోత్యత్రికస్వరూపోయ, నమ” స్థూలాయ, నమ 
స్ఫూక్షాయ, నమో౭ దృశ్యాయ, నమో౭ ర్వాచీనాయ, నమ పరాచీనాయ, నమో 
వాళ్చ్రిపంచస్వరూపాయ, నమ ఏకాయ, నమో౭ నేకభేదాయ, నమ న్సదసస్పతయే, 
నమ శృబ్దబ్రహ్మణే, నమః పరబ్రహ్మణే, నమో sa నమో వేదపతయే, 
నమః పార్వతీశ్వరాయ, నమో జగదీశ్వరాయ, నమో దేవదేవాయ, నమశ్శంకరాయ, 
నమస్తుభ్యం మహేశ్వర! నమస్తుభ్యం జగదానంద! నమస్తుభ్యం చంద్రశేఖర! 
నమస్తుభ్యం మృత్యుంజయ! నమస్తుభ్యం త్ర్యంబక! నమస్తే పినాకహస్తాయ, నమస్తే 
త్రిశూలధారిణే. నమస్తే త్రిపురఘ్నాయ, నమస్తే ౭౦ధకనిషూదనాయ, నమః 
కందర్పదర్పదళనాయ, నమో జాలంధరారయే, నమః కాలాయ, నమః 
కాలకూటవిషాదినే, నమో భక్తవిషాదహంత్రే, నమో నమ” యని యనేకప్రకారంబులం 
బ్రస్తుతించిన. |250॥ 


. హరుం డకారేశ్వరుండై కైటభారాతి 


యాకారరేఖం బ్రత్యక్ష మయ్యె 
శివుం డుకారేశ్వర శ్రీమహాదేవు(డై 

ధాతృస్వరూపంబుం దాల్చి యలరె 
గంగాధరుండు మకారేశ్వరుం డయి 

విధుమౌళిరేవ నావిర్భవించె 
నాగకీయూరుండు నాదేశ్వరుం డయి 

భాసిల్లి శబ్దరూపత వహించె 
తే. విశ్వలోకైకభర్త బింద్విశ్వరుం డయి 
భువనకారణభావంబుం బూని మెజసె 
నిందణును బ్రహ్మ కిచ్చి రభిప్పితంబు 
లైదులింగంబులును బ్రణవాత్మకములు. |॥251॥ 


. ఈ యైదును దివ్యలింగంబులు. ॥252॥ 


దమనుం డను బ్రాహ్మణుడు భరద్వాజగోత్రుం 
డాదిమాశ్రమమునను వింధ్యాద్రిదమన! 
పాశుపతదిక్షం గైకొని కాశియందు 

సిద్ధి గైకొనె నవిముక్తసీమయందు. ॥253॥ 


తే. భారభూతేశ్వరుండు యక్షభర్తదిశకు 
నింద్రు దెసకును మణికర్ణికేశ్వరుండు 
బ్రహ్మగోకర్ణవరు లవాక్సశ్చమముల 
కవధు లవిముక్తమునకు వింధ్యాద్రిదమన! |॥254|॥ 


వ. అట్టహాసుండు ప్రాగ్గ్వారంబును, భూతధాత్రీశ్వరుండు దక్షిణద్వారంబును, గోకర్లుండు 
పశ్చిమద్వారంబును, ఘంటాకర్లుం డుత్తరద్వారంబును, ఛాగవక్తుం 
డీశదిక్కోణంబును, భీషణుండు _ వహిదిక్కోణంబుసు, శంకకర్ణుండు 
రాక్షసదిక్కోణంబును, ద్రుమిచండుండు వాయుదిక్కోణంబును, 
నానాప్రమథగణపరివృతులై  రక్షింతురు. కాలారక్షణ భద్రకౌలేయకాలకంపనులు 
గంగాతీరంబును, విరభద్ర నభకర్థమాలిప్తవి గ్రహస్థూలకర్ణమహాబాహు లసితీరంబును, 
విశాలాక్షమహాభీమకుండోదరమహీధరులు దేహలీదేశంబును నందిషేణ పాంచాల 
ఖరపాద కరండ కానంద గోపక బభ్రులు వరణాతీరంబును గాచియుండుదురు. ॥ 
255|| 


తే. కపిల సావర్ణులకును శ్రీకంఠ పింగ 
లాంశుమంతులకును నొక్కయవసరమున 
నేగురకు( గల్లి నాశ్చర్య మేమి చెప్ప 
దనువుతోడన శివుం గూడికొనంగం గాశి! ||256॥| 


చ. కలశతనూజ! యచ్చెరువు కాశికయం దొక శంభులింగముం 
దిలలను నక్షతంబులను ధీనిధి యొక్క(డు పూజ చేసి పో 
నొలికిన వాని మేయుటకు నోలిం బ్రదత్మక్షిణ మాచరించి చి 
ట్టైలుక శరీరముం [15]దొరుగ కెక్కెనుబో రజతాద్రికూటమున్‌. ॥257॥ 


క. ఘటసంభవ! శ్రీకాశీ 
కటకమునకు నికట గగనగంగాతటి నీ 
చటులకృపి టోర్మిఘటా 
స్ఫుటదఘమున కెనయె యితరపుట భేదనముల్‌? ॥258॥ 


శా. అంభోజాసను నంతవానికిని శక్యంబే నుతింపంగ నో 
కుంభీసంభవ! డుంఠిరాజకరటక్రోడక్షరద్దానవా 
స్సంభేదప్రవిజృంభమాణ వరణాసంపర్కసంపన్న కౌ 
క్షింభర్యామరసింధునైకటికమున్‌ శ్రీకాశికాక్షేత్రమున్‌? |॥259 ॥ 


క. అవిముక్తం బవిముక్తం 
బవిము క్తం బగుచు. బ్రాతరారంభములం 
దవధానపరత నెవ్వం 
డు వచించును వాండు ధన్యుడు మునిప్రవరా! |॥260॥ 


తే. మొగుచు జంతువు కాశికానగరసీమ 
న పునరున్మీలనమునకై యక్షియుగము( 
గాంచు నిక్కలగా నొక్కకలయు నపుడు 
త్రిణయనుండు గాంగం దన్ను నాదీర్ణనిద్ర. |॥261॥ 


ఉ. ఎట్టు నుతింతు నల్పమతి నిల్వలమర్దన! యేను గాశికా 


పట్టణశంభుమూర్తులం గృపాగుణ! యోర్తులతాంగి టేపెదు 
ర్కట్టున ముంగిటం గసవుగాండ్రయు. బుచ్చుచుం జేతిచీపురుం 
గట్టయుం దాను జొచ్చెం గబికంఠుని నోకృతినాథదేవునిన్‌. |॥262॥ 


తే, ఓంకృతి శ్రీమహాదేవునొద్దం గలదు 
బిలము పాతాళమున కేగు పెద్దత్రోవ 
దానివాశిట నుండ్రు వాతాపిదమన! 
సౌవిదల్లులు కుయిపల్లజడలమునులు. 263 ॥ 


తే. వెంటం బడి వచ్చు కాకికి వెజుచి భేకి 
తిరిగె నందంద నోంకారదేవుభవన 
మట బ్రదక్షిణ మొసరించి నట్టిమహిమ 
నొడలితోడనె యాకప్ప మృడునిం గలసె. |॥264॥ 


తే. పాడి మెచ్చించె నొకయింతి పంజళమున 
నాడి మెచ్చించె లేమ లాస్యమున నోర్తు 
పొగడి మెచ్చించె నొక్క లేంజిగురుటోడి 
కరుణ గలవాండు కాశి నోకారభర్త. ॥|265 ॥ 


మ. మనుజుం డెవ్వండు కాశికిం జనండు శ్రిమత్స్యోదరీతీర్థముం 
గనం డోంకారశశాంకమూర్జునకు మ్రైొక్కం డద్దురాత్ముండపో 
మునిశార్దూల! వినాశకారణము దోర్మూలాగ్రకూలంకష 
స్తనభారాలనససూ సూక్ష్మమధ్యజననితారుణ్యసంపత్తికిన్‌. 266 ॥ 


చ. పనివడి ఫాలలోచనుండు పర్వతరాజతనూజ కానతి 
చ్చినపరిపాటి నీకు నజ సేయక చెప్పెద సావధానతన్‌ 
విను కలశీతనూభవ! త్రివిష్టపదివ్యసమాహ్వయత్రిలో 
చనచరితంబు సర్వకలుషఘ్నము పుణ్యసమృద్ధ్యుపఘ్నమున్‌. |॥267॥ 


క, విరజాహ్యయ మగువివరము 
పరమబుషిప్రవర! కాశీపట్టణరత్నా 
భరణము తద్దర్శనమున 
[16)నరుండును విరజన్కుం డగు ననఘ! నిమిషమునన్‌. |268॥ 


తే. అనఘచారిత్ర! కాళిందియును సరస్వ 
తియును నర్మదయును దదంతికమునందు. 
గాలుదిక్కునం బ్రవహించుం గాలకూట 
కంఠపాదాబ్దపీరోపకంఠ మొరసి. ॥269॥ 


ఉ. సంభృతభక్తిభావనం ద్రిసంధ్యములందును నాతరంగిణుల్‌ 
శంభుం ద్రివిష్టవేశ్వరు శశాంకకళాధరుం దీర మార్చు వి 
స్రంభమునం గరాంబురుహసంగతమంగళోశాతకుంభకుం 
భోీభితగంధసారసయోగసుగంధనవాంబుధారలన్‌. ॥270॥ 


క, సాపించె నాస్థలంబున 
నాపుణ్యతరంగిణిత్రయము చంద్రకళా 


నైపథ్యంబుల భుజగక 
లాపంబుల వివిధమణిశిలాలింగములన్‌. |॥271 | 


ఉ. నిండుమనంబుతోడ రజనీచరమౌళి. ద్రివిష్టపేశ్వరున్‌ 
దండనమస్కృతిప్రవణతన్‌ భజియించిన మర్హ్యకోటికిన్‌ 
వెండియు( గర్మబంధములె? వెండియు నాధివికారబాధలే? 
వెండియు మాతృయోనిపదవీచ్యుతి సంకటమే? ఘటోద్భవా! ॥272॥ 


మ. గయ కేలా యరుగంగ మానవులకుం? గాశీపురివాహినీ 
త్రయవేణీపులినంబులందు నిడ రదా తల్లినిం దండ్రినిం 
బ్రియమాతామహులం బితామహులనుం బేర్కొంచు. బిండానము 
ల్లయికోరా ప్రమదంబుతోడం బితరు ల్లస్తాబ్దముల్‌ సాయచున్‌? |॥273॥ 


తే. దక్షిణమున త్రివిష్టపస్థానమునకుం 
జెంగట సరస్వతీశ్వరక్షీత్ర మనఘ! 
యిచ్చుం గొలిచినవారి కయ్యిందుధరుండు 
గరుణ సారస్వతం బైనపరమపదము. ॥274॥ 


క. యమునేశ్వరుండు ద్రివిష్టకు 
సమీపమున నంబుపతిదెస న్వసియించున్‌ 
యమపుటభేదననికట 
ద్రిమవాటిక జూడ రవ్విధుధరునిభక్తుల్‌. |॥275॥ 


తే. ఆత్రిలోచనుప్రాగ్టిక్కునందు నుండు 
నర్శదేశుండు నిజభక్తశర్శదాయి 
శైవదిక్షావిధిజ్ఞ! తత్సేవకులకు 
మాతృగర్భార్భకత్వంబు [17]మందు సుమ్ము. ॥276॥ 


తే. అభిలనీవారముష్టింపచాగ్రగణ్య! 
ప్రత్యహంబు ద్రవిష్టపద్రష్ట యెవ్వ(? 
డవ్విశిష్టుండు విష్టపాధ్యంతరమున 
వీసమంతటిమాత్రంబు వెలితిస్రష్ట. |277॥ 


ఉత్సాహ. లీల మనుజు డెవ్వం డేం బిలిప్పిలాతరంగిణిం 
దేలి శ్రీత్రివిష్టపేశు ద్రిపురమథను శశికళా 
మౌళి బూజ సేయుం గుసుమమాల్యముల నతండు డా 
కాలిమడమం జప్పళించుం గాలమృత్యువక్తుమున్‌. ॥278॥ 


మానిని. ఉత్తరవాహినియై ప్రవహించుచునున్న పిలిప్పిలం గ్రుంకి మదిం 
దత్తపా టొకయించుక లేక యథావిధి గోమలతాకకరా 
a ద్రివిష్ట్టనాయకుం [18]బెన్మసనంబునం గొల్చిన భా 
త్తరుం గాంచి నమస్కృతి సేయుదు రుప్పరవీథిం జరించుసురల్‌. ॥279॥ 


తే. ఇతరదేశంబులం దుపార్ణితము లైన 
పాపములు వాయు గాశికాపట్టణమున 
గాశిం జేసినపాప మెక్కడను బాయ 


దదియు( బాయు. ద్రివిష్టపోపాంతభూమి. ॥280॥ 


తే. కాశి జంబూతరుద్వీపకనకభూష 
కాశియం దుత్తమంబులు క్రమవిభూతి 
సింధుసంభేద మోంకారశివపదంబు 
శ్రీత్రివిష్టపనాయకక్షేత్రతలము. ॥281॥ 


క. విదితముగం గాశినడుమం 
ద్రిదశమణికిరిటకోటిదీధితివిలన 
త్పదునిం ద్రివిష్టపుం గొలిచిన 
నొదవును సేరిమోక్షపదము [19]నుదయవివేకా! ||282 ॥ 


శా. కుంభసంభవ! యాత్రివిష్టపుని గ్లౌకోటీరు సింధుత్రయీ 
సంభేదస్థలవాసుం గొల్పునరునిన్‌ సాధింపంగాం జాలునే 
కుంభీపోకముఖ ప్రధానన రకక్రూర ప్రకారవ్యథా 
సంభారంబుల నీగం జాలు మదిరాస్వాదాదిపాపొఘముల్‌. ॥283॥ 


ర్‌ 


. క్రూరుండు పిశునుండు కొండీ డభక్ష్యభ 
క్షకుండు విప్రంభవిఘాతుకుండు 
గురుతల్పగుండు నిందకుండు నాస్తికుండు కూట 
సాక్షి పరద్రవ్యచౌర్యపరు(డు 
మాతాపితృత్యాగి యాతతాయి శరఠుండు 
పరదారలోలుండు గరళదుండు 
గులధర్మవిముఖుండు గురుజనద్వేషుండు 
బ్రహ్మహత్యాసురాపానరతుండు 
తే. నాగం గల పాపుల కఘంబు నీంగ దిక్కు 
నీత్రివిషపదేవుండు శ్రీప్రదుండు 
సీలలోహీతు నభవు  నిందించుపట్టి 
కర్మచండాలునికి( దక్క గాశియందు. ॥284॥॥ 


క. ఇందుకళాశేఖరునిన్‌ 
నిందించుట ముజ్జగంబు నిందించుట త 
ల్లిందండ్రిని నిందించుట 
నిందించుట హర్యజాదినిర్దరకోటిన్‌. |285 ॥ 


క. శివనింద సేయుపాతకు 
దవుదవ్వుల జూచి తొలంగం దగు శైవులకున్‌ 
శివనిందాపరుపలుకులు 
చెవి యొడ్డి వినంగ దగదు శివభక్తులకున్‌. |॥286॥ 


ఉ. సత్యము పల్కెదన్‌ శ్రుతులు శాస్త్రము లాగమముల్‌ పురాణముల్‌ 
ప్రత్యయ మయ్యెనే నిజము బల్మేద రింతియ కాక యేమి? దు 
ర్లత్యపహారదక్ష యగుకాశియ తీర్థము తీర్థకో, టిలో 

నిత్యుడు విశ్వనాయకుండు నిక్కపుదైవము దేవకోటిలోన్‌. |॥287॥ 


తే. ఆది బంచనదంబునయందు మునుగు 


నాడు మణికర్ణికాతీర్థ మంతమీంద 
విశ్వనాథుని భక్తి సేవించి పిదప 
నట విఖండించు మనుజు. డొక్కండ యఘంబు. |288॥ 


శా. వాతాపీల్వలదైత్యమర్దన! తగున్‌ వర్ణింప దివ్యామృత 
జ్యోతిర్లింగతనుం ద్రివిష్టపుని నస్తోకప్రభావాన్వితున్‌ 
బాతాళంబున నుండి వెల్వడి పురీత్రత్యంతభాగీరథీ 
స్రోతస్విన్యుపకంఠభూమింగృతవాసుం డైన సర్వేశ్వరున్‌. 289 ॥ 


వ. త్రివిష్టపేశ్వరునకు బశ్సిమభాగంబున ద్రోణేశ్వరలింగంబు, తదగ్రభాగంబున 
నశ్వత్సామేశ్వరలింగంబు, నటుపిజుంద శాంతనవేశ్వరలింగంబు, నందులకు 
వాయవ్యదిగ్బాగంబున వాలఖిల్యేశ్వరలింగంబు, తత్సమీపంబున 
వాల్మీకేశ్వరలింగంబు గల దందు. మణియు( ద్రివిష్టపేశ్వరు మాహాత్మ్యం బభివర్ణించెద. 
॥290॥ 


త్రివిష్టపేశ్వరమాహాత్మ్యము 


తే. అమ్మహాదేవుప్రాసాద మాశ్రయించి 
యుండుపారావతంబులు రెండు నెలమి 
నాలుమగండును ననంగ గార్హస్థ్యగరిమ 
సకలకాలంబుం గవంగూడి సంచరించు. ॥|291|॥ 


సీ. పక్షాగ్రముల విచ్చి ప్రాసాదవలభికా 
పర్యంతములధూళి పాణం దుడుచుం 
జలుపు యాతాయాతములః బ్రదక్షిణములు 
మాటమాటికి గర్భమంటపికకు 
సోమసూత్రప్రణాళీ మార్గనిష్ట్యూత 
తీరోదకంబులు దివుటం గ్రోలు 
భక్షించు గేహలీబల్యర్తవిక్షిప్త 
పిండోదకములు సంప్రీతి యెసంగ 
తే. విను ద్రికాలంబు నర్చనావేళలందు 
శంఖకాహళపటహజర్జ్దరరవంబు 
కాశినగరంబున ద్రివిష్టపేశునగర 
నవ్విహంగమరత్నంబు లనుదినంబు. ॥292॥ 


వ. ఇవ్విధంబునం బారావతస్తీపుంసంబులు సంసారసుఖంబు లనుభవించుచు 
నొక్కనాండు 
నద్దివ్యదేవుదివ్యభవన చం ద్రశాలాగర్భవితర్జితానిర్యూహవిటంకనీడంబునం _ మెలంగి 
యాడుచుండ నొక్కశ్యేనం బమ్మిథునంబు దవుదవ్వులం గనుంగొని చేర వచ్చి 
జాలకంబులలో నుండి తన్ను నలవోకయుం బోలె. గనుంగొనుచు 
దుర్గసమాశ్రయబలంబున నయ్యుగ్మంబు లెక్కసేకయున్న నప్పటికి నొడుపు దప్పి 
తొలంగి యెక్కడికేనియుం బోయె. పంంగితజ్ఞానచతుర యగు నప్పారావతి తనపతి కి 
ట్లనియె. ॥|293|॥ 


సీ. మనపాలివేరువిత్తని యెజుంగుదు గాదె 


యెజుంగవో శ్యేనంబు హృదయనాథ! 
ప్రబల మైనట్టి దుర్గంబుల్‌ నున్నార 

మగుట నేటికిం దప్పెం బ్రాణభయము 
వైపు దప్పిన మహాకోపంబుతోడన 

పోయె వైరం బాత్మం బూని డాయ 
కొండుచోటికి బోవు టుచితంబు మన మిక 

వానికిన్కకు నోర్చువార మెట్టు? 
తే. చిచ్చువాతను బరువాత( జిక్కువడక 
తప్పిపోయిన వారెపో తజ్‌ జ్ఞు లెందు 
దాంతకట్టిన చెబు వంచు. దగునె మునుంగ? 
[20]నిల్లు విడువంగ లేక చా నేల మనకు. |294॥ 


చ. అన విని పారువం బడరి యౌవనగర్వమునం బడంతికి 
ట్లను నిది యేమి? నాబలపరాక్రమసంపద యింతమాత్రమే? 
తనసరివారికి న్వెజచి ధామము బాడి జేసి దాంగం బో 
యిన సరియిండ్లవారు నగరే? ఖగమో యదియేమి దయ్యమో? ॥295॥ 


తే. అది విహంగమ మేను విహంగమంబ 
పెసరగింజకు( దక్కువే పెసరగింజ? 
యబల! యిటు చూడు మప్పక్షియదటు మాంతుం 
గుటిలచంచూపుటీకోటికుట్టనముల. ॥296॥ 


వ. అనిన 'ధరో శ జయతి' యనుచుం బారావతి యూరకుండ నంత మయునాడు టీపకడ 
నాశ్యేనంబు ద్రివిష్టపేశ్వరున గరీ ప్రాకారంబుమీ(ద నిర్గమద్వారంబు నిరోధించి పొంచి 
యుండి సంచారార్థంబు దిక్కులకు _ వెడలునక్కలరవంబుల  నుక్కు( 
దండసంబువోనిముక్కున నంకుశంబులం బోలు చరణనఖాంకురంబులం బెట్టనుం 
బోతునుం గజచియు నూదియు నొక యేకాంతప్రదేశంబునం భక్షించునది 
యై యంతరిక్షబున దవ్వు(గా) గొని చనియె నప్పుడు సేయునది లేక 
కాందిశీకత్వంబుకం జీకాకువడియు వివేకనిధి యైన పారావతి పారువంబు( దప్పక 
చూచి నయనసంజ్ఞం గాలుం గజువు మని కదపిన. ||297॥ 


ఉ. శ్యేనము కాలివ్రేలు గజీచెన్‌ దిట దప్పక పారువంబు లో 
నూనితీవ్రవేదనకు నోరువం జాలక చీత్యియాసుసం 
ధానము పాదధూననముం దత్సమయంబునం జేసె: బత్రియా 
మానముదూరి పాణీ రసమానరయంబునం బక్షిదంపతుల్‌. ॥298॥ 


వ. పాణీ యొక్కచోటంగూడి బలవద్విరోధంబునం జేసి గాశినుండ వెజచి 
యయోధ్యానగరంబున సరయూతీరంబునం బెద్దకాలంబు మనువు మని 
యపరజన్మంబున మందరధారకుండను విద్యాధరుండును రత్నావళి 
యనునాగకన్యకయు నై జన్మించి జాత్తిస్మతివశంబున _నవ్నారువంబులు రెండును 
దంపతు లై కాలక్రమంబునం గాశీత్రివిష్టపశ్వరు సేవించి ముక్తులైరి. ఇది 
త్రివిష్టపేశ్వరమాహాత్మ్యంబు. ॥299॥ 


కేదారేశ్వరమాహాత్మ్యము 


తే. ఆది బరమేశ్వరుండు గౌరి కానతిచ్చి 
నట్టిపరిపాటిం జెప్పెద ననఘ! నీకు 
గాశికేదార శంభులింగంబుమహిమ 
సావధానత విసుము వింధ్యాద్రిదమన! ॥300॥ 


వ. అనేకజన్మార్ణితంబు లైన పాపంబులు గేదారేశ్వరస్మరణంబునం బాయు. 
సాయంప్రాతఃకాలంబుల. గేదారేశ్వరన్మరణంబు సర్వదురితహరంబు. ॥301॥ 


శా. ప్రాతకాలమునందు మర్హ్యుండు [21]హరత్సాపాభిధాన హద 
స్రోతఈపూరమునన్‌ మునింగి పరమజ్యోతిర్మయంబు న్ముని 
ధ్యాతవ్యంబును శాశ్వతంబు నగు కేదారేశలింగంబు సం 
ప్రీతిం జేరి భజించి కాంచు వితతాభీష్టార్థసంసిద్ధులన్‌. ॥302 ॥ 


వ. తొల్లి రథంతరకల్పంబునందు వశిష్టుం డను విప్రుండు హిరణ్యగర్భాచార్యువలనం 
బాశుపతదీక్ష వడసి కేదారేశ్వరుని సేవించి ముక్తుం డయ్యె. వెండియు. ॥303॥ 


స్ప శిశిరభూధరకన్య చిజబుబంతిపసు పాడు 
నెందు సాయంకాల మిం పొనర్చు 
నరు డెందు జలము నుద్ధరణంబు సేవించి 
శంభులింగముం దాల్చు జఠరపిఠరి 
వినువీధిం బోరాడి వివశంబు లై కూలి 
హంసంబు లయ్యె వాయసము లెందు( 
బ్రవహించు నెందు శ్రీభాగీరథికిం బోటి 
యమృతప్రదాహ్వయ యెనతటిని 
తే. యది విముక్తివధూకంఠహారతిలక 
దివ్యకేదారలింగేశతీర్ధభూమి 
సదనదీవాపిపల్వలహ్రదసమగ్ర 
ద్రాక్షపందిరి కాశికోద్యానమునకు. ॥|304॥ 


వ. అందు గౌరీకుండంబు గౌరతీర్థం బమృతప్రవాహతీర్థంబు మానసతీర్థంబు 
గలహంసతీర్ణంబు మొదలుగా ననేకతీర్ధంబులు గలవు. కేదారేశ్వంబునకు 
నుత్తరంబున( జిత్రాంగదేశ్వరలింగంబు, తత్సమీపంబునం గేదారేశ్వరస్థానంబు, 
దక్షిణంబున  నీలకంఠేశ్వరలింగంబు, _నీలకంఠక్షేత్రంబునకు వాయవ్యభాగంబున 
నంబరీషేశ్వరలింగంబు, తత్సమీపంబున నింద్రద్యుమ్నశ్వరలింగంబు, నాదక్షిణంబునం 
గాలంజరేశ్వరలింగంబు, చిత్రాంగదేశ్వరు నుత్తరంబున క్షేమేశ్వరలింగం, బిది 
కేదారలింగమాహాత్మ్యంబు. ఇంక ధర్మరాజేశ్వరలింగమాహాత్మ్యం బభివర్ణించెద. | 
305 || 


తే. అనిన బ్రియ మంది నైమిశమునిగణంబు 
సూతు నర్చించి భక్తిసమెతు లగుచు 
ధర్మరాజేశ శివమహాస్థానమహిమ 
గుహుడు సెప్పె నెవ్విధమునం గుంభజునకు? |॥306॥ 


వ. అవ్విధంబు మాకు నానతి మ్మనుటయు. ॥307॥ 


ఆశ్వాసాంతము 


శా. కల్పాంతానిలఘూర్లమాన జలముగ్గర్ణానినాదోద్భటా 
నల్పాటోపకఠోరధాటీ పట హోద్యదోషవీ ధ్వస్తసం 
కల్పా న యా 
కల్పక్షౌమపటిపటీరవిశదా కాన్మిరచంద్రప్రదా! ॥308॥ 


క. వీరావతార! వితరణ 
పారాయణహృదయ! రాజపరమేశ్వర! ది 
గ్వారణకరసన్నిభభుజ! 
ధారాసురతాణదర్పధరణీధ్రపవీ! ॥309 ॥ 


మాలిని. ధరణిభరణ హేలాధకృతక్రోడలీలా 
జర ఠకమఠభూభృచ్చక్రచక్రీశ్వరాశా! 
ద్విపదనివహశుంభద్దిర్ణదోస్తంభయుగ్మా 
భరితగుణదిలీపా! పరిటవంశప్రదీపా! ॥310॥ 


గద్యము. ఇది శ్రీమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త సుకవిజనవిధేయ 


కవిసార్వభౌమ 


శ్రీనాథనామధేయప్రణీతంబైన కాశీఖండం బనుమహాకావ్యంబునందు షథ్టాశ్వాసము 


సమాప్తము. 


[1] “కశ్యపుని గాదిలిసూనుండు" అని వ్రాతప్రతిపాఠము. 'కౌశికేర తథావృత్తే' అని 


సంస్కృతమూలము. 


[2] ఇది ప్రాతవ్రాతప్రతుల పాఠము. సంస్కృతమూలమునకుం గొతవజకు 
సరిపడుచున్నది. పూర్వముద్రితగ్రంథమున _ “ఆదికేశవదేవుం డభ్యాసమున  నుచ్చి, 


యనిశంబు గొల్చిన యర్కమూర్తి యనియున్నది. ఈ పాఠము చింత్యము. 
[3] 'నిన్నిచిన్నెలం గాశిలో నినులపేళ్లు అని వ్రాతప్రతుల పాఠము. 


[4] “నీరుచూడంగాం బో 'యినయట్టి తామరలపోలికి నందజు కాశి అని పాఠాంతరము. 


[5] 'మైపోక గా గాడి' అని పా. 
[6] 'నరవరేణ్యుని మోహమాహాత్మ్యమునను" అని వ్రాతప్రతి. 


[7] ఇచట “సరసం బఠియింపి అని పూర్వపూర్వతరముద్రితపుస్తకములపాఠము. 
ఆంధ్రసాహిత్యపరిషత్తులో లభించిన  తాళపత్రపుస్తకమునందును మజికొన్ని 
వ్రాతపుస్తకములందును 'జట్టు' అనియే కనబడుచున్నది. ఈపదమె యిచట 
బొంకముగం గుదిరి యున్నది. ఈపదము తప్పను నభిప్రాయమునం గాబోలు “సరసి అని 
దిద్దిరి. శబ్దరత్నాకరములో “జట్టు=జనసమూహము. (ఇది విచార్యము)' అని 
వ్రాసీయున్నారు. ముద్రితపుస్తకమున నీపదము మార్పణశుడినందునం బ్రయోగము లభింపక 
యట్లు వ్రాసియుందురని తోచుచున్నది. 


[8] శైవపక్షంబు కృష్ణపక్షంబు చెడియె 
[9] దేహళివిఘ్నశ్వరునకు 
[10] 'దెఖుగరాదా' యని పా. 


[11] బిందుమాధవసేవాతాత్సర్యంబున 

[12] దంతరించె 

[13] సయాకారంబున గజాసురుండ 

[14] ద్వర్తమానశుభాశుభంబులు 

[15] 'దొజంగి యెక్కె రహిన్‌' అని పాఠాంతరము మూలవిరుద్ధము. 

[16] 'నరుండును విగతాఘుం డగును నరనిముసమునన్‌' అని పాఠాంతరము. 

[17] అచ్చుపుస్తకమున 'మందు కొడుకు' అనియు, వ్రాతపుస్తకమున 'మందు కుడుక' 
యనియు, మటీయొక వ్రాతపుస్తకమున 'మందు సుమ్ము అనియున్నది. దీనికి “దృష్టం 
త్రిలోచనా త్సాచ్యాం నర్మదేశం నుశర్మదం, తల్లింగార్చనతో న్యాణాం గర్భవాసో నిషిధ్యతే" 
అని సంసృతమూలము. 

[18] “బేమమనంబునం అని వ్రాతవుస్తకము. 'బెన్నసమంబుగ( అని అచ్చువుస్తకము. 
[19] “నొదవును శివమోక్షపదము లుదితవివేకా!” అని పాఠాంతరము. 

[20] “ఇల్లు వెడలక చావంగ నేల మనకు? అని పాఠాంతరము. 

[21] “హరున్‌ బాపాభిధాని యని యచ్చుపుస్తకము. “హరం పాపాభిధాని యని యొక 
వ్రాతపుస్తకము, “హర పాపహ్రదేస్నాత్వా' యని సంసృతమూలము. ఛందోభంగనివృత్తికై 
“హరత్సాపి యని సవరింపయుడినది. 


శ్రీరాజరాజ! సుగుణా 

ధార! ధరాభరణకరణధారంధర్య 
స్పారభుజార్గళ! భక్తిస 
మౌరాధితభుజగహార! యల్లయవీరా! ॥1॥ 


వ. అక్కథకుండు శౌనకాది మహామునుల కి ట్లనియె. |॥2॥ 


ధర్మరాజేశ్వరలింగమాహాత్మ్యము 


తే. దృఢవివేక! ధర్మతీర్ణేశ్వరమహిమ 
యబ్దజున కైన వర్ణింప నలవి యగునె? 
యమ్మహానేత్రమున నున్నయండజములు 
బ్రహ్మవిజ్ఞానవాసనాప్రవణమతులు. 13|| 


వ. కాశీమధ్యంబున _ననర్శ్యమణినిర్మితం బై, మోక్షలక్ష్మీవిహారస్థానం బై 
సముత్తంభి త శాతకుంభకుంభ మండలీ మండిత సుధాధవళసౌధ వీ( విభ్రాజీతం బై, 
యవతరణరభసశీర్ణస్వర్ణదీ ప్రో తశ్శలాకానుకారిపుంగవపతాకాలంకృతం బై 
గవాక్షవివరోదీర్లగుగ్గు లుమీ హిసాక్షిధూపధూమరేఖాస్మారి తస్మరహరకంఠమూలకరోరకాలకూటవి 
బై యుండు ముక్తిమంటపంబునకు ముక్కంటి మధ్నాహ్నకాలంబున 


a 


బ్రాహ్మణవేషంబున వైశ్వదేవబలి హరణంబులు సీయు మహాప్రాసాదంబునకు 


నింద్రదిగ్భాగంబున జ్ఞానమంటపంబునందు బాలేందుధరుండు 
దక్షిణామూర్తిన్వరూషంబు ధరియించి బ్రహ్మాదులకు జ్ఞానోపదేశంబు 'సేయుం 
దత్స్రాంతంబున విశాలాక్షిహర్మ్యంబునందును బ్రతివాసరంబును 


గుతపకాలంబునందు. ॥||4॥ 


సీ. పసిండికమ్ములతొోడి కుసుమపూవన్నియ 
నిద్దంపుయబుట్టంబు నెజీక గట్టి 
యింద్రనీలములతో నెడకట్టి గ్రుచ్చిన 
రమణీయతారహారము ధరించి 
పారిజాతకతరుప్రసవగర్భితమైన 
కబరిపై( జెంగల్వకచ్చు నిలిపి 
ఫాలభాగంబునం బన్నీట మేదించి 
కమ్మకస్తురితిలకమ్ము దీర్చి 
తే. వలుందచన్నుల జిలుగుగంచెలనుః దొడిగి 
కటిభరంబున వజ్రాలకాంచి దాల్చి 
యరసి యాశొన్నవారికి నమృతభిక్షం 
గరుణ నిడు శ్రీవిశాలాక్షి కాశియందు. |5॥ 


వ్వ; విశాలాక్షిపీఠస్థానంబునకు సమీపంబున జంద్రపుష్కరిణీతీర్థంబు. 6|| 


తే. భవ్యతరనిష్ట నుభయదర్భలను దాల్చి 
సంధ్య వారుచుం జంద్రపుష్కరిణియందు 
ఫాలనత్రుండు దారకబ్రహ్మమంత్ర 
వర్ణకర్ణజాపుండు ప్రతివాసరమున. ॥7॥ 


వ. ఆతీర్థంబునకు ననంతరంబున రత్నేశ్వరలింగంబు, తత్సమీ నంబున 
వృషభధ్వజలింగంబు, తత్సమీపంబున నర్థనారీశ్వరపీఠంబు, తత్సమీపంబున( 
బంచనదతీర్థంబు, తత్సమీపంబునం బంచముద్రమహాపీఠంబు, తత్సమీపంబున 
వీరేశ్వరలింగంబు, తత్సమీపంబున సిద్ధేశ్వరలింగంబు,  తత్సమీపంబున 
యోగినీపీఠంబు. ॥|8॥ 


తే. కలవు పీఠంబు లానందకాననమున 
(జెట్టు వ్రేసినచోట దాక్షిణ్యపుణ్య! 
యర్థవాదంబు కాదు సత్యంబ కాని 
పెద్దపీఠంబు ధర్మేశపీఠకంబు. ॥9॥ 


విశ్వభుజాఖ్యానము 


క. విశ్వభుజాగౌరీపర 
మేశ్వరి సేవించి యందు నింద్రాణి సమ 
గ్రైశ్వర్యము సౌభాగ్యము 
శాశ్వతముగ భర్తసంప్రసాదము+ గాంచెన్‌. |10॥ 


వ. విశ్వభుజాదేవి మనోరథతృతీయావ్రతంబున నారాధించి శచీదేవి యింద్రుని, 
నరుంధతి వసిష్టు, ననసూయ యత్రిని, సునీత యుత్తానపాదుని భర్తలం గా వరంబు 
వడసిరి. ఈవిశ్వభుజాదేవిసమీపంబున నాశావినాయకుండు 
ప్రణతాఖిలభక్తజనమనోరథసీద్ధిదాయకుం డై యుండు. ॥11॥ 


తే. వృత్రవధయాదిగాం గలవృజినములకు 
శాంతి గాం కాశికాపురి జంభభేది 
ధర్మపీఠంబునకు నుపాంతంబునందు 
నిష్టతో శంభులింగప్రతిష్ట చేసి. |12॥ 


ధర్మేశమాహాత్మ్యము 


వ. ధర్మంబు బ్రహ్మహత్యాదిపాపంబుల నపనయింగంజాలు, దారకేశ్వరునకు( 
బశ్చిమభాగంబున నింద్రేశ్వరుండు, దక్షిణభాగంబున శచిశ్వరుండును, నింద్రేశ్వరుం 
బరివేష్టించి లోకపాలేశ్వరులును, ధర్మేశ్వరునకుం బశ్చిమభాగంబున 
నూర్వశిశ్వరుండును, ధర్మేశ్వరునకు. నాలుగు దిక్కుల దత్తేశ్వర వైరాగ్యేశ్వ జ్ఞానేశ్వ 
రైశ్వర్యశ్వరులును నుండ్రు. కదంబశిఖరంబున వింధ్యపాదంబున దమునికొడుకు 
దుర్ధముం డనువా(డు జరాభారపీడితుండై యొక్క పుణ్యపురుషువలన 
జ్ఞానీపదేశంబు వడసి కాశికిం జని లింగప్రతిష్ట చేసె. ఆదుర్దమేశ్వరుండు 
భజించువారలకు భోగమోక్షప్రదాయకుండై యుండు. అమిత్రజి త్తనురాజు 
విష్ణుభక్తిపరాయణుండు నారదునుపదేశంబువలన( గంకాలకేతుం డనురాక్షసునిచేత 
నపహరింపబడి పాతాళలోకంబునం జంపకావతి యనుపట్టణంబుననుండి 


కమలగంధి యనువిద్యాధరకన్యకం బెండ్డియాడి యానందకననంబున కరిగి 
వీరేశ్వరదివ్యలింగస్థానంబునం దనకంత “ మనోరథతృతీయావ్రతంబు నోమించి 
పుత్రవంతు( డయ్యె. 13|| 


తే. మటీ హయగ్రీవంబు మౌనివర్య! 
కాశికాతీర్ణములలోన ఘనము మహిమ 
నంతకంటిను గజతీర మభ్యధికము 
ప్రథమం గోలావరాహతీర్థంబు నట్ల. ॥14॥ 


వ. దిలీపతీర్థంబు సప్తమునితీర్ణంబు హంస గోవ్యాఘ్రేశ్వర ముచుకుంద పృథు పరశురామ 
బలభద్ర“ దివోదాస హరత్సాపదశా శ్వమేధ  బదరీశుకశుకభవానీప్రభాస 
గరుడబ్రహ్మవృద్ధార్కనృసింహచైత్రరథధర్మవిశాల లలితాగౌతమీ గంగా కేశవ నర్మదా 
వసిష్ట మార్యండేయ _ భాగీరథీ ఖురకర్తరీదివిషత్‌ హయతీర్థంబు లనునివి 
మహాపుణ్యతీర్థంబులు. [2] [15|| 


తే. ఇప్పుడు చెప్పినతీర్థంబు లెన్ని గలవు 
వీని నన్నిటి రాశి గావించి యందు 
మూండుకోటులు శివలింగములను నిలిపి 
రెలమి నవియు వీరేశ్వరు నెనయలేవు. ॥16॥ 


వీరేశ్వరాఖ్యానము 


తే. అర్థి నేతీర్ధమునం దీర్ధ మాడె నెవ్వం 
డతీని కాతీరమాడిన 'యంతఫలమె 
అనఘ! వీరేశతీర్ధ మాడిననరుండు 
కాంచు నిన్సేషతీర్ధావగాహఫలము. ॥17॥ 


తే. కమలగంధితనూజుండు కలశజన్న! 
వీరు డనువాండు హరుని (భక్తి) సెవింపంబట్టి 
యబ్బ శివునకు వఏవీరేశుం. డనెడునామ 
మనఘ! యానందకాననాభ్యంతరమున. |[18॥| 


వ. మణీయు సంగమేశ్వరతీర్థంబు పాదోదకతీర్థంబు క్షిరాబ్ధితీర్ణంబు శంఖతీర్ధంబు 
మజీయుం జక్రపద్మగరుత్మద్వైకుంఠ నారద ప్రహ్లాదాంబరీషాదిత్యకేశవ దత్తాత్రీయ 
భార్గవ వామన నిలగ్రీవైలక నరనారాయణ యజ్ఞవరాహ విదారణ నరసింహ 
లక్ష్మీనృసింహ గోపీగోవింద శేషసాంఖ్య మహిషాసురబాణ వైతరణీప్రణవపిశంగిలా 
పిలిప్పిలానాగే శ్వర కర్ణాదిత్య భైరవ ఖర్వనృసింహ పంచనదతీర్థంబులు 
భోగమోక్షప్రదంబులు. ॥19॥ 


స్రగ్ధర. ఆనందారణ్యభూమధ్యమునం గలవు గో ట్యర్బ్చుదన్యర్చుదంబుల్‌ 
“నానాముక్తిపదంబుల్‌ నలినజమురభిన్నాకరాడ్వంతంబుల 
స్నానంబుల్‌ గల్ల నీపంచనదమను మహాశంభుతీర్ధంబు తోడన్‌ 
వానిన్‌ సామ్యంబు సేయన్‌ వలదు బహులనిర్వాణలక్ష్మీసమృద్ధిన. ॥20॥ 


వ. మజీయు జ్ఞానప్రపాతంబు మంగళతీర్థంబు, మయూఖాదిత్యతీర్థంబు, మఖతీర్థంబు, 
బిందుతిర్థంబు పిప్పలా(ద )తీర్థంబు, మజియు 


వరాహమరుత్తేశ్వరమిత్రావరుణాగ్న్యంగార కాకోలచంద్ర విఘ్నేశ్వర _ హరిశ్చంద్ర 
పర్వతకంబలాశ్వతరసరస్వత్యుమాభామ మణికర్ణికాతీర్ణంబు లివి తీర్గోత్రమంబులు 
ముక్తిదాయికంబులు. |21॥ 


తే. వింటి వీవు తీర్ధంబులు వేనవేలు 
కలశసంభవ! చెప్పితి గారవమున 
హెచ్చు గుందడంగాం గూడదిల్వలారి! 
యన్నిటికిం బెద్ద మణికర్ణి యని యెజుంగు. ॥22॥ 


ఆ. అని దశాశ్వమేధ మర్హ్యంబు తీర్థంబు 
పంచనదము కాశి బస గలయది 
వానికంటె( బెద్ద వాతాపితాపన! 
చక్రపుష్కరిణి యసంశయంబు. ॥23॥ 


దుర్వాసోలింగమాహాత్మ్యము 
వ. ఇందు దుర్వాసేశ్వరలింగమాహాత్మ్యం బభివర్ణించెద నాకర్ణింపుము. ||24]|| 


తే. సకలదేశంబులందును సంచరించి 
బుషివరేణ్యుండు దుర్వాసుం డేగుదెంచె 
నఖిలముక్తివధూవిహారావరోధ 
సౌధవీథికిం గాశికాస్థానమునకు. ॥25 | 


వ. ఇట్లు వచ్చి యమ్మహాభాగుండు భాగీరథీనదీమాతృకంబులై ముక్కారును బండు 
పంటవలంతికేదారక్షేత్రంబులు, నిర్దూతకల ధెతశలాకాశకలశంక నంకురింపం జేయ 
జాలు క్రొత్తమొలక లొత్తునవియేను, _సుకుమారశుకచ్చదచ్చటాదాయాదంబులై 
యడ్డపచ్చం గొనునవియును, నార్యావర్త దేశమత్తకాశినీజంఘోకాండ పాండిత్యంబు 
గండూషించి చిగురుపొట్టలం గనుపట్టునవియును, 
బదియాజువన్నియకడానికుందనంబు హెచ్చు కుందాడుపసిమి. బచేళిమంబు 
అగునవియు నైన ప్రాసంగుంజేలును, 
వికటఘటీయంత్ర ప్రాంతవాపికాసలి లధారాధోరణి ప్రవాహసేకసంవర్ణితంబు లై 
జంబూజంబీర నారికేళ పనస సహకారకురవకవకుళాశికశాకోటకుటజముఖ 
నిఖిలవిటపివాటికాభిరామంబులైన యారామంబులును, సముద్దండపుండరిక 
కువలయ కుముదషండమండితంబు లగుతీర్థకుండంబులును, 
[3]1నారసాతలగంభీరరసలిలసంభారంబు లైన పరిఖాచక్రంబులును, 
గనకగిరిప్రదిప్తవప్రాకారంబు లగు ప్రాకారంబులునుం  గనుంగొనుచు, 
భూర్చువస్వర్మహాలింగ మకుటగంగాతరంగకూటకోలాహలవ్యాజృంభి 
సముత్తంభితశాతకుంభసౌధ వనచంద్ర శాలావలభిగర్భక్తో డంబులును, 
ఖఖోల్కాదిత్యప్రత్యగ్రకిరణకందళీ సందోహస్పందకందళిత 
మందాకినీకనకారవిందకాననంబును, బైగిషవ్యేశ్వరభూషాభుజంగ 
ఫూత్కారపవనధారాతరంగి తోత్తుంగపుం గపతాకాకౌశేయపట్టపటీవల్లవెల్లితనభోోగణంబును, 
వికటాదేవీ కరకరోరడమురుఢాంకారబృంహి తబహ్మాండమండలంబును, 
ద్రుమిచండవతీ కరాళకంఠ 
మూలకాకోలవిషమషివి సృత్వరాంధకారచ్చటాసంఘాతజ్యోతిర్లిగాయమాన 
శశిపతంగసమండలంబును, మహేశ్వరి వాహనవృషలం బకగళకం బళకషణమసృణత్వ 


కృాఖాస్కంధపరిణాబంధువరణాసింధురోధః ప్రత్యాసన్నచైత్రద్రుమంబును, 
డుంఠిరాజశుండాకాండ చుళికితో న్ముక్తజ్ఞానవాపికాస లిలనిర్ణరజలాంతరిక్షంబును, 
గ్రోధభైరవ ప్రబల హుంకారకఠినతరకహకహాట్టహాసముఖరీత 
ప్రాకారగోపురాట్టాలకంబును, గర్మబీజంబులకుం నూషరంబును, _ బుట్టువులకు 
వీడుకోలును, గలుషంబులకు. గర్హరియును, మంగళంబులకు నాస్పదంబును, 
గైవల్యంబునకు ఘంటాపథంబును, జ్ఞానంబులకుం దానకంబును, విరక్తికి నెలవును, 
విభవంబులకు బ్రభవంబును, విలాసంబులకు  నివాసంబును నయిన 
కాశికాపట్టణంబుం బ్రవేశించి. ॥26॥ 


తే. తపసి పెద్దయుంగాలంబు తపము సేసి 
కాలగళుపీట నానందకాననమున 
ఫలము గడుదూర మైనం గోపంబు పుట్టి 
కాశినగరంబు శపియింపం. గాం దలంచి. |॥27॥| 


వ. అప్పుడు ప్రత్యక్షంబై. ॥28॥ 


చ. కహకహ నవ్వె దంష్ట్ర కలగల్ల మెజుంగులు భానుదిప్తిసం 
గ్రహము. దిరస్కరింప శతకంఠుం డకుంఠితరోష షదీప్తుం ౯ డై 
యహహ! దురాత్మ! కాశిపయి నల్లెదవే? యనుపల్కు పల్కి యా 
గ్రహమున నేను డుంఠిగణరాజు నెదిర్చితి మమ్మునీంద్రునిన్‌. ॥29॥ 


వ. అప్పుడు. ॥30॥ 


సీ, నందిషేణువిలోచనముల నిప్పులు రాలె 
శూలంబు చేనందె సోమనంది 
మృత్యు ప్రకంపను మే నెల్ల జెమరించె 
దండు డాస్పోటించె ధరణి వగులఈ 
గుంభోదరుండు భ్రూకుటి ఫాలమునం బూనె 
కోకిలాక్షుండు పండ్లు గొజికికొనియె 
అగ్నిజిహ్వుండు ఘోరాట్టహాసము సేసె 
గృత్తివాసుండు హుంకృతియొనర్చె 
తే. భృంగితండులు తాండవప్రియుండు రేగి 
డమరుగంబులు వాయించి రమితపటిమ 
రాజరేఖాధరుండు దుర్వాసుమీంద 
నలుగు టెజీంగి తదీయరోషానువృత్తి. ॥31॥ 


శా. ఆభుగ్నభ్రుకుటీకరాళముఖులై యంగంబు లుప్పాంగ ద్యా 
వాభూమ్యంతర మట్టహాసడమరుధ్వానంబులన బిట్టు సం 
క్షోభింపం బ్రమథధ్వజిన్యధిపతు ల్కుంభోదరాదు ల్మహా 
భూభృత్సన్నిభు లంఘ్రులన్‌ ధరణి యాస్పోటించి తాటించుచున్‌. ॥32|॥ 


క. జడముడులు సడల భ్రుకుటులు 
ముడివడ( గనుగడల( గెంపు మొలతేరంగా 
మృడుప్రమథులు పులితోలుం 
గడవసములు వి(నుుడిచికొనుచు( గడురభసములన్‌. |33॥| 


ఉ. చంపుదుమే కృతాంతు? శిఖిచండమయూయఖుల బారిగొందుమే? 
డంపుదుమే కుభృత్పరివృఢంబుల? మొత్తుదుమే యజాండములన్‌? 
జింపుదుమే చతుర్దిశలు జృంభితబాహుపరాక్రమక్రియా 
సంపద సొంపు మీజం [4]బురసంహరునానతి యింత గల్టినన్‌. |॥34॥ 


వ. అని వెండియు. ॥35॥ 


తే. మాటిమాటికి గోపసంభ్రమముపిర్మిం 
గక్షపాత్రంబులం దున్నకర్మ్శభూతి 
వదనములం బ్రామికొనుచు నిర్వక్రలీల 
'హరహరా!' యని పల్కి రత్యాగ్రహమున. ॥36॥ 


వ. అప్పుడు దుర్వాసుండు శర్వాణీపతికి దండప్రణామంబు _ లాచరించి 
తలవకారముండక ఛాందోగ్యశ్వేతాశ్వత రాద్యుపనిషదర్ధగర్భితంబు 
మ. నమ్మహాదేవుం బ్రస్తుతించె.  శివుండునుం 
బ్రసన్నుండయి యమ్ముసింద్రునకుం గోరినవరంబు లొసంగి యంతర్హితుం డయ్యె, 
ననంతరంబ. ॥37॥| 


తే. అమ్మునీంద్రుండు దనపేర నధికభక్తిం 
గాశియందు. బ్రతిష్టించెం గాలకంఠు 
దివ్యలింగంబు భాగిరథీతటంబు 
నందు మణికర్ణి కాహ్రదోపాంతభూమి. ॥38॥ 


విశ్వకర్మేశ్వరలింగప్రాదుర్భావము 


వ. దూర్వాసేశ్వరలింగంబు సర్వాభీష్టఫలప్రదాయకంబు. మణీ విశ్వకర్మేశ్వరలింగంబు 
ప్రాదుర్భావంబు వివరించెద సావధానమతివై యాకర్ణింపుము. త్వష్టృప్రజాపతికొడుకు 
విశ్వకర్మ బ్రహ్మచర్యంబున భిక్షాన్నభోజియై గురుగ్భహవాసియై విద్యాభ్యాసంబు 
చేయుచుండె నంత. ॥39॥ 


సీ, వానకాలము వచ్చె వర్షంబు లందందు( 
జడివట్టి కురెసె నాసావియందు 
గురుడు నాకొక్కమందిరము నిర్మింపుమీ 
వర్షధారలచేత నుణియకుండ 
గురుపత్ని నాకొక్కకుపసంబుం గుట్టుము 
చలిగాలి యొడలిపైం బొలయకుండ 
గురునందనుండు నాకు రచింపు పావాల 
నడుసు పాదంబుల నంటకుండ 
తే. గురుతనూభవ నాకు బంగరువుతొడవు 
[5]వజ్రభూషలు సేయు తాల్పంగవలయు 
ననుచు; బ్రార్థించి రందణ కతండు మైక్కి 
యిన్నియును దాను గల్పింప నియ్యకొనియె. |40॥ 


వ. ఇవ్విధంబున గురునకు గురుపత్నికి గురుపుత్రులకు గురుతనూభవకు, వారలు 
కో రినయర్థంబులు సంఘటింప నను వెజుంగక చింతాక్రాంతుండై యుండెనంత 


దైవయోగంబున నొక్క పుణ్యపురుషునుపదేశంబునం గాశి కరిగి శివలింగంబు( 
బ్రతిష్టించి పరమనిష్టం బెద్దకాలంబు తపం బాచరింప బ్రత్యక్షంబై విరూపాక్షుం 
డనుగ్రహింప సర్వధాతువులకు, సర్వదారువులకు, సర్వశిలలకు, సర్వమణులకు, 
సర్వరత్నంబులకు, సర్వపుష్పంబులకు, నర్వవస్త్రంబులకు, సర్వసుగంధంబులకు, 
సర్వకందమూలఫలంబులకు, సర్వచక్రంబులకు దాన కర్త యగునట్లుగా వరంబు 
పడసి, గురుజనంబుల యాజ్ఞ చెల్లించి సర్వోపకారపరుం ' డయ్యె. అతనిపేరం గాశి 
విశ్వకర్శేశ్వరుండు విశ్వాభీష్టఫలప్రదాయకుండయి యున్నవాం డింక దక్షేశ్వరలింగ 
ప్రాదుర్భావంబుబు వివరించెద. ॥41॥ 


దక్షేశ్వరలింగప్రాదుర్భావము 


ఉ. సామజదైత్యశాసను(డు సారసగర్భుండు నచ్యుతుండు న సు 
త్రాముండు నాది గా సురకదంబము గొల్వ నశేషలోకర 
క్షామహనీయతన్‌ రజతశైలముపైం గొలు వుండె శుద్ధము 
క్రామణిభూషితం బయిన కాంచనహర్మ్యశిలాతలంబునన్‌. 42|| 


వ. తదనంతరంబ. ॥43॥ 


తే. వేలుపుల నెల్ల బరిపాటి వీడుకొలిపి 
సముచితం బైనతారతమ్యమున శివుడు 
మజచె దక్షప్రజాపతి మామ ననుప 
నెట్టివారికి మజపు లేదే యొకపుడు? ॥44॥ 


వ. ఖిన్నుం డై యతం డుస్సురని నిజస్థానంబునకుం బోయి నిజాంతర్గతంబున. 45|| 


సీ. ఇతనివంశం బెద్ది యెముగంగ వచ్చునే? 
యితనిగోత్ర త్రం బెవ్వం డెజింగినాండు? 
దేశంబు గుజుతు సాధింపంగ వచ్చునే? 
వర్తనం బెజుంగంగ వచ్చు నెట్టు? 
వృషభవాహనుం డంట విషము దిన్నాడంట! 
యితనిసమాచార మెమి చెప్ప! 
యస్త్రంబు ధరియిచు నంట తపస్వియు నట్టి! 
యిట్టివేడబము లెయ్యెడలం గలవె? 
తే. కాటిలో నుండు గార్హస్థ్యగణన యెట్లు? 
బ్రహ్మచారియు గృహియు నెబ్బంగి నయ్యె! 
శూద్రుండో! బ్రాహ్మణుండొ! వైశ్యుండొ! రాజొ! 
తెలియవచ్చునె యాతని కల తెజింగు? |46॥ 


వ. అర్ధనారి గావునం బురుషుండు గాండు; గడ్డంబు గలదు గావున యోష గాదు; 
సమర్చనీయలింగమూర్తి గావున నపుంసకుండు కాడు; పెద్దకాలంబువా(డు గావున 
బాలుండు గాడు; చిరంతనుండు గావున దరుణుండు కాడు; జరామరణవర్ణితుండు 
గావున వృద్ధుండు గాడు; మహాకల్పాంతంబునం బ్రహ్మాదుల వధియించియు? బాతకి 
కాడు; ఈతేనిచందం బెవ్వం డెజుంగు. నది య ట్టుండె. |॥47॥ 


క. మామ గురుస్థానంబు న 


సామాన్యుండ నెట్టు? జలజసంభవసుతుండన్‌ 
నౌముఖ్యంబున యోగ 
క్షేమం బారసి ప్రియంబు చెప్పంగవలదే! |48॥ 


క. మాతాపితృవర్ణితుం డగు 
[61నీతని క నెట్లు బిడ్డ నిచ్చితి? నవియున్‌ 
నాతప్పు గాకయిది తా 
నీతనితప్పెట్టు? నాకు నిది కావలయున్‌. |49॥ 


తే. పేద లయ్యును గడు బిజ్జబిగిసి యుండ్రు 
వట్టియభిమానములును గర్వములుం బట్టి 
యల్లువారికి నెల్ల నీయవగుణంబు 
వెన్నతో బెట్టినది యింత విసువ నేల? ॥50॥ 


తే. అహహ! [7]యలచంద్రు డనువాం డహంకరించి 
రోహిణీదేవి నొల్లక రోసి యుండె( 
బాపి నతని క్షయవ్యాధిబాధితుండుగం 
గినిసి శపియింపనే? కల్ల వినగ నోర్వ. ॥51॥ 


క. ఇది ధర్మం బకులీనుల 
కిది విధి మాతాపితృప్రహీనుల కహహా! 
యిది కట్టడి తిరిపెములకు 
నెదిరిం దను నెజు6గ కునికి యేలా మాటల్‌? |52॥ 


శాత్రా నెట్లేనిం దిరస్కరించె నను నాస్థానంబునం దేవతా 
మౌనివ్రాతములోన మామ యనుసన్మానంబు శూన్యంబుగా 
నేనుం దన్ను దిరస్కరించెద మఘం బిప్పాట( గల్పించి సం 
స్థానియత్వముం బూని యల్లుండను సన్మానంబు శూన్యంబుగన్‌. |53॥ 


వ. అని యజ్ఞసంభారంబు లొడంగూర్చి యజ్ఞపురుషుం డైనపురుషోత్తముం డువద్రష్టగా, 
బ్రహ్మవాదు లగుమరీచ్యత్రిభరద్వాజాదిసప్తర్షులు బుత్విజులుగాం ద్రైలోక్యంబును 
దక్షిణాద్రవ్యంబుగా, భృగుండు బ్రహ్మగా, నాంగిరనుం డాచార్యుం డుగా, 
భగహపూషాదులు సదస్యులుగా, దిక్పాలకులు రక్షకులుగా, నల్లురు ధర్ముండును 
జంద్రుండును గశ్యపుండు సహాయులుగాం గామధేనువు హవిస్సును గల్పవృక్షంబులు 
సమిత్కుశంబులును విశ్వకర్మ దారుపాత్రశకటమంటపాలంకారంబులును 
గల్పించువారుగా, ధర్మపత్ని యగు శతరూపాదేవితో గూటి మహాధ్వరంబు సేయం 
దొడంగె నంత. |॥54॥ 


తే. అరణిసంగ్రహ మొనరించి యజునిపట్టి 
పెద్దకొలు వుండె ముత్యాలగద్దె యెక్కి 
చుట్టు బలిసి కూర్చుండిరి సురలు మునులు 
వింజ మాం కిడిన ట్లుండె విశ్వసభయు. ॥55॥ 


వ. అప్పుడు పరమమాహేశ్వరుం డగు దధీచి యనుబ్రహ్మర్షి సభామధ్యంబున నిలిచి 
యెల్లవారును విన ని ట్లనియె. |56॥ 


సీ. భారతీదేవి [6]కైవారకావ్యంబులు 

పఠియించుచున్నది ప్రస్ఫుటముగ 

నాచార్యపదవికి నర్జిమై నాయితం 
బైయున్నవాం డుచధ్యానునుజుండు 

కర్శకాండవిదుండు గాచియున్నాాడు బ్ర 
హ్మత్వమునకు క్ష క్షణం బంది భృగుండు 

గట్టువా లై లక్ష్మి కై సేయుచున్నది 
చేరి యంతఃపురస్తీజనముల 

తే. దేవి శతరూప జాలియం దేర్చె మౌళి 

నీవు దీక్షిష్యమాణుండ విద్ధమహిమ 

నధ్వరారంభ మిం తొప్పు నయ్య! దక్ష! 

శివుని దోడ్రేనియొక్కయొచ్చెంబు తక్క. |॥57॥ 


క. అపరాధ మింక నెట్టిది? 
చెపుడా! మఖమునకు దన్ను జీరినమాత్రన్‌ 
ద్రిపురాంతకు. రప్పింపక 
యుపదర్శన మాచరింప నుచితమె హరికిన్‌. ॥58॥ 


క. వామాంగము వైకుంఠుం డ 
వామాంగము వెధ మదనవైరికి నని యో 
సోమష! యెజుంగుదొ? యెజుంగవా? 
యామృడు రప్పింపవలదె యధ్వరమునకున్‌? ॥59॥ 


సీ. శితికంధరునకు నెచెలికాండు గాం డొకో 
యటమటం డైనయీాయక్షభర్త? 
యహికంకణునకు మూండవకన్ను గాం డొ క్రో 
పాల్మాలినట్టి యాపావకుండు? 
పురవైరి కవతంసపుప్పుంబు గాండొ క్రో 
నిర్భాగ్యుం డై డెనయీనీరజారి? 
గంగాధరునకు లెంకలలెంక గాం డొకో 
పెనుగూళ యైనయీయనిమిషేంద్రుణ 
తే. డేమి గుడువంగ వచ్చినా రిండ్ల విడిచి 
హనుని వెలివెట్టినట్టి యీయాగమునకుం 
బంచవదనునికను 'జేవుజించె నేని 
తత్సణంబున తమయాండ్రతాళ్లు దెగవె? |॥|60॥ 


తే. ఏల వచ్చినవాండు బాలెందుమౌళి 
నిరహితం బైనయీయాగవిధికి జముండు? 
మజచెనే శూలి డాకాలిమడమతాకు 
దీర్షనిర్దాతసంపాతనిరృణంబు. ॥61॥ 


క. వినరే! “శ్వేతాశ్వతరో 
పనిషత్తు హరుండు భోక్త భర్గుండు భోగ్యం 
బనిలాశిధరుండు ప్రేరిత 
యని చెప్పెనొ లేదొ యది ప్రయత్నముతోడన్‌? |॥62॥ 


వ. వియదాదిపరమాణ్వంతం బైనచరాచరాత్మకజగత్ప్రపంచంబునకు 
సృష్టిస్థితిలయకారణం బైనశంభుండు నీకు మాననీయుండు గా కుండుట యెట్టు? 
విచారించి చెప్పుము. |॥|63॥ 


తే. బ్రాహ్మణుండ నాశ్రితు(డ నీకు, బరమహితుండ 
దక్ష! యొకమాట వినవయ్య తగవు గల్లి 
క్రతుఫలాధీశు భువరక్షాధురణు 
భోగికంకణు రప్పింపు యాగమునకు. |॥64॥ 


వ. అర్జ్హహీనం బైనవాక్యంబును, గర్మహీనం బైనశరీరంబును, బతిహీనం 
బైననారీరత్నంబును, గంగాహీనం బైనదేశంబును, బుత్రహీనం బైనదాంపత్యంబును, 
దానహీనం బైనవైభవంబును, మంత్రిహీనం బైనరాజ్యంబును, శ్రుతిహినం 
బైనయాకారంబును, యోషాహీనం బైనసౌఖ్యంబును, దర్శ్భహీనం 
బైనసంధ్యాదికృత్యంబును, జలహీనం బైనపైతృకంబును, హవిర్దినం 
బైనహోమంబును, శివహీనం బైనక్రియాకలాపంబులు నిరర్ధకంబులు. ॥65॥ 


తే. అనిన గోపించి దక్షు. డీయవనిసురుని 
వెడల: ద్రాయుండు ప్రాగ్వంశవేశ్శ మనిన 
దనకు దాన దధీచి యాస్థాన మెల్ల 
దల్లడిల్లంగ వెడలె నుద్దామభంగి. |॥66॥ 


వ. అతనితోడ దుర్వాసుండు, నుదంకుండు, నుపమన్యుండును, రుచికుండును, 
గాలవుండును, మాండవ్యుండును, వామదేవుండును, నుద్దాలకుండును వెడలిరి. 
అంతకమున్న మీ దెణీంగి బ్రహ్మ సత్యలోకంబునకుం జనియె. మఖంబు 
ప్రారంభింపబడియె. తద్వృత్తాంతం బంతయు నారదువలన విని సతీదేవి 
మహేశ్వరానుమతి వడసి దివ్యరథారూఢయై తండ్రికి బుద్ధి చెప్పుతలంపునం 
గైలాసంబున నుండి యేతెంచి. ॥67॥ 


తే. యజ్ఞదివాటంబు సొత్తెంచి యఖిలజనని 
యర్ధిం గూర్చుండె రత్నసింహాసనమున 
భక్తితో దేవసభయును బ్రహ్మసభయు 
నంజలులు ఫాలభాగంబునందుం గూర్చ. |68॥ 


వ. అప్పుడు దక్షప్రజాపతి కోపించి వచ్చి కూంతుచిత్తం బెణీంగి యి ట్లనియె. | 69 | 


సీ. హరు. డమంగళవేషుం డౌనొకాండో చెప్పు 
మెజుంగ కిచ్చితిమి నిన్నేమి చెప్ప? 
నిటు చూడు [9]మిందటు నిం తొప్పి యున్నవా 
రఖలభూషణభూపషితాంగు లగుచు. 
దనరూపునకుం దోడు దలము దప్పినగర్వ 
మరకంటం జూడ డే నరిగినపుడు 
నాపెండ్లికొడుకులం దేపాటివాండు తా? 
నేల రప్పింతు నే నిట్టివాని? 
తే. నీవు వచ్చితి మే లయ్యె నింతెచాలు 
నతడు రాకున్న( గొ దువలే దంశమైన( 


దాను బిక్షాకపాలంబు దాల్చి వచ్చి 
బండు సేయుటకంటె రాకుండు టొప్పు. ॥70॥ 


వ. అనిన విని సతీదేవి తండ్రి కి ట్లనియె. |॥71|॥ 


శా. ఆహా! లెస్స! వివేకమే! పురహరుం డాసించియున్నాడె నీ 
స్వాహాకారము? శంభు బాసి యిట నీసత్రంబునం దెను మృ 
ష్టాహారంబు భుజింపవచ్చితినె మోహాంధుండ వై యీశ్వర 
ద్రోహం బేటికి, జేసెదంచు హితబుద్ధుల్‌ చెప్పంగా వచ్చితిన్‌. ||721|| 


తే. శివుడు దాత భో క్త న్రీమహాదేవుండు 
సర్వమును హరుండు శాశ్వతుండు 
శంభు వేటు నేసి సాగింపు వచ్చునే 
క్రియలు? వెట్టి బేల వయితి? చెపుమ. ॥73॥ 


దండకము. మటి యతండు, సదానిధిధ్యాసితవ్యుండు మంతవ్యుం డాతండు శ్రోతవ్వుం 
డాతండు  ద్రష్టవ్యుం డాతండు జన్మస్థితిధ్వంసనముల్‌ తిరోభావమోక్షంబులు 
గృత్యముల్గాంగ నాతండు లోకంబులం బటి పాలార్పు రుద్రుండు విశ్వాధికుం డంచు 
నామ్నాయసంఘాత మామ్రేడనప్రక్రియం దోరమై యాతనిం జెప్పు సత్యంబు నిత్యంబు 
శుద్ధంబు బుదం బనంతంబు శాంతంబు కూటస్ట మాతృ్మప్రతిష్టం బఖండంబు 
దత్తద్వితీయం బచింత్యేక మానంద మాద్యం బవేద్యంబు 
దిగ్గశకాలవ్యవచ్చేదనీయంబు బ్రహ్మంబు దత్తత్వమున్‌ 
వేదవేదాంతవిద్యామహావాక్యమీమాంసహంసు ల్విచారింతు  రథ్యాత్మయోగంబునన్‌ 
షణ్ణవత్యంగుళిమానయుగ్గేహమధ్యాంతరాళానలావాస 
కోణత్రయీగేహరోహత్ప్రభాకీలికాన్యూతనిర్భిన్నషట్పుష్కరీగర్భ 
నిష్కంభనిష్కంపనీవారశూకో పమాధామధామచ్చటాకో టిశంపాలతా లఅంఘిత 
ద్వాదశారేందునిష్యంచమానామృతాపారధారాష్టవాస్పందితానందులై 
యోగిబ్బందారకుల్‌ లీలతో లోన గం డ్రాతనిన్‌ నిక్కమై యాత డొక్కండు భూతాత్మ 
భూతంబునం దుండి నానాత్వముం బొందిన ట్టుండు నట్లీఘటాంతస్సితంబై 
ఘటాకాశమయ్యన్‌ పటాంతస్సితంబై పటాకాశ మయ్యెన్‌ నిజం బొక్కయాకాశ 
మాకాశముల్‌ పెక్కులైనట్టిచందంబులన్‌ భ్రాంతిదోచుం గదా! త్రిపురమథను 
ఫాలనేత్రుం ద్రిలో కిగ్భహస్థుం ద్రయీమౌళిమాణిక్కఖండంబు _ బ్రహ్లాండకుక్షింభరున్‌ 
శంభు గుంభీనసగ్రామణీకంఠహారున్‌ గ భారశాటీభత్సింధురక్రవ్యభుక్కృత్తి 
Se గూఢపాత్కుండలుం బాండురాంగుం గురంగాంకఖండావతంసుం 
గిరీశు లలాటేక్షణావిర్భద్భీషణోర్భుధజ్వాలమాలాస మాలీఢపుండ్రేక్ల్షుకోదండునిన్‌ 
భూర్బువస్వర్ణగద్దాహలీలాకనద్దోహీల వ్యాళహాలాహలగ్రాస కల్మాషకంరోపకంఠున్‌ 
సమద్చ్రహృ్నవైకుంఠముఖ్యామరవ్రాతకోటీర కోటీ మణిశ్రేణిశోణప్రభాజాల 
బాలాతపస్మేరపాదారవిందున్‌ భజింపందగున్‌ సత్మ్రియారంభకాలంబునన్‌, జనక! 
కనకశైలకోదండు. డల్పుండుగాం జూచితే! తండ్రి! 
కల్పాంతసంధ్యామహాతాండవాడంబరారంభసంరంభసంక్షో భితాశేష లో కప్రపంచుండు 
వంచింప నర్హుండొకో? యయ్య! త్రయ్యంత 
విద్యావధూరత్నసీమంతసిందూరపాంసుచ్చటాపాటల శ్రీపదాంభోజయుగ్ముం 
డియన్నాత్రుండే! తాత! దైతేయ లీలావతీగండపాళీపరిన్యస్తకస్తూరికాపత్రపల్లీ మతల్లీ 
కళాద్రోహిబాహాగళస్తంభువై నీ కవష్టంభసంరంభ మేలయ్య యీలాగునన్‌! 
మధుమధన! మహాప్రబుద్దుండ వీ విట్టిదుశ్చేష్టితం బెట్టు వీక్షింపుచున్నాడ? నబ్దాప్త! 


నీయల్లు వెల్వండ నీబండ దుర్గోష్థితో గూడియున్నాండ వింకొక్కమాటైన నేమోమునం 
జూచె. దీశానుపాదాబ్దముల్‌? 'వహ్ని ! యీకూడు దీ పయ్యనే నీకు నిర్భాగ్య? 
ఏణాంక! యంతఃకళంకంబుం దెల్లంబు గావించి తిన్నాళ్లకున్‌ లెస్స గా కేమి? పౌలస్త్య! 
నిన్నుం గనుంగొన్న సిగ్గయ్యెడున్‌? శక్ర! నీ మొక్కలంబు ల్వినంబడ్డవే కావ? 
వాచస్పతీ! నీచరిత్రంబు (చిత్రంబు) నీచంబు చాలున్‌ వృథాలాపముల్‌ (సేయ 
నీయున్నవా రింద "అున్నారు) చూడంగ నేం డెల్లి యెల్లుండి యీలోన నేపాకముం 
బొంద నున్నారొ! యేదుర్గతిం జెందనున్నారో? యేయాపదం దూలనున్నారొ? 
యేపంచలం దూలనున్నారొ? గ్‌ యామీంద దైవం బొకం డెర్గండున్‌. 74|| 


వ. అని పలికి భవాని కన్ను మొగిచి(న.) ॥75॥ 


స పాదపద్మములందు. బ్రభవించునప్పుడు 
ప్రత్యగ్రయావకద్రవము చెలువు 
కటిమండలంబుపై( గనుపట్టునప్పుడు 
కనకకాంచీదామకంబు డాలు 
వలుందచన్నులమీంద మొలతెంచునప్పుడు 
కాశ్మీరజాంగరాగంబు పొలుపు 
సీమంతపదమున( జిగురొత్తునప్పుడు 
రమణీయసిందూరరజము సొబగు 
తే. ప్రోదిసేయుచు భగ్గున భుజగహారు 
రాణివాసంబు దివ్యవిగ్రహమునందు 
రవులుకొని మండె నాస్థానరంగభూమి 
నధికరోషొట్టితంబు యోగానలంబు. ॥76॥ 


. ఆక్రోశ మొనరించె నాహారవంబుతో 
బంధువర్గము శోకపరవశమున 
మొగములు తెల్లనై మునులు దేవతలును, 
భీతిల్లీ చేతులు పిసికికొనిరి 
చ్యుతవికంకతతరుస్రుక్సువప్రకరమై 
విభ్రాంతిం బొందె బుత్విగ్గణంబు 
[10]ప్రజ్వలింపంగ నాయుభంగి యేమియు లేక 
యుడివోయి చల్లనై యుండె వహ్ని 
తే. పుట్టె నుత్సాతములు పేక్కు భువిని దివిని 
విడిచిపోయిరి యొకపాటి విబుధమునులు 
యజ్ఞవాటంబునందుం గామారిదేవి 
యోగవహ్నికి దేహ మాహుతి యొనర్చ. ॥77॥ 


ర్‌ 


తే. భామతో గూడి వచ్చినపారిషదులు 
వేగమున నేగి సతిసుద్ది విన్నవింప 
భవుండు కోపించి భ్రూకుటిభయదఫాల 
భాగుం డౌనప్పు డొకమహాప్రభ జనించె. |॥78॥ 


వ. ఆప్రభామండలంబునడుమ నొక్క దివ్యపురుషుం డావిర్భవించి యమ్మహాదేవునకు 
నమస్కరించి. ॥79॥ 


సీ. వదనంబు దెజచి మ్రింగుదునొ బ్రహ్మాడంబు 
పలుమోద కుండంగం బాండురాంగ? 
పిండిపీచంబుగా బృధివీధరంబు ల 
డంతునొో కాలదండమున నభవ? 
దందశూకాధీశుతలలు దండసిలంగం 
దాటింతునో కాలధర మహేశ? 
వ్రచ్చివైతునొ కేలి వాలారునఖముల 
నభిలదిక్కులు శశాంకార్ధమకుట? 
తే. యేమి సేయుదు? నానతి యిమ్ము నాకు 
ననుచుం గ్రమ్మజ మ్రొక్కి బో హప్పళించెం 
దన్మహాధ్వనిం గలంగి యుత్కటము లగుచు 
జడధు అతడును గలుషింప శంభుసుతుండు. ||80॥ 


వ. అనిన రుద్రుం డతని ర వీరరసరేఖాముద్రకుం బ్రమోదం బంది భద్ర! 
నీకు వీరభద్రనామం బిచ్చితి; నాయధిక్షేపంబున దక్షయజ్ఞంబు సంక్షయంబు 
నొదింపుము; ee బలంబు నీకు సహాయం బయ్యెడు నని యానతిచ్చిన 
మహాప్రసాదంబని విరూపాక్షుం బ్రదక్షిణంబు వచ్చి దక్షిణాభిముఖుండై 
ధాటీసంరంభంబున నరిగెనప్పుడు. ॥81॥ 


క. సంగడిం బిజుంద ముందట 
నింగియు నేలయును నిండె నిష్టురభంగిం 
బుంగవకేతను సుభటుల 
భంగురవీరప్రతాపభయదస్సురణన్‌. |82॥ 


క. కొండలు మహీరుహంబులు 
గండోపలములు ధరించి కహకహ నగుచున్‌ 
మెండుకొని యజ్ఞవాటిక 
[1కొండొరు గడవంగ బారి రుద్భటభంగిన్‌. ॥83॥ 


వ. అందు గొందఖు యూపస్తంభంబు లుగ్దాటించిరి. కొందు కుండంబులను బూడిచిరి. 
కొందయి మంటపంబులు పడంద్రోచిరి. కొదయు వేదికలు క్రొచ్చిరి. కొందు హవిస్సులు 
భక్షించిరి. కొంద అన్నంబు లారగించిరి. కొందజు పాయసంబులు మెసంగిరి. కొందయి 
పిండివంటకంబులు మ్రింగిరి. కొందజు ఘృతదధిక్షీరక్షౌద్రపుండ్రేక్షుఫలాదు 
లాస్వాదించిరి. కొందు యజ్ఞపాత్రంబులు పగులమొత్తిరి. కొందజు స్రుక్సువంబులు 
విజీచీరి. కొందయి శకటంబులు విటతాటనంబులు సేసిరి. కొందజణు చషాలంబులు 
చెవులం దగిలించుకొనిరి. ఇవ్విధంబున నిర్మర్యాదంభై నిరవగ్రహంబై పారిషదుల 
యాగ్రహంబులు చెల్లుచుండం గోపాటోపసమున్నిద్రుండై. |84॥ 


సీ. తనమీద వైవంగ దంభోళి యెత్తిన 
జెలంగి సంస్తంభించె జిష్ణుభుజము 
కైటభారాతి చక్రము ప్రయోగించిన 
వెసం జక్కిలము బోలె విటీచి బొక్కెం 
బటుచపేటంబున( బండ్లు డుల్లంగ మొత్తి 
పూషార్కువదనంబు బోసిపుచ్చెం 
జప్పముత్తెములు రాల్పినభంగి నలవోక 


భగునిగ్రు డ్రదరంగ బలిమిం దన్నె 
తే. నర్ధచంద్రబాణంబున యజ్ఞమృగము 
శిరము. దెగనేసి కట్టె నంబరముమీంద 
ధాతపతిముక్కు సోణంబు దాకం గోసెం 
బ్రకటవిస్ఫూర్తి శ్రివిరభద్రమూర్తి. ॥85॥ 


తే. ద్రోహు లగు వేలుపులలోన దొరలి యున్న 
పదియునొక్కండ్రురుద్రుల బాణ విడిచె 
గాసి చేయక కాకోలకంఠుపట్టి 
తండ్రిపేరివా రగుట చిత్తమున దలంచి. ||86॥| 


వ. అంతట. ॥87॥ 


క. సిగ్గు చెడి భీతిం బాజీరి 

బగ్గనం బోధించి వీరభద్రునిధాటిన్‌ 

నుగ్గు అయి యవురునవు రయి 

గగ్గులకాండ్రై వికావిక లయి యమర్హ్యుల్‌. |88॥ 


తే. దక్షునల్లుండ్ర మెడల సూత్రములం గట్టి 
యూపములు సూత్రములతోడ సుద్ది చెసి 
దామెనలు గూర్చి నడిపించె దరతరంబ 
వీరభద్రుండు పశువుల వెల్చునట్లు. ॥89॥ 


మ. పనిలే దేటికి బాధ పెట్ట నను? నబ్రహ్మణ్య మైతో? మొటో 
యని యుచె చ్రైర్ధ్వనిం గూశవెట్ట ముఖశాలాంతంబునన్‌ గ్రాద్ధదే 
వుని గట్టించేను వీరభద్రుడు భటవ్యూహంబుచే నాగ్రహం 
బున ధూమోర్లపయోధరద్వితయమున ముద్దాడు హస్తాబ్దముల్‌. 90|| 


క. [12]రాసించె భృగుని పండ్లను 
గ్రూపెట్టంగం గాలకంఠుకొడు కుత్తరవే 
దీపాషాణాంచలమునం 

బాపపుయాగమునం దొట్రుపడి రంత మునుల్‌. ॥91॥ 


చ. మతకరిపాకశాసనుండు మత్తాశిఖావళ్లశాబకంబునా 
కృతి ధరియించి ప్రాంతమున గేలిమహీధరశ్ళంగ మెక్కి ని 
ర్వృతమతి నుండె వేలుపులు వేదన బెట్టెడుఎరభద్రు ను 
ద్దతి పరికించుచున్‌ [13]నయపథంబు బృహస్పతి చే టెయింగండే! ॥92॥ 


తే. తజీగె నర్వము దీర్షదోర్దుడయుగము 
క్రకచమున రభద్రుండు కరుణ దొజంగి 
త్యంబకునిపట్టి పవను వధ్యంబు నే సెసె 
వానియంతఃపురస్త్రీలు వసటం బొంద. |॥93॥ 


చ. వలపలికాల ముక్కునను వాత సుధారస ముప్పుతిల్లం గా 
వెలికిల వైచి మట్టె రణవీరశిఖామణి వీరభద్రుం డ 
చ్చలమున రోహశీరమణుచారుశనముం దత్పదాహతిం 


గలిగిన కుందుగాదె పొడగానంగ నయ్యెడు నేడు చిహ్నమై? ॥94॥ 


తే. ఈశ్వరద్రోహి! గర్వాంధ! బుషిసురేంద్ర 
బంధునాశైకకారణ! పాపకర్మ! 
చావు మని యొక్కపెట్టునం జక్రధార 
దక్షుతలం ద్రెవ్వగొట్టె ఫాలాక్షసుతుండు. ॥95॥ 


వ. ఇవ్విధంబున మధుమధనుచక్రాయుధంబు విజీచి, జంభాంతకు భుజాస్తంభంబు 
సంస్తంభించి, భృగునికన్నులు కెలికి పూషుపండ్లు పెజికి, మఖమృగంబుశిరంబు 
ఖండించి, దక్షుతల ద్రెవువ్రేసి, దాక్షాయణిసుతుం బొట్టగు జ్ఞుబుక ద్రిక్కి 
భారతీదేవిముక్కు చిదిమి, గాలివధ్యంబు చేసి, జమునిమెడ దండె పగిల్చి, 
యదితియధరపల్లవంబు చక్కడచి, యగ్ని నాలుకలు గోసి, నిర్భతి దలపట్టి వంచి, 
కింపురుషపతి మొగంబు పాషాణపట్టంబున బిట్టు రాచి యనంతరంబ 
గరుడులంద్రోచి, ఖచరుల( బొరకొట్టి, యచ్చరల సిగ్గువుచ్చి, కిన్నరులం దునిమి, 
గుహ్యకుల గోడుకుడిపి, సాధ్యులం జెజిచి, రుద్రులం బజపి, మరుత్తులం ద్రోపించి, 
విశ్వుల వెంచి, విద్యాధరుల వెలిచి, గంధర్వుల గారించి, యక్షుల నధిక్షేపించి, 
చక్షుశ్శువుల శిక్షించి, చారణుల జంకించి, కింపురుషులం బరిభవించి, వీరభద్రుండు 
మాజులేక మలయుచుండె. నివ్విధంబున. ॥96॥ 


ఉ. తామరసాసనుం డగు పితామహు కూరిమిపట్టి యైనమా 
తామహు యాగతంత్రమునం దంత్రము చేసి శివాజ్ఞ విక్రమో 
ద్దాము(డు వీరభద్రుడు పదంపడి యందజం గాచె దేవతా 
గ్రామణులందను వ్రణవికారములన్నియు మానునట్టుగన్‌. ॥97॥ 


తే. రణములో నైనతనువికారంబు లెల్ల 
దేవతలకు శమించె నద్దేవుకరుణ 
దాల్చె దక్షుండు వీతవ్యథాబలమున౦ 
గంఠనాళాగ్రముననుండ మేండశిరము. ॥98॥ 


తే. శంకరద్రోహపాపప్రశాంతిం గోరి 
దక్షు డెంతయు. గాలంబు తపము సేసె 
బహుళకైవల్యనామ్రాజ్యపట్టభద్ర 
సింహపీఠికం గాశికాక్షేత్రసమ. |99 | 
వ. దక్షుండును దనపేర దక్షేశ్వరలింగంబు. బ్రతిష్టించె. |100॥ 
తే. అంబికకుం బుట్టినిల్లు నీహారశిఖరి 
యత్తవారిల్లు కాశీమహాపురంబు 
హిమకరోత్తంసునకుం బుట్టినిల్లు కాశి 
యత్తవారిగృహంబు నీహారశిఖరి. |101॥ 


వ. నర్మదేశ్వరుండు సరస్వతీశ్వరుండు రత్నేశ్వరు పురోభాగంబున నధివసింతు రింక 
వ్యాణశ్వరుమాహాత్మ్యం బభివర్ణించెద. |102|॥ 


వ్యాసీశ్వరుమాహాత్మ్యము 


తే. బాదరాయణుం డభిలభూపరిధియందు 
సకలతీర్థంబులను నాడి శాంతబుద్ధి 
నైమిశం' బనుపుణ్యకాంతారమునకు 
నరుగుదెంచెను శిష్యసంహతియు( దాను. ||103 || 


క. ఆతతమతి నతం డష్టా 
నీత్రిసహస్రములు మునులు శివుం గొలువంగా 
నేతెంచి శిష్యులును దాం 
బ్రాతకాలమున కాలమున బొగడం బద్మేక్షణునిన్‌. |104॥ 


వ. లక్ష్మీశ్వరుండె దైవంబు, జనార్దనుండె భుక్తిముక్తిప్రదుండు, విష్ణుధర్మంబె ధర్మంబు. ॥ 
105|| 


ర్‌ 


సత్యంబు భుజగేంద్రశయనుండె దైవంబు 
సత్యంబు దైవంబు చక్రధరుండు 
సత్యంబు వైకుంఠసదనుండె దైవంబు 
సత్యంబు దైవంబు శాశ్వతుండు 
సత్యంబు క్రై కైటభశత్రుండె దైవంబు 
సత్యంబు దై దైవంబు శార్డ ధరుడు 
సత్యంబు వార్థిజాసహితుండె దై దైవంపు 
సత్యంబు దైవంబు శ్యామతనుండు 
తే. మణీయు సత్యంబు దైవంబు మాధవుండు 
మజీయు సత్యంబు దైవంబు మదనగురుండు 
మాట లేటికి? దైవంబు మజీయుః గలండె 
పుండరీకదళాయతాక్షుండు దక్కె. 106 | 


వ. అని యీప్రకారంబు వారణాశియందు. బంచనదంబునం బావనోదకంబులం దీర్ధం 
బాడి యాదికేశవదేవుం బాంచరాత్రదివ్యాగమమార్గంబున _ నర్చించి విశ్వేశ్వర 
శ్రీమన్మహాదేవుభవనద్వారంబున నిల్చి దక్షిణభుజం బెత్తి 
సకలవేదపురాణేతిహానద్ధాంతనిశ్చితార్థంబు, సత్యంబు, పునన్సత్యంబు, 

వేదశాస్తంబులకంటిెం బరం బైనజ్ఞానంబును, గేశవులకంటె బరం బైనదైవంబు ల దని 

పలికిన్‌ విని. ||107॥| 


శా. “ఎట్టెట్టూ! వినమైతి మింక నొకమా జీర్పాటుగాం జెప్పుమా 
భట్టారా!” యని నందికేశ్వరుడు విస్పష్టంబుగాం బల్కిన 
నృట్టెన్‌ గంఠబిలంబు చెయ్యి దివియ న్రాదయ్యె వారాణసీ 
హట్టప్రాంగణమందు వ్యాసునకు శిష్యశ్రేణి భీతిల్లంగన్‌. |॥108॥ 


క. భుజవాక్సంస్తంభంబునం 
బ్రజనితభయు( డగుచు ముట్టంబడి మదిం దలంచెన్‌ 
గజరాజవరదు గరుడ 
ధ్వజుం డప్పుడ యరుగుదెంచె వ్యాసునికడకున్‌. |॥|109॥ 


వ. వచ్చి “యో బాదరాయణుండ! బుద్ధిమంతుండ విట్టియపరాధం బెట్టు సేసి? తని 
కినిసి, “నందికేశ్వర! నాకుం బ్రీయంబుగా నీతని(యపరాధంబు క్షమించి) 


కరుణార్థదృష్టిం జూడుమని వేడుకొనియె. అప్పుడు సత్యవతీవందనునకు 
— నివర్తిల్లి. కృష్ణద్రైపాయనుండును బహుప్రకారంబులం 

శ్వరుం బ్రస్తుతించి తనపేర వ్యాసెశ్వరలింగంబు. బ్రతిష్టించె. ఆలింగంబును 
దన్ను భజించువారలకు భోగమోక్షప్రదాయకుండై యుండు. అనిన విని 
కుంభసంభవుండు శంభునందనున కభివాదనంబు సేసి సదినయంబుగా నిట్టనియె. | 
10|| 


ర్‌ 


శైలారి వాగ్భుజాస్తంభం బొనర్చుట 
నజ్ఞానవిరహితుం డయ్యె నేని 
భాగీరథీతటోపాంతస్థలంబున 
లింగప్రతీష్ట గల్పించె నేని 
పుణ్యపంచక్రోశభూతీర్ధమహిమంబు 
నెరవుగా నీర్వంబు నెజీంగె నేని 
ముక్తిమంటపమధ్యమునం బురాణంబులు 
శైవంబు లేప్రొద్దుం జదివె నేని 
తే. తపమునకు బాధకములు క్రోధంబు లగుటం 
దెలిసి యొక్కింత యేని తితిక్ష లేక 
యేల శపియించె( గాశిం బుఖ్వైకరాశి 
గంధవతిపట్టి? యానతీ కార్తికేయ! ||111॥ 


వ. అనిన గాంగేయుం డౌర్వశేయా? యడుగవలసినయర్థంబ యడిగితి. 
సాత్యవంతేయుండు వాగ్భుజాస్తంభంబునాయంగో లె బుద్ధిమంతుండై యుండె. 
కాశికానగరంబుమీందం గోపించి బాదరాయణుండు శపించుటకు గారణంబు మీద 
వివరించెద. కాశికామాహాత్మ్యవర్ణనావిశేషావశేషంబు వినుము. ॥112॥ 


కాశీతీర్థమహిమావర్ణ్లనము 


తే. కలుగనీ! కాశి శంభులింగములు కోట్లు 
విశ్వనాథుండు లింగంబు శాశ్వతుండు 
కలుగనీ! తీర్ధములు కోట్లు కాశీయందు 
ననఘ! మణికర్ణికయ తీర్థమని యెయుంగు. |113॥ 


క. సేవ్యుండు విశ్వేశుండు స్నా 
తవ్యము మణికర్ణికాహదజలౌ, 'ఘము శ్రో 
తవ్యంబులు శంభుకథా 
ప కాశి తీర్థమునందున్‌! [114|| 


౧. వసియింపవలయు యావజ్జివ మనురక్తి 
పరత వారాణశీపట్టణమున 
జక్రపుష్కరిణి నిచ్చలుం దీర్ధమాడంగ 
వలయు సంకల్పపూర్వకము గాంగ 
నర్చింపవలయు గంధాక్షతంబుల( బుప్ప 
ఫలపత్రముల విశ్వపతి మహాశు 
నిలుపంగ వలయును నెజసు వాటిలకుండ 
నాత్మధర్మస్వవర్ణాశ్రమముల 


తే. స్నానమహిమంబు భక్తితాత్సర్యగరిమ 
వినగవలయు- బురాణార్థవిదులవలన, 
దనయథాశక్తి వలయును దానమిడంగం 
గాశిం గైవల్య మిన్నింటం గాని లేదు. ॥115॥ 


తే. యాత్ర విధ్యుక్తసరణిం జేయంగవలయు 
వలయు, బరివారక్షేత్రదేవతలం గొలువ 
వలదు బొకంగ వలదు జివముల కలుగ 
వలదు నగి యైన: బరమర్శములు వచింప. ॥116॥ 


తే. ప్రాణసందేహమైనట్టి పట్టునందు 
ననృతములు 'వల్కియైనను నౌర్వశేయ! 
యన్యు రక్షింప వలయ టత్యంతమైన 
పరమధర్శంబు కాశికాపట్టణమున! ॥117॥ 


క. కాలాంతకుకటకమున బి 
పీలిక గాచుట మహర్షిబృందారక! యీ 
త్రైలోక్యంబును గాచుట 
పోలంగ శివధర్శసూక్ష్మములు దెలియు మదిన్‌. |118॥ 


తే. తీర్ధసంవాసకారులై ధీరబుద్ధిం 
గానీ వసియించుపె పెద్దల గారవించు 
టధికధర్మంబు దాన నాహ్లాద మొందు 
వివిధకైవల్యసంధాయి విశ్వభర్త! [119 || 


సీ. కుదియించునది నెట్టుకొని యింద్రియవ్యాప్తి 
మనసుచాంచల్యంబు మానుచునది 
మదిలోన మోక్షకామనము ఎడ్కొనునది 
పాయంగ నిడునది ప్రాణభయము 
వ్రతదానధర్మసంరక్షణార్థంబుగా 
గావించునది యాత్మకాయరక్ష 
తత్కాలదేహయాత్రామాత్రమునం గాక 
సమకూర్చునది ధాన్యసంగ్రహంబు 
గీ. నణయనది దంభ ముజగించునది యీర్ష్య 
యుడుగునది రాగలోభగర్వాదయములు 
శాంతిదాంతితితిక్షాన్సశంస్యసత్య 
నిరతుం డగునది కాశిలో నిలుచు నరుండు. |120॥ 


క. ఒకవర్షశతంబున నొ 
డొకతీర్ధమునందు. గల ప్రయోజనలాభం 
బొకదివీసంబున నానం 
దకాననమునందు సర్వదా సిద్ధించున్‌! |121॥ 


క. నేమంబున నొక ప్రాణా 
యామంబున నరుడు పడయునట్టిఫలశ్రీ 


ర్‌ 


వ. 


సామాగ్రి యొండెడ ముని 
గ్రామణి! సాష్టాంగయోగగతిం గనరు నరుల్‌! ॥122॥ 


. [14)చక్రవాళపరితసర్వసర్వంసహా 


పరమతీర్థములలో గరిమ కాశి 
కాశికాపట్టణక్రోశపంచికతీర్థ 

సమితిలో సారంబు జహ్నుకన్య 
జహ్నుకన్యాతీర్ణసముదాయకమునందు 

గడు బెద్ద మణికర్ణికాహ్రదంబు 
మణికర్ణికాతీర్థమజ్జనప్రతతికం 

టేను విశ్వనాథు దర్శన మధికము 
గి. విశ్వపతికంటెం గైవల్యవిభునికంటెం 
గాలకంఠునికంటె ముక్కంటికంటె 
దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల 
సత్యమింకను సత్యంబు సంయమీంద్ర! | |123|| 


అఖిలకాలము శంభు నర్చించినఫలంబు 
సకృదీక్షణంబున సంభవించు 

భవసహస్రముల సంపాదితం బగుపుణ్య 
మొకప్రదక్షిణమున కుపమ గాదు 

పుష్పప్రదానంబు( బోలంగ లేవు షొ 
డశమహాదానకాండములు గూడి 

తలకూడు నశ్వమేధఫలంబు పంచామృ 
తాభిషేకవిధాన మాచరింప 

గీ. వాజపేయసహస్రప్రవర్తనమున 

గలఫలం బబ్బు నైవేద్యకల్పనమున 

నిన్నియును జిత్తగించి విశ్వేశు నభవుం 

గాశికాధీశు భజయింపు కలశజన్మ! |124॥ 


గొడుగులు వింజామరములు( 

బడగలునుం దాలవృంతపటవాసకముల్‌ 

మృడుని కొసంగినధన్యుండు 

పుడమిని జితైకాతపత్రముగం బాలించున్‌. |॥125॥ 


మటీ యాస్తిక్కబుద్ధి, వినయంబు, మానావమానంబుల వికృతిలేమి, యకామిత్వం, 
బనొాద్ధత్యం, బహపరీత్వం, బప్రతిగ్రహవృత్తి, యదాంభికత్వం, బలుబ్బత, యనాలస్యం, 
బపారుష్యం, బదినత, యాదిగాం గలగణంబులు కాశీతీర్థవాసీ కవశ్యంబును 
సంభావనీయంబులు. |126॥ 


తే. కలశసంభవ! 'వ్యాసుండు కాశిమీంద 


నేల గోపించెం జెప్పుమం చీ వడిగితి 
బాదరాయణకోప HEE 
గారణము చెప్పెదను విను గౌరవమున. ||127॥| 


వ్యాసుండు కాశిమీందం గోపించుట 


సీ. త్రిషవణస్నానంబు దీర్పు భాగీరథి 
శివధర్మములు చెప్పు శిష్యతతికి 
నుదరపోషణము సేయును మాధుకరవృత్తి 
లింగార్చనంబు( గల్సించు నియతి 
ముక్తిమంటపమధ్యమునం బురాణము చెప్పు 
బంచాక్షరంబు జపంబు సేయు 
భూతి సర్వాంగకంబుల సముద్ధూళించు 
ధరియించు రుద్రాక్షదామకములు 
తే. శ్రుతులు నా ల్లేర్చజచినట్టి సూక్ష్మబుద్ధి 
బ్రహ్మసంవేది యాదిపురాణకర్త 
భారతాఖ్యానసంహితా ప్రథమసుకవి 
గంధవతిపట్టి యానందకాననమున. ॥128॥ 


వ. ఇవ్విధంబునం బెద్దకాలంబు కాశీనగరంబున. గృష్టద్వైపాయనుండు శిష్యవర్గంబును 
దానును యు. వసియింప నమ్మునిమనస్ప్ర్టైర్యంబు 
పరీక్షింపం దలంచి విశ్వేశ్వర శ్రీమహాదేవీండు విశాలాక్షి కి ట్లనియె. |129॥ 


గీ. బాదరాయణచిత్త మేపాటియదియొ 
యరయుదము గాని యతండు బిక్షాటనమున 
కేగుదెంచినయప్పు డింటింట భిక్ష 
కలుగకుండంగ: జయంగవలయు నీవు. |॥130॥ 


వ. అనిన నద్దేవి మహాప్రసాదం బని యఖిలభూతాంతర్యామిని గావున 
గాశికానగరంబున గృహిణీగృహస్థులయంతరంగంబుల నధివసించి 
భిక్షాప్రదాన ప్రతిష్టంభకారణంబై యుండె; నుత కృష్ణద్వైపాయనుండును. |1931॥ 


సీ. [15]1కాలోచితము లైనకరణీయములు దీర్చి 
నరుణోదయము గానియటక మున్న 
గంగలో జక్రపుష్కరిణీహ్రదంబున 
నఘమర్షణన్నాన మాచరించి 
యరుణాంశుమండలం బర్గో దయమునొదు 
సమయంబు వీక్షించి సంధ్య వార్చి 
నిలుచుండి జపియించి నియతితో గాయత్రి 
సంఖ్య యష్టోత్తరశతము గాగ 
తే, నగ్నికార్యముదిర్చిం గామారిం గొల్చి 
ముక్తిమంటపికామధ్యమునం బఠించె 
శివపురాణంబు మధ్నాహ్నసీమదా(క 
నపరనారాయణుండు బాదరాయణుండు. |॥|132|॥ 


మ. రుటితిస్యూతపలాశపత్రపుటికాశాటీప్రసేవంబులున్‌ 
ఘటముల్‌ తామరపాకులున్‌ గుహళులున్‌ గండోలముల్‌ పూని బా 
సట వేదంబుం బరించుచుం గదిసి వైశంపాయనాదుల్‌ సము 
త్కటభంగిం గొలువంగ నెగె ముని భిక్షాక్సాత్యయాచ్దార్ధమై. |133॥ 


తే. నెట్టుకొని కాయు బిజ్జిండం బట్టపగలు 


తాను శిష్యులు నింటింట దప్పకుండం 
గాశికావిప్రగృహవాటికల బొనర్చి 
నఖిలవిద్యాగురుండు భిక్షాటనమును. ॥134॥ 


శా. ఛాత్రుల్‌ పైలసుమంతజైమినులువైశంపాయనుం డాదిగాం 
బాత్రంబుల్‌ ధరియించి యన్నిదెసలన్‌ భైక్షంబు వేడంగ న 
క్షత్రాధీశ్వరమౌళిపట్టణమునం గాశిం దలంప న్మహా 
చిత్రం బోగిర మబ్బదయ్యె బుషికిం జేకూరదయ్యెం దుదిన్‌. ॥135॥ 


తే. తిరిగె నింటింట భిక్షాం ప్రదేహి యనుచు 
బాదరాయణు( డిశానుపట్టణమున 
నొట్టు వెట్టినయట్ల నేయుగ్మలియును 
బిలిచి యొకపట్టిడన్నంబు వెట్టదయ్యె. |॥136॥ 


తే. వండుచున్నార మనె నొ క్కవనజనేత్ర 
తిరిగి రమ్మనె నొ క్కలేందీంగెంబోడి 
దేవకార్యంబు నేండనెం దెజవ యోర్తు 
ద్వారకవాటంబు దెజవదు వనిత యొకతె. |137॥ 


వ. ఇవ్విధంబున భాగ్యహీనుండు ధనంబునుం బోలె భిక్షాన్నంబు వడయనేరక 
మఠంబునకుం జని జఠరక్షుధావ్యథాదూయమానమానసుండై కృష్ణద్వైపాయనుండు 
శిష్యుల రావించి వారల కి ట్లనియె. | 138॥ 


తే. అబ్బెనే నేడు మీకు మధ్యాహ్నభిక్ష 
బ్రహపురివాడ( గాశికాపట్టణమున? 
నబ్బదో నాకపోలె మహర్షులార! 
వాడవాడల నీపెద్దవల్లకొట? [139 || 


సీ. దుర్భిక్షదోషంబు దొరకొన్న గడపని 
కడపనిగృహసూతకంబునందు 
నింటం బీనుంగు వోయెనేనియు. గడపని 
కడపనిమ్రుక్కడి గవిసె నేని 
కువలయేశుండు దండుగులు గొ 'న్నం గడపని 
కడపనిభవనంబు గాలె నేని 
పితృకార్యవిధి సమాప్తింపక గడపని 
కడపనిముట్టంటు గలసె నేని 
తే. వేళ గాకున్నం గడపనివేలుపులకు 
మీందు వోకున్నం గడపనిమిన్న కెట్లు 
గడపి రింటింట నికాశికాపురమునం 
బుణ్యగేహిను లిది మహాద్భుతము గాదె? ॥140॥ 


వ. పెద్దకాలమునంబట్టి మన మున్నవార, మిక్కాశీపట్టణంబున బిక్షాన్నంబు పుట్టని 
దినంబునుం గలదె? కుతపకాలంబునందు. ||141॥ 


సీ, ముంగిట గోమయంబున గోముఖము దీర్చి 
కడలు నాలుగ మ్రుగ్గుకజ్ఞ వెట్టి 


యతిథి నచ్చో నిల్పి యర్యపాద్యము లిచ్చి 
వుష్పగంధంబులం బూజ చేసి 
ప్రక్షాళితం బైనపసిండిచట్టువముతో 
నన్నంబుమీంద నె య్యుభిఘరించి 
ఫలపాయసాపూపబహుపదార్థములతో 
భక్తివిశ్వాసతాత్సర్యగరిమ 
తే. బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుం 
గంకణంబులతో సూడిగములు రాయ 
గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి 
నన్నపూర్ణభవాని క ట్టనుంగుంజెలులు. |142॥ 


క. ఆపరమపురంధ్రులయం 
దేపుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెం గటా! 
రేపాడి మెలుకొని మన 
మేపాపాత్మునిముఖంబు నీక్షించితిమో? |॥143|॥ 


తే. వాడయబాజీనయవి వక్తువనరుహములు 
భాజనంబులలోన నిప్పచ్చరంబు 
మీకు భిక్షాన్నములు లేమి నాకుం దెలిసె. 
జేలపంటలం గొయ్యలు చెప్పుం గాన. |144॥ 


వ. చతుర్విధపురుషార్థములకు నకట! పుట్టినిల్లైన యిక్కాశీనగరంబున మనకు నేడు 
భిక్షాన్నంబు పుట్టమికి. గారణం బేమియో మీర పరామర్శించి రం డనిన నట్లకాక 
యని గురునియోగంబున నందజు నన్నిముఖంబుల(కుం) జని యేయవకరంబునుం 
బొడంగానక క్రమ్మజవచ్చి శిష్యులు బాదరాయణున కి ట్లనిరి. 145 ॥ 


తే. అవధరింపుము నారాయణావతార! 
బాదరాయణ! కాశికాపట్టణమున 
నవకరము లేదు మీయట్టియధికపుణ్యు 
లుండ నివ్వీటి కెట్లు గీ డొంద నేర్చు? |॥146॥ 


సీ, విశ్వేశ్వరుం డెందు విచ్చేసియున్నాండు 
కైలాస శైలశృంగంబు విడిచి 
ప్రవహించు నెందేని భాగిరథీగంగ 
యుపకంఠమున హారమో యనంగ 
నాశొన్నవారికి నమృతభిక్షాన్నంబుం 
గృప సేయు నెందెని గిరితనూజ 
యుండు డుంరివినాయకుం డెందు నొసలిపై 
యువరాజపట్టంబు నవధరించి 
తే. యెందు నుందురు తమయంతలేసివారు 
పరమపుణ్యులు సంయమీశ్వరు లనేకు 
లట్టికాశిని భిక్షాన్న మబ్బ దనుట 
వినంగం బొసంగునె యిది యేమి విధమొ కాక. |147॥ 


సీ, జిలుంగుసంధ్యారాగచీనాంబరము గట్టి 


కుసుమగర్భపుం గీలుకొప్పు తనర 
కస్తూరితో గూర్చి గంధసార మలంది 
ముత్యాలతాటంకములు ధరించి 
సీమంతపథమున( జేర్చుక్క సవరించి 
కురులపై( జిన్నిపూ గుస్తరించి 
శ్రీపాదముల పామనూపురంబులు దాల్చి 
కటిమీంద వజ్రాలకమరు నిల్పి 
తే. యన్నపూర్ణ విశాలాక్షి యనెడు పేళ్లం 
గాశికామధ్యశృంగాటకములయందు 
విశ్వపతిదేవి మధ్యాహ్నవేళం బెట్టు 
నమృతపాయసదివ్యాన్న మనుదీనంబు. |148॥ 


తే. మనము మనమనపూర్వజన్మములయందు( 
గడపినారము మధ్యాహ్నకాలభిక్ష 
యనుభవింపక పోవంగ నలవి యగునె 
కమలజుని కైనం బ్రారబ్దకర్మఫలము? ॥149॥ 


క. అందు భుజంగభూషణు 
[16]లందలునుం గాలకంఠు లందటు గిరిశుల్‌ 
అందు ధృతేందుకళ లా 
నందవనీనగరనివసన స్థిరులు నరుల్‌. |150॥ 


తే. బ్రహ్మలోకంబు గాశికి బడిసివాటు 
విష్ణులోకంబు గాశికి వినిమయంబు 
దాసదాసానుదాసబృందంబు గాశి 
కింద్రచంద్రాదిలోకంబు లిద్ధమహిమ! ॥151॥ 


సీ. శివుని నివాళించు శేషాహి నడురేయి 

బహుఫణారత్నదీపములచేత 

నంతర్హితంబులై యర్చించు నీశాను 
ఫలపుప్పములం గల్పపాదపములు 

కామధేనువు లైదుఖండేందు శేఖరు 
నూధస్యధారల నోలలార్చు 

నిధులు తొమ్మిదియు. గంఠేకాలునకు నిచ్చు 
నిర్మలమణులు కానికలు గాంగ 

తే. గాశికాపట్టణంబు శంకరుని నెలవు 

కలి ప్రవేశింప దానందకాననమున 

శ్రీనివాసంబు వారాణసీపురంబు 

ముక్తిసంధాయకం బవిముక్త మెపుడు. ॥152॥ 


వ. అని శిష్యులు గాశీమాహాత్మ్యంబు వర్ణించిన విని బాదరాయణుండు వారి కి ట్లనియె. 
|[153|| 


తే. ఉపవసింతుము గాక నేం డుడిగి మడింగి 
యస్తమించుచు నున్నవాం డహిమభాను( 


డెల్టి పారణ కైన లే దెట్టు మనకు 
మాధుకరభిక్ష బ్రాహ్మణమందిరముల. [1541] 


వ. అని యారాత్రి గడపి మజునాండు మధ్యాహ్నకాలంబున శిష్యులుం దాను వేయి వేటి 
వేదవ్యాసుండు విప్రభవనవాటికల భిక్షాటనం బొనర్పంబోయి తొలునాంటియట్ల 
ముక్కంటిమాయ నేమచ్చకంటియు వంటకంబు వెట్టకున్న. గటకటం బడీ 
భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగుల వైచి కోపావేశంబున. |155॥ 


తే. ధనమదంబును వేదవిద్యామదంబు 
మోక్షలక్ష్మీమదంబును ముదిరి కాదె 
కాశికాపట్టణంబునం గరుణ లేక 
బ్రాహ్మణులు నన్ను నిటు భంగపటిచి రనుచు. ॥156॥ 


వ. కృష్ణద్వైపాయనుం డాత్మగతంబున. ॥157॥ 


తే. ధనము లేకుండెదరు మూండుతరములందు 
మూ(డుతరములం జెడుం గాక మోక్షలక్షి 
విద్యయును మూండుతరముల [17]వెలయవలయు( 
బంచజనులకు( గాశికాపట్టణమున. I[158|| 


వ. అని పారాశర్యుండు క్షుత్పిపాసాపరవశుండై శపియింపందలంచునవసరంబున 
నొక్కవిప్రగ్బహంబువాకిటం బార్వతి [18 ]ప్రకృతస్తీవెషంంబున. ॥159॥ 


ఉ. వేనలి పాటపాట నరవెండ్రుకతో దిలతండులాన్వయ 
శ్రీ నటియింపం గై సడలి వ్రేకనిచన్నుల పాలవంకపైం 
గౌ నసియార్చ వాలుందెలికన్నులు గల్కితనంబు వీడ్కొనన్‌ 
మానిని హస్తమూంది యొకమంజులభాషిణి వచ్చె వీథికిన్‌. ॥|160॥ 


“. వేదపురాణశాస్త్ర పదవీనదవీయసి యైన పెద్దము 
త్రెదువ కాశికానీగరహాటకపీఠశిఖాదిరూఢ య 
య్యాదిమశక్తి సంయమివరా! యిటు రమ్మని వీచె హస్తసం 
జ్ఞాదరలిల రత్నకటకాభరణంబులు ఘల్లుఘ ల్లనన్‌, [1611 


వ. చేరం బిల్చి యమ్మత్తకాశిని సాత్యవతేయున కి ట్లనియె. ॥162॥ 


శా. ఆకంఠంబుగ వేడ్కతో నిపుడు భిక్షాన్నంబు భక్షింపంగా 
లేకున్నం గడు నంగలార్భెదవు మేలే! లెన్స! శాంతుండవే! 
నీకంటె న్మతిహినులే కటకటా! నీవారముప్టి ంపచుల్‌ 
శాకాహారులు గందభోజులు శిలోంఛప్రక్రముల్‌ దాపసుల్‌. ॥163॥ 


తే. ఓ మునీశ్వర! వినవయ్య యున్నయూరు. 
గన్నతల్లియు నొక్కరూ పన్నరీతి? 
యటు 'విశ్లేషించి శివుని యరాంగతక్ష! 
కాశి యిప్వీటిమీంద నాగ్రహము దగున్‌? |164॥ 


తే. వేయుశాఖలతో సామవెదరాశి 


యేకవింశతిరూపమై బుజ్నీగమము 
తొమ్మిదియు నూట యొక్కండ్రు త్రోవ లంది 
మెరినొ నాధర్వణయజుస్సు లుండుం గాశి. | 165 |॥ 


వ్ర ఇట్టి కాశికానగరంబుమీంద భిక్ష లేకుండ కారణంబుగా నీయంతవాండు గటకటంబడి 
శపియింపం దలంచునె? బ్రాహ్మణుండవు గదా! నీకు నేమన్ననుం జెల్లు. అటు 
విశేషించి యాశొన్నవాండవు కావున నీయవసరంబున నిన్ను హెచ్చుకుందాడుట 
మముబోటిగృహిణులకు మెచ్చుగాదు. మాయింటికిం గుడువ రమ్ము. కుడిచి 
కూర్చున్నపిమ్మటం గొన్నిమాటలు నీతోడ నాడంగల నిప్పుడు. |॥166॥ 


తే. వైశ్వదేవాదివిధుల సర్వమును దీర్చి 
యరసియున్నాండు నాభర్త యతిథిరాక 
నతిథి పంక్తికి రాకున్న నారగింపం 
డొంటి నొకనాడుం బతి యెట్టియొజకమునను. |167/7॥ 


తే. అభ్రగంగ నుపస్పర్శ మాచరించి 
వేగ విచ్చేయవలయు నావిభుండు దసిలి 
యాశటికి నోర్వలేండు బ్రాహ్మణవరేణ్య! 
యర్కమండల మిదె వ్రాలె నపరదిశకు. |168॥ 


వ. అనిన వేదవ్యాసుండు ముత్తైదువ కి ట్లనియె. |169॥ 


తే. కమలలోచన! కిన్నరాంగనవె నీవు 
నీవు గంధర్వభామవే నీలవేణి? 
యప్సరస్నీవె నీవు బింబాధరోపష్టి! 
రమణి! నీవు విద్యాధరరాజసుతవె! |170॥ 


సీ. కల్యాణి! నిన్ను నీకాశీపురములోన 
నెన్నండు గాన నీ వెవ్వరమ్మ? 
నిన్ను దర్శింపంగ నిఖిలేంద్రియములకు 
నత్యంతసంతృప్తి యావహిల్లె 
రాహుదంష్ట్రాంకురక్రకచఘట్టనభీతి 
జగతి కేతెంచినచంద్రకళవె? 
నన్ను రక్షింపంగ నాపాలం గల్గిన 
భాగ్యదేవతవొ తప్పదు నిజంబు 
తే. ఒండె( గైవల్యలక్ష్మివి యొండె నీవు 
కామినీత్వంబు. గైకొన్న కాశిపురివె? 
యొండె నాకొన్నవారల నూజడించి 
యమృతభిక్షాన్న మిడువిశాలాక్షి వీవు. |॥171॥ 


తే. చేయంగలవాండ నేను నీ చెప్పినట్ల 
బ్రాహ్మణుండం గాన నాకు జాపలము ప్రకృతి 
బుద్ధి, గృప చేసి రక్షింపు వుణ్యసాధ్వి! 
కాన! నీపేరు నాకు నిక్కముగ జెప్పు. |॥172॥ 


వ. అనిన నమ్మత్తకాశిని సాత్యవతేయున కి ట్లనియె. |॥173॥ 


శా. ఊక జెప్పంగ నెంత యేని తడ వౌ నో, విప్రశార్దూల! న్స్‌ 
వాశొన్నాడవు భోజనోత్రరమునం దాస్థానమై యుండి య 
తాంకం బెట్టక చెప్పెదన్‌ | వినుము వృత్తాంతంబునుం దేటగా 
వీక న్వేళ యతిక్రమీంచె( గుడువన్‌ వేంచేయుమా గ్రక్కునన్‌. ॥174॥ 


వ. అనినం బారాశర్యుం డయ్యార్యతో నమ్మా! యొక్కవిన్నపంబు గల దాకర్ణింపు మని 
యిట్లనియె. |॥|175|॥ 


తే. అయుతసంఖ్య శిష్యు లాయాయివీథుల 
వేబువేట భిక్ష వండితేణ 
నేను:నా క్కవీధి నేకాంతవృత్తిమైం 
బర్యటించి తెత్తుం బంచభిక్ష. 176 ॥ 


చ. దినము దినంబుం దప్పకిటు ద్రిమ్మణి చాలంగ భిక్ష చేసియుం 
జనునెడం గూడ వత్తురు కృశానుసమానులు నన్నుంబైలజై 
మినిముఖు లైనశిష్యులు సమిద్ధమతిం బురసూర్యవిథికిన్‌ 
మునుకొని యొయ్యనొయ్య గరేముం గరవల్లియునుం బరించుచున్‌. ||177॥ 


తే. శిష్యులును నేను గూడి రాజీవనేత్ర! 
యాశ్రమమున( బాషాణమఠాంతరమున 
రాశి వోయుదు మఖిలపాత్రికలయందు 
నందటును దెచ్చినట్టి భిక్షాశనముల. ॥178॥ 


సీ, పాయసాపూపాదిపక్వాన్ననివహంబు 
లేకిభవించిన నేర్చరించి 
యన్నింట సగ మతిథ్యభ్యాగతార్థంబు 
భాజనంబుల నించి పాయం బెట్టి 
సగము భాగీరథీసలిలధారాప్రపూ 
రంబున; బ్రక్షాళితంబు సే సెసి 
తారతమ్యమున వృద్ధపురన్సరంబుగాం 
బరిపాటి వేర్వేజ బంతి సాగి 
తే. యర్ధి “నమృతాయతా” మని యసుమటించి 
యేను మున్నువ్రి ప్రాణాహుతు లెత్తం జూచి 
చేయు. బ్రాణాగ్నిహోత్ర తంబు శిష్యకో టి 
యింతగాలంబు నీ వ్రతం బిట్లు సెల్లె. |179॥ 


ఉ. ఎన్నడుఃజూడ మున్వినమె యిట్టిమహాద్భుత మేమి చెప్పుదుం 
గిన్నరకంఠి? యొ ట్టిడినకిలున( గాశిపురంబునందు భి 
క్షాన్నము లేదు నీయడుగు లాన నిజంబుగ విన్నవించెదన్‌ 
నిన్నటబట్టి యేము నిరు నీ(గియు నుంటిమి నిట్టుపాసముల్‌. ॥180॥ 


ఊఉ. చట్టలు డప్పిమై నవురుసౌ రయి పాత్రలు దారు గాశికా 
హట్టమునందుం గూటికి నుపాయము లేక పరిభ్రమింప వా 
రెట్టటపోవ నిమ్మనుచు నించుకయేనియుం దాల్మి లేక యే 
నెట్టు భుజించువాండ దరళేక్షణ! యొక్కఃడ నీగృహంబునన్‌. ॥181॥ 


తే. అస్తమింపంగం జేరినాం డహిమకరుండు 
శిష్యులే కాక యయుతంబు( జిగురుంబోడి! 
వ్రతము దప్పి భుజింపంగ వలను గాదు 
నేడు నిన్నటిమయునాడు నిక్కువంబు. |॥182 |॥ 


చ. అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను లెస్సగాక యో 
మునివర! నీవు శిష్యగణముం గొని రమ్మిట వేడ విశ్వనా 
థుని కృపపేర్మి నెంద జితిథుల్‌ చనుదెంచినం గామధేనువుం 
బనిగొనునట్టు పెట్టుదు నపారము లైనయభీప్సితాన్నముల్‌. ॥183॥ 


వ. అనిన నట్టకాక మహాప్రసాదం బని వేదవ్యాసుండు శిష్యులం గూర్చుకొని భాగీరథికిం 
జని యుపస్పర్శం బాచరించి యేతెంచిన. ॥184॥ 


తే. గొడుగు పాగలు గిలుకలు గులుకరింప 
నిందుబింబాన్య యెదురుగా నేగుదెంచి 
ఛాత్రసహితంబుగాం బరాశరతనూజు 
బంతి సాంగించె ముక్తిశాలాంతరమున. ॥185॥ 


వ. అనంతరం బావిశాలాక్షీ మహాదేవి యనుభావంబున నమ్మహామునులముందటం 
గనకరంభాపలాశపాత్రంబులయందు విచిత్రంబుగా గలవంటకంబులు, 
నపూపంబులు, లడ్డుకంబులు, నిడేనలు, గుడుములు, నప్పుడంబులు, నిప్పట్లు, 
గొల్లెడలు, దోసియలు, సేవియలు, [19]నంగరపొలియలు, పోవెలు, [20]సారసత్తలు, 


[21)బొత్తరలు, జక్కిలంబులు, మణుంగుబూవులు, మోరుండలుం 
బుండ్రేక్షుఖండంబులు, 

బిండఖర్లూర ద్రాక్షానారి కే ళకదళలీపన సజంబూచూతలికుచదాడిమీకపిత్తకర్కంధూఫలంబులు, 
గసగసలుం బెసరుపులగములు, జెజకుగుడుములు, నరిసెలుం 
బిసకిసలయములవరుగులుం జిఖుగడములు, బడిదెములు, బులుపలుం 
బులివరుగులు, నప్పడంబులు , బప్పు(లు, రొట్టియలును, జాపట్టు, 


బాయసంబులుం _ గర్కరీకారవేల్లకూశ్మాండ నిష్పావకపటోలికాకోశాతక్యలాబూ 

శిగ్రూదుంబరవార్హాకబింబికారవింద శలాటువులును,  గందయుం  బొందయుం 
జారులుం దియ్యగూరలుల బచ్చడులు, భజ్జిగలు, భిజ్జిగిణులు, వడియంబులుం 
గడియంబులు, గాయంబులు, గంధతోయంబులు, నుండ్రాలు, నానబాలు, 
ననుములు, మినుములు, బుడుకులు, నడుకులు, నిలిమిడియును, 
జలిమిడియును, ద్రెబ్బడయు, వడయు, నుక్కెరలు, జక్కెరలును, నేతులు 
దేనెతొలలుం బిట్టును, గుట్టును, ద్రోపలు, ఫాలతిమ్మనం బూపలు, మోదకంబులు, 
గుడోదకంబులు, శాకంబులు, చెజుకుపాకంబులు, ముక్కులు, మొరయని 
(మురియని) చొక్కంపుటేరు' బ్రాలమిలమిలని మడుంగు రాజనంపవుటోగిరంబులు, 
షాడబంబులతోడం బానకంబులతోడం దిమ్మనంబులతోడం దధిపిండఖండంబులతోడ, 
మీగడలతోడ, మజ్జిగలతోడ, నూరుగాయలతోడ,  నంబకబళంబులతోడ, 
దసావళులతోడంగూడ, భుగభుగలం దగుబొరగ(గంపులతోడం బ్రతిభటించు 
రామఠామోదంబును, రామఠామోనంబుతో మంతనంబాడు మెంతుల నెత్తావులు, 
మెంతులనెత్తావులతో బిత్తరించు జిరకంబులసౌరభంబులును, 
జీరకంబులసౌరభం(భ్యం)బులతోడం బ్రస్తరించు కుస్తుంబురుకిసలయవాసనలును, 
గుస్తుంబురుకిసలయవాసనలతోడం బిసాళించుచు గటీవేపాకుపరిమళంబును, 
గజివేపాకుపరిమళంబుతో సంబంధించుకమ్మకసిందగంధంబులును, 


వ. 


గమ్మకసిందగంధంబులతోడం దార్కొనునేలకులసౌరభంబులును, 
నేలకులసౌరభంబులతో సాళగించుకాలాగురుకురంగనాభి కర్పూరగంధసార 
నీహావాపూరంబుల వలపు లును, 
కాలాగురుకురంగనాభికర్పూరగంధసారనీహారవాఃపూరంబులవలపులను, వానితోడం 
గలహించు మహిసాక్షిగుగ్గులుధూపధూమంబుల కమ్మదనంబును, గూడి 
భోజనాగారగవాక్షమార్గంబుల' వెడలి కాశికానగరఘంటావీథులం 
బౌరజననాసికాపుటకుటీరంబులకు. గుటుంబకంబులుగా మిరియంబుపెరిమయుం 
బసుపుపసయు, శొంరిసొబగు, నావఠేవయు, జెందుప్పుచేగయు, 
కరాంబువుమవ్వంబును, బిప్పలియొప్పును, నల్లంబు, మొల్లంబును, 
జింతగ్రొజురజ్ఞును, బేలపిండిమెండును, నిప్పపూమొగ్గల యగ్గలికయు, 
పెన్నాటకంబునుం గలిగి యొక్కొక్కమజీయు. దనకుందాన నులివేండీకట్టావితో 
నావిర్భవించిన. 186 |॥ 


తరుణకంకోలపాదపపల్లవముచాయ 
ఠవణించుజడలజూటంబు ముడిచి 


హైమంబు లైనరుద్రాక్షకుండలములు 


శ్రవణపార్శషములందు సంతరించి 
నిర్నాభిబిలముగా నెట్‌ వీ(గుబొజ్జవపై 
సలిలకాషాయవస్తము ధరించి 
యాపాదమస్తకం బఖిలాంగకంబుల 
నవ్యభస్మోద్ధూళనంబు సే సెసి 
తే. పాశుపతదిక్ష రూపంబు పడసినట్టు 
శాంతి పుంభావ | మొందినసౌష్టవమున 
బంతినడిమికి నేతెంచి భవనభర్త 
తపసులకు భక్తి నన్నంబు దారవోసె. |॥187॥ 


అంత. |॥|188॥ 


తే. ఆరగించెం జతుర్విధాహారములను 


వ. 


మనసుకోరిక నిండంగ మునిగణంబు 
వారిబంతిన కుడిచె నావాసభర్త 
ధర్మగేహిని తాలవృంతంబు వీవ. ॥|189॥ 


భోజనానంతరంబున నాస్థానమంటపంబున సుఖోపవిష్టుండై ధర్మపత్నియుం దాను 
గృహపతి బాదరాయణు రౌవించి కూర్చుండ నియమించి కనుసన్నం జెసి విశాలాక్షికి 
నతనితో నాడంగలమాట లాడుమనిన నమ్మహాదేవి సాత్యవతేయున కిట్లనియె. ॥ 
190|| 


తే. ఆరగించితె కడుపు నిండార నీవు? 


వ. 


శిష్యతతి భోజనంబు సేసెనె యథేచ్చ? 
నదను దప్పినం దలంగి యంతంత సున్న 
వారు లేరు గదయ్య మీవంగడమున? ॥191॥ 


అనిన బాదరాయణుండు మహాదేవీ! షడ్రసంబులయందు నొక్కొక్కరసం 
బుల్బణంబును, ననుల్బణంబునుం నుల్బణానుల్బణంబును 


ననుమూండుప్రకారంబుల ముయ్యాయిభేదంబుల నాస్వాదనీయంబులై 
చతుర్విధాహారంబులయందు మాజిహ్వాలకుం బండువు నేసి. _ కడుపునిండ 
భుజించితిమి. వాసరద్వయోపవాససం(ప్ర)భూతజఠరగోళక్షుధాగ్నితాపం 
బుపశమించె. అవసరంబు దప్పి భోజనంబు లేక యంతంత నున్నవారు మాయం 
దెవ్వరును లేరు. మున్నెన్నడుం జూడము వినము. ఇట్టియద్భుతంబుం గలదె! 
పాత్రంబులయందు విచిత్రంబు లగునన్నంబులు సవ్యంజనంబులయి తమకుందా 
మావిర్భవించు టెట్టు? మ్‌ ప్రభావంబు మీర యెజుంగుదురు.మాకుజూడ నీవు 
విశాలాక్ష వీయయ్య యావిశ్వేశ్వర శ్రీమన్మహాదేవుండునుం గావలయు ననిపలికిన విని 
మూశానియు నలిగి యతండు కాశీనగరంబునకుం జేసిన యపరాధంబునకుం 
దగినశిక్ష సేయంగలదై యి ట్లనియె. |॥192॥ 


క. [22]మే లగుం గాశీనగరం 
బీలాగున భక్తి గలిగెనే భోజన మే 
వేళం బుట్టదు? పుట్టని 
వేళం గినియంగ దగునె వేదవ్యాసా? ॥193॥ 


ఉ. ఎట్టు పురాణము ల్పదియునెన్నిదిం జెప్పితి? వెట్టు వేదముల్‌ 
గట్టితి వేర్చజించి? నుడికారము దప్పకయుండ భారతం 
బెట్టు రచించి? తీవు బుషి వె ట్టయి? తొక్కదినంబుమాత్రలో! 
బొట్టకు లేక తిట్టెదవు పుణ్యగుణంబులరాశి. గాశికన్‌. |॥194॥ 


క, క్రోధంబు ఫలమె నిర్మల 
బోధమునకుం? దీరవాసమున కర్ణంబే 
క్రోధము? వారాణసిపైః 
గ్రోధించిన విశ్వభర్త గ్ర గ్రోధింపం డొకో? 1195 


వ. వారాణసి ముక్తిస్థానం బీతిర్ధముమీంద నెవ్వం డన్యాయము దలంచువా(డు 
రుద్రపిశాచం బగు నని పలికి భవాని భవునియాననం బాలొకించిన. ||196॥| 


తే. కాశి నుండంగ నర్హుండు గాడు విండు 
వెడలి పొ మ్మను మాటలు వేయు నేల? 
క్రోధసుం డెట్టు? కైవల్యకులగృహంబు 
నానివాసంబు కాశికానగర మెట్టు! |197॥ 


వ. అని విరూపాక్షుండు రూక్షాక్షరంబుల (దన్ను)నధిక్షేపించి పలికినం గలంగి వడవడ 
వడంకుచు వేదవ్యాసుం డయ్యాదిమదంపతులపాదారవిందంబులకుం బ్రణమిల్లి 
యేనపరాధంబు సేసితి( గోపం బుపసంహరింపవలయు నని ప్రార్థించిన. |॥198॥ 


సి. కాశికాపురిం దొంటికట్టడ నుండక 
పుణ్యకాలమునందు భూతతిధుల 
వచ్చువా(డవు శిష్యవర్గంబు నీవును 
నైదుక్రోశములకు నవలినేల 
నుండువాడవు పైడికుండలు ప్ర ప్రాకార 
వలయంబు( బొ డగానవచ్చుచో టం 
ద క్కన్యతిథులం దీర్ధముల నిందింపకు 


బుద్ధిమంతుడవు గాం బొమ్ము బ్రదుకు 
తే. మంచు నంతర్హితుం డయ్యె నగజతోడ 
విశ్వనాథుండు మునియును విశ్వభర్త 
యాన తిచ్చినచోటనే యధివసించె 
గాశికాపురి కెడదవ్వు కలుగునడవి. 1199 ॥ 


తే. అనిన విని కుంభసంభవుం డాదరమున 
నాంబికేయున కభివాదనంబు సేసి 
కాశి గలతీర్థములును లింగములు నాకు 
నాన తిమ్మని ప్రార్థించి యడుగుటయును. ||200॥ 


వ. కార్తికేయుం డౌర్వశేయున కి ట్లనియె. |॥201॥ 


క్షేత్ర తీర్ణకదంబవర్ణ్లనము 


తే. అనఘ! యిట్టుల మాతల్లి యడిగె శంభు 
హస్తములు మోడ్చి యడిగిన నధికకరుణ 
నాన తిచ్చె విశాలాక్షి యనెడుపేరి 
యస్మదంబకు దరుణచంద్రార్థమౌలి. ||202|| 


వ. విశాలాక్షి! మోక్షలక్ష్మికిం బుట్టినిల్లగు కాశీపట్టణంబున విశ్వేశ్వరాభిధానుండ 


నైననాచుట్టుననుం బంచక్రోశమధ్యంబునను 
విరించిహరిపురందరాది బృందారకవందనీయంబులై నిగూఢంబులు నగూఢంబులు 
గూఢాగూఢంబు లగు దివ్యలింగంబులుం బుణ్యతీర్థంబులు 


బావనవాపీకూపతటాకంబులు లెక్కించి చెప్ప గోచరంబులుగావు. లేశమాత్రంబునుం 
జెప్పెద. సావధానమతివై యాకర్ణింపుము. సారసలోచన! సారస్వతేశ్వరుండు 
సారస్వతప్రదుండు; నీలవేణి! గో ప్రేక్షుండు దాక్షిణ్యనిధి; అచలకన్యక! దధచిశ్వరుండు 
పాపవిమోచనుండు; కనకకేతకీ (కుసుమ) గర్భపత్ర సగోత్ర గౌరి! యత్రిశ్వరుం 
డిహాముత్రఫలప్రదాత; లజ్ఞావతి! విజ్వరేశ్వరుండు గుజ్జుకల్పతరువు; తలోదరి! 
వేధేశ్వరుండు కరుణానిధి; కుశేశయగంధి! యాదికేశవుం డఖిలక్షేశనాశకుండు; 
తన్వంగి! సంగమేశ్వరుండు తంగేటిజున్ను తీగంబోడి! చతుర్శుభేశ్వరుండు 
భయత్రాత; ఇంతి! శాంతీశ్వరుండు చింతామణి; కాంత! శాంతీశ్వరుండు 
సంతతికరుండు; విపులశ్రో ణి! కాపిలహ్రదం బఘగదాగదంకారంబు; కినలయోష్టి! 
యనసూయేశ్వరుండు కొంగుపసిండి; ముగ్గ! సిద్ధివినాయకుండు కామధేనువు; 
తరుణ! హిరణ్యకశిపులింగంబు ముంగిటినిధానంబు; మందగమన! 


మందాసురేశ్వరుండు వందారుజనమందారంబు; సుదతి! 
సతీశ్వరస్కందెశ్వరప్రసన్నవదనేశ్వరులు శాశ్వతైశ్వర్యసంధాయులు; చండి! 
ప్రసన్నోదకుండంబు దురితఖండనంబు; అషహ్టాదశయోగపీఠికారాధిష్టాత్రి! 
యట్టహాసేశ్వరుండు ఘటితాఘప్రఘట్టుండు; జగద్ధాత్రి! 
మిత్రావరుణవృద్దవసిష్టకృష్ణయాజ్ఞవల్క్య్యప్రహ్లాదవైరోచనేశ్వరులు 

సర్వాభీష్టఫల ప్రదాయకులు; పల్లవపాణి! బాణచంద్రవిద్యేశ్వరులు 


క్షుద్రోపవనవిద్రావణులు; కర్లమోటీ! వికటాదేవి జంబేటికాలువ; గౌరీ! వీరేశ్వరుండు 
వారాణసీపంచముద్రమహాపీఠపట్టాభిషిక్తుండు; లీలావతి! వాలిహనూమదధీశ్వరుల 
లింగంబులు మంగళప్రదంబు లని చెప్పి వెండియు. ॥203॥ 


దండకము. విను మభినవవిద్రుమాతామ్రదంతచ్చదా! భద్రకుండంబు 
గండూషితాశేషదోషంబు భద్రేశ్వరక్రీమహాదేవుం డందుండు, 
దత్కుండపూర్వోత్తరాశావిభాగంబునం జక్రకుండంబు చక్రేశు. డందుండు, దత్సేవ 
సంసారచక్టక్రమప్రక్రియాధిక్కతి, _ ప్రాఢ! తన్నైర్భతాశంద్రికూటేశ్వరుం డుండు, 
నాచేరువన్‌ శూలికుండంబు, శూలాహ్రదస్నానపానంబులన్‌ మానవుం డొదు 
నేనోనివృత్తిం దదగ్రబున న్నారదేశుడు గోటిశుడుం గో టితీర్ధంబు 
నంగారకాధిశుండున్స్‌ దుర్గ! చాముండియున్‌ భార్గవేశుండును న్గాపిలేశుండు 
నోకారమత్ప్యోదరీతీర్ధరాజంబులున్‌ శంకుకర్ణేశ్వరాఘోరనాథేశుండున్‌ 
రుద్రవాసాహ్రదంబున్‌ మహాపాతకోపద్రవో 
ద్రేకవిద్రావణప్రాఢిముద్రాసమున్నిద్రరౌద్రోదయస్స్ఫూర్తులై యుందు,  రాచక్కటిం 
గౌస్తుభేశుండు సిద్ధాశుండుం గామకుండంబు లక్ష్మిశ సత్యామృతేశానులుం 
జంద్రకుండంబు నింద్రేశచంద్రేశ్వరాగ్నీశులున్‌ బాలచంద్రేశుయ్‌ వృద్ధకాలేశలింగంబు 


దక్షేశలింగంబునై రావణాధీశలింగంబు ధన్వంతరీశానలింగంబునుం 
దుంగనాథేశలింగంబు శ్రీభైరవాధీశలింగంబు దర్శించు మర్త్యుండు మృత్యూద్భవంభైన 
భీత్యుద్దమంబున్‌ బెడంబాయు వ్యాసశ్వరవ్యాసకుండబులుం 
బంచచూడాసరో మధ్యమేశానమందాకినీతీర్థముల్‌ రామభద్రేశుండున్‌ 


జంబుకశ్రీమ తంగేశులున్‌ సిద్ధకూపంబు సిద్దేశుండున్‌ వ్యాఘ్రలింగంబు 
వాతాతపిశానుండున్‌ హారితేశుండు గాణాదకూపంబు గాణాదలింగంబు 
నాష్తాఢనాథేశుండున్‌  భారభూతేశుండున్‌ శ్రీగభస్తీశు(డున్‌ మంగళేశుండునుం 
ద్వష్టృనాథేశుండున్‌ దైవదైతేశుండున్‌ మంగళాదేవియున్‌ శ్రీమయూఖార్కుండున్‌ 


[23] వ్యాఘ్రపాదేశుండున్‌ శ్రీవిభాండేశలింగంబు సిద్ధేశలింగంబు 
నాలక్షకోట్యర్చుదన్యర్చుదానేకలింగంబు లాకాశగంగాప్రతీరంబునన్‌ 


గాశికాక్షేత్రసమావిభాగంబునన్‌ భోగమోక్షంబులున్‌ సేవకశ్రేణి కీంజాలుం గల్యాణి! 
కాత్యాయనీ! దేవి! నారాయణీ! శ్రీవిశాలాక్షి! సత్యంబు సత్యంబు సత్యంబు 
ముమ్మాటికిన్‌. |204|॥ 


క. గంగాధరుసన్నిధి హరి 
ముంగల( జదివినను విన్న ముక్తిధరిత్రీ 
లింగాభిధానమాలిక 
భంగించును బంచజనునిపాపొఘంబుల్‌. ||205 | 


తే. ఒక్క పేరిలింగంబులు పెక్కు గలవు 
కలవు పె క్కొకపేరిన కలువకొల(కు 
లొక్కపేరిన కలవు పెక్కుపవనములు 
గాశికాపట్టణమునందు. గంబుకంఠి. ॥|206 ॥ 


తే. అంధువులసంఖ్య లెక్కింప నలవి గాదు 
కుండముల సంఖ్య లెక్కింప గొలంది గాదు 
వాపికలసంఖ్య లెక్కింప వలను గాదు 
పద్మలోచన! కాశికాపట్టణమున. |॥207॥ 


మ. మునుపు మ్మచ్చటయు న్రహస్యమునను న్ముద్రించి నానాదివౌ 
కను లాస్థానముం గూడియాడుదురు శ్రీకాశీప్రదేశంబునన్‌ 
గసవై పుట్టెడుభాగ్యమైన మనకున్‌ గల్పింపదా దైవ మీ 
కసుమాళం బగునాక మేల యని యుత్కంఠాతిరకంబునన్‌. |॥208॥ 


తే. కాశి శివలింగకోటులం గన్నతల్లి 
కాశి కైవల్యఫలసవకల్పవల్లి 
గంగగారాబునెచ్చలికత్త కాశి 
సురనరోరగదైత్యసంస్తుత్య కాశి. |॥209॥ 


తే. శైలనుత, సర్వతీర్ణెకజన్మభూమి 
సర్వవేదపురాణశాస్తములగరిడి 
సర్వపాపాఘజలదజంరూమరుత్తు 
సర్వమోక్షమ్ములకు శుభాస్పదము కాశి. ॥|210|॥ 


ఉ. దుర్గ! హిమాచలంబుంపయి దుస్సహమైన తపంబు సేసి త 
ద్ధూర్గరిమంబున న్ననుం గుతూహలిం జేసితి వీవు కాశి నె 
సర్గిక మైనతేజమున సంతస మందంగం జేయు నన్ను నీ 
మార్గము కాశికానగరిమార్గము( జూడుమ యెద్ది యెక్కుండో? ॥211॥ 


క. నీ వెంతప్రియవు నాకును 
దేవి! విశాలాక్షి సర్వదేవనమన్యా 
కైవల్యజన్మనినిలయము 
శ్రివారాణసియు నంతప్రియ మైయుండున్‌. ॥212॥ 


తే. స్కందనందిమహాకాళకరటిముఖులు 
నైగమేషవిశాఖులు నలిననేత్ర! 
పట్టిచూడంగ నా కెంత పరమహితులు 
పాయ కవిముక్తమున నున్నప్రజలు నట్టు. ॥213॥ 


తే. వేల్చినారు తపంబు గావించినారు 
తీర్థములు సర్వములును సాధించినారు 
కమీలలోచన! యానందకాననమునం 
బాయకుండెడుజనులు ప్రాగ్భవమునందు. ॥|214॥ 


తే. భువనభారంబునకుం గాంగం బుట్టినారు 
కాశి గాపవున్న ప్రజలు దక్కంగ లతాంగి 
యక్షగంధర్వగరుడవిద్యాధరులును 
దందశూకులు నర్ధవాదంబుగాదు. ॥215 |॥ 


తే. [24]కాశిపురి నున్న యట్టిపుల్కసునిం బోల 
రితరభూముల నున్నవా రెంతవారు 
శోత్రియులయింటం బుట్టనీ శ్రుతులు నాల్గు 
నభ్యసింపంగ నీసరోజాయతాక్షి? 216] 


సీ. సాక్షాద్దిసంఖ్యాధికేక్షణుం డనవచ్చు 
గానీ గావుర మున్నకా(పుకొడుకు 
కాశి బంచక్రోశికడసీమ మొలచిన 
గలీకతో సరిరావు కల్పకములు 
కల్పాంతకాలంబు గరుసు దాంటిననాండుం 
గాశి ముంపంగ లేదు కడలివెల్లి 


బ్రహ్మాదులకు. గాశి. బాదచారమ కాని 
యొక్క మర్యాది లే దెక్కిరింత 
తే. సుదతి! సళ నెదుర్చుక్క కాశి 
వెలది! యుపపాతకములకు విషము కాశి 
భామ! కల్యాణమున కాటపట్టు కాశి 
ఇంతి! మోక్షంబునకుం బుట్టినిల్లు కాశి. |217॥ 


తే. అన్నికుండంబులను దీర్హమాడినఫల 
మన్నిలింగంబులకు మ్రైక్కినట్టిఫలము 
గలదు నీహారగిరిరాజకన్య! నిజము 
మరియు నీతీర్థములు విన్న మానవులకు. ॥218॥ 


సీ. జపియింప దగు బితృశ్రాద్ధకాలంబుల 
నిమ్మహాస్తోత్ర మద్రింద్రతనయ! 
పంచమహాపాపభద్రేభపంచాస 
మిమ్మహాస్తోత్ర మద్రంద్రతనయ! 
పఠియించువారలపాలి కల్పద్రుమం 
బిమ్మహాస్తోత్ర మద్రీంద్రతనయ! 
నాకు నత్యంతమనఃప్రమోదావహం 
బిమ్మహాస్తోత్ర మద్రీంద్రతనయ! 
తే. డాంబికున కుద్ధతునకు నధార్మికునకుం 
గూటసాక్షికి శఠునకుం గుత్సితునకు 
హేతువాదికిం గ్రూరున కిది యనర్హ 
మిమ్మహాస్తోత్రరాజ మద్రీంద్ర తనయ! ॥219॥ 


వ. అని గంగాధరుండు కాశీలింగతీర్థ్ధమాహాత్మ్యంబు విశాలాక్షికి వినిపించుచుండె. 
ఆసమయంబున మందరాచలంబున నుండి దివోదాసోచ్చాటనానంతరంబు గాశి 
కేగుదెంచి బహిర్లేహంబునం బట్టాభిషేకంబు గైకొని యంతర్గేహప్రవేశంబునకు 
శుభముహూర్తంబు ప్రతీక్షించుచుండ నమ్మహోత్సవకాలం బాసన్నం బగుటయు 
న డేగుదెంచి యి ట్లనియె. |॥220॥ 


గ. ఊర్ణమాసంబున నుడురాజున భివృద్ధి 
ప్రతిపద్దినంబున భాస్కరుండు 
గగన హర్మ్యశిఖాగ్రకనకకుంభంబు గా 
నభిజిత్తునందు మధ్యాహ్నవేళం 
బ్రాలేయకరు(డు సప్తమరాశితో గూడా 
బంచగ్రహము లుచ్చపదవి నుండ 
గరణంబు యోగనక్షత్రంబులును లెస్స 
గా లగ్ననంశుద్ధి కలిమి మెజయ 
తే. మంచికాలంబు సాధించి మనను గెలిచి 
బ్రహహరివాసవాదుల పరమనిష్టం 
గాచి యున్నారు మీరాకం గాలకంఠ! 
వేగి విచ్చేయు గేహప్రవేశమునకు. |221॥ 


వ. అది నందికేశ్వరుండు విన్నవించినం బరమానందకందళితహృదయారవిందుండై 


యయ్యిందుశేఖరుండు విశాలాక్షీసహితుండై మోక్షలక్ష్మీలీలదర్పణం బై 
యంతపురప్రానాద మందిరంబు ప్రవేశించె. సురభిగంధంబులై గంధవాహంబులు 
వొలసె. గంధర్వులు దివ్యగాంధర్వంబున మద్రకాది(మహా)ప్రబంధంబులు పాడిరి. 
అప్సరస లాడిరి. మహర్షులు హర్షించిరి. చారణులు సం స్తుతించిరి. ప్రమథులు 
ప్రమోదించిరి. విద్యాధరులు పుప్పవర్షంబులు గురియించిరి. చరాచరభూతజాలంబు 
సంప్రీతిమేదురంబు అయ్యె. పంచమహావాద్యంబులు సెలంగె. ఇబ్బంగి 
గృహప్రవేశమహోత్సవారంభంబు త్రిభువనచరదృక్కరంభం బయ్యె. నయ్యవసరంబున. 
221] 


ఉ. వెగ్గల మైనవాసనలు విశ్వజగంబులం గ్రమ్మ వెల్వంగా 
గుగ్గులుధూపధూమము లగోచరలీల నజాండగోళము 
న్మగ్గణం బాటి వానిమిళనంబునం గాదె నభంబు గల్వపూ 
[25]మొగ్గయుంబోలి యిప్పుడు సమున్నతి నీలిమ మయ్యెం జూడ్కికిన్‌. ॥222॥ 


తే. అవసరం బిచ్చి శివుండు బ్రహ్మాచ్యుతాది 
దేవతల గారవించె నతిప్రియమున 
నటు విశేషించి మధుకైటభాసురారి 
నాదరించెను గారవం బతిశయిల్ల. |॥223॥ 


వ. ఆదరించి యిట్టని యానతిచ్చి. |॥224॥ 


తే. నీకతనంబునం గాదె నాళికనయన? 
కలిగె గ్రమ్మజ నానందకాననంబు 
తక్కొరుండు నేర్చునే దివోదాసనృపతి 
విబుధసందోహవిద్వేషి వెడల నడువ? ॥225॥ 


వ. నీకుం బ్రియం బెయ్యది? యదియ వరంబుగా నిత్తు ననిన నచ్యుతుం 
డంబికావల్లభున కి ట్లనియె. ॥226॥ 


తే. ప్రియము నా కొండు గలుగ దీత్రిభువనముల 
గలదు ప్రియ మొక్కటియ చూడం గాలకంఠ! 
కాశికాపట్టణమున నివేశసంబు 
గరుణ నొప్పార నిమ్ము నీపొరుగునందు. ॥227॥ 


విశ్వేశలింగమాహాత్మ్యము 


వ. అనిన విని శంభుం డట్టయగుంగాక యో విశ్వంభర! నాచేరువనే యుండు, మొదల 
నిన్ను నారాధించి పిమ్మట బ్ర బ్రజలు న న్నారాధించువారు. ఇదె చూడు, దక్షిణమంటపం 
బైన యీయపవర్గమంటపంబున( గాశీమాహాత్మ్యపుణ్యకథలు వినునది. 
మణికర్ణికాస్నానానంతరంబ ముక్తిమంటపంబునం బురాణంబు వినుట కర్తవ్యంబు. ॥ 
228|| 


తే, కాశి దీర్హంబు లెన్నేని గలుగనిమ్ము 
చక్రతీర్ధంబు తీర్ధంబె శారపాణి! 
కాశి లీంగంబు కేన్నేని గలుగనిమ్ము 
విశ్వపతి మేటి లింగంబు విహగగమన! ॥229॥ 


రక్త కైవల్యమంటపం బిదె 
నావిహరణభూమి పద్మనాభ! ! విముక్త 
శ్రీవనితాశుద్ధాంతము 
గ్రైవేయవిభూషణంబు గాశీపురికిన్‌. 1230. 


వ. ఈముక్తిమంటపంబునకు భవిష్యద్ద్వాపరంబున( 


గుక్కుటమంటపం 


బనునామాంతరంబు గలుగం గలయది. యావృత్తాంతంబు వివరించెద. ఆకర్ణింపుము. 
ఆనందకాననంబున మహానందుం డనుబ్రాహ్మణుం డగ్రవేది పిన్ననాయటు పితృ 
మాతృవియోగంబు నొంది యవినయనిధానం బై యౌవనంబున విషయాసక్తుండై 


విషమశరశరశలాకాకిలితం బైనచిత్తంబున 


నుత్తమాంగన (నుం) 


బొరుగింటిబ్రాహ్మణు(ని) భార్య మైత్రీచ్చద్మంబున నపహరించి యపేయపానం 
బభక్ష్యభక్షణం బగమ్యాగమనం బనాచారాచరణంబు గర్తవ్యంబులుగా వర్తించుచు. ॥ 


231] 


స్స్‌ శైవుండై యొకవేళ సర్వాంగకంబుల 
భూతియు రుద్రాక్షములు ధరించు. 
బరియించు శ్రీగీతం బరమభాగవతుండై 
యుద్ధతి నటియించు నొక్కనాండు 
గొరగయై మైలారుం గొనియాడు నొకవేళ 
“నొసలిపై బండారుపసుపుం దాల్చి 
ప్రణుతించు నొక్కఏరాదేవి నొకవేళ 
బవినీ( డయి సమగ్రభక్తిగరిమ 
తే. బౌద్ధు(డై యొకవేళం గాపాలికుడయి 
యొక్కవేళను జై జైనుండై యొక్కవేళ 
దిరుగు నాయాయిచిహ్నము ల్పరిఢవించి 
యర్ధకాక్ష మహానందుం డవనిసురుండు. ॥232॥ 


తే. శైవపరిషత్తుం గూడి వైష్ణవుల నవ్వు 
బదరు శైవుల వైష్ణవప్రతతిం గూడి 
శైవుండును గాడు తాను వైష్ణవుండు గాడు 
పరమధూర్తాగ్రగణ్యుండు బ్రాహ్మణుండు. ॥233॥ 


క. ఏవేషము ధరియించిన 
నావేషము తనకు నడ్డమై యద్ధాత్రీ 
దేవుండు చెట్టునం బుడికిన 
భావంబున నుండు రూపు ప్రాయము కలిమిన్‌. |॥234॥ 


తే. ద్వారవతి గంగమట్టి హస్తమునం గరంచి 
ఫాలమున నూర్ధ్వపుండ్రంబు పట్టె దీర్చి 
యుభయదర్భలు ధరియించి ws ee 
గంగదరి నుండు దానాభికాంక్ష నతడు. ॥235॥ 


ఉ. ఏమని చెప్పం గాశిపురి నెందును సంకుచితాగ్రహస్తు(డై 
భూమిసురుండు దానములు వుచ్చుకొనండు దరిద్రుం డయ్యు నే 
నేమజుపాటునం గనిన నేటితటంబున నర్థకాంక్షం బే 


రాముదపాకునట్ల తనహస్తము విచ్చియయుండువానికిన్‌. |236॥ 


తే. ఇవ్విధంబున బ్రాహ్మణుం డేపు రేగి 
తిరుగుచుండంగం బెక్కువత్సరము లరుగం 
గలుగుదురు పుత్రు లిద్ద అక్కాలమునకు. 
గుండగోళకశబ్దంబు కొనలు సాగ. |237॥ 


వ. అక్కాలంబునం దొక్కచండాలుండు బహుధనాఢ్యుండు వింధ్యపర్వతదేశవాసి 
తీర్థయాత్రాప్రసంగంబునం గాశి కేతెంచి చక్రపుష్కరిణీహ్రదంబునం దిర్ధం బాడి 
యార్దువస్త్రధరుండై దరి కేతెంచి నలుదిక్కులం జూచి యుచ్చెన్స్వనంబున. 1238 


శా. చండాలుం డను వింధ్యభూధరమహాసానుస్థలిపక్కణ 
స్థుండం గాశికి వచ్చి సిద్ధతటినీతో యంబులం ర్రుంకితిన్‌ 
వేండియుః బైండియు వెచ్చినాడం గలండే విప్రుండు విద్యాసము 
ద్రుం డీయర్ధము వాని కేను బితృసంతోషార్థమై యిచ్చెదన్‌. ॥239॥ 


తే. అనిన విని భూసురోత్తము లద్దిరయ్య! 
కాశి యట గంగ యట మణికర్ణిక యంట 
విశ్వపతి యంట యవిముక్తవిహృతిభూమి 
మాలచే దారగొనెడు బ్రాహ్మణు(డు గలండె? |॥240॥ 


తే. అనుచు జేతులం గర్లంబు లదిమికొసుచు 
బోవనున్నారు నది నున్న భూమిసురులు 
చూపనున్నాండు వ్రేల భూసురుం డొకండు 
సాహసికుండు మహానందు నన్న సేసి. |241॥ 


సీ. ప్రార్థి పసున్నాడు పాదాబ్ద్బ్దముల వ్రాలి 
వెలివాడవాండు తద్విప్రకులుని 
మేల్కొననున్నాండు మిథ్యాసమాధి న 
క్కపటధార్శికుం డప్టు కన్ను దెజీచి 
ప్రణుతింపనున్నాండు బ్రాహ్మణబ్రువు మాల 
కేల్టోయి నొసలిపైం గీలుకొలిపి 
దీపింపనున్నాండు దెలిసి దోహరిబంటు 
చెవి నక్షమాలిక చెరివి ద్విజుండు 
తే. ప్రబలత భక్తి నీరీతి బ్రస్ఫుటముగ 
వివిధదంభంబు లిబ్బంగి విస్తరిల్ల 
నంత్యజుండును నగ్రజన్మాధముండు 
గంగదరిం దీర్తు రుచితసత్కారవిధులు. |॥242॥ 


వ. అనంతరంబ పరద్రవ్యజిహిర్షాలోభగ్రహగ్రస్తు డైనయయ్యరగ్రజన్మాధముండు 
చండాలునిం గటాక్షమున వీక్షించి నిస్త్రృహత్వంబు నటించుచు. ॥243॥ 


తే. ఆస లేదు ధనంబుపై నంత్యజన్న! 
చాలు యాయావరము శిలోంఛంబు మాకు 
గలుగునే వేడ్క సమలోష్టకాంచనులకు 
నర్థములమీ(ద? నని విపు డపలపించు. |244॥ 


వ. ఆచందంబున మనసుపట్టి యుండంజాలక. |245॥| 


సీ. అవుం గాక! యేమి ద్రవ్యము తెచ్చినాండవు? 
తెచ్చినాండ ధనంబు దిమ్మలుగను 
దెత్తు గా కేమి యీం దీరు నెంతసువర్ణ? 
మెంత యిచ్చిన. జిత్తమ మిగ్రుచు నంత 
మేలు గా కేమి టంకాలజాళెము లెవ్వి? 
యల్లవెపెట్టెలో నెల్ల నవియె 
యుండు గా కేమి యేనో యెందటో పాత్ర? 
లీవె పాత్రంబు గా కెంద టేల? 
తే. యనుచు నాయ్యొయ్య మంతనం బాడుచుండ 
బ్రాహ్మణుండును జండాలభటుండు గూడి 
ద్రవ్యలాభంబు తీర్థయాత్రాఫలంబు 
దివుటమైం గోరి భోగిరథీతటమున. |246॥ 


తే. అంత నమ్మక బ్రాహ్మణు డర్ధపరత 
నిట్టు లనెం బుల్కసునితోడ నేవపడక 
నేన యీయర్హము పరిగ్రహించువాండ 
నొరుండు గలసీన నీధనం బొల్లం జుమ్ము. ॥247|॥ 


వ. అని పలికినం జండాలుండును నందుకు సమ్మతించి మణికర్ణికాహ్రదంబు తీరంబున 
గోమయంబునం బట్టు వేసి మార్తాండకిరణంబులలో మాజుమండు 
పదియాయివన్నెబంగారంబు రాశిపొసి చతురశ్రం బగునప్పట్టుమీంద బ్రాహ్మణు నిలిపి 
భాగీరథీజలంబులం దత్సాదంబులు బ్రక్షాళించి గంధమాల్యాక్షతలం బూజించి 
యమ్మహాదానంబు ధారాసలిలపూర్వకంబుగా విశాలాక్షీసహితుండు గాశీపతి 
విశ్వనాథుండు సంప్రీతుం డగుంగాక యని యతని కాదానం బిచ్చునంత 
బ్రాహ్మణుండును సంతుష్టాంతరంగుండై నిజనివాసంబున కరుగు. చండాలుండును 
దమదేశంబునకుం బోవు దతనంతరంబ. |248॥ 


క. బహుళద్రవ్యంబు బరి 
గ్రహము గొనియె మాలచేత గంగయరుత న 
మృహిసురుండు వంశమునకును 
బహిరుండో! యనుచు జాటం బలుతురు విపుల్‌. 249 ॥ 


క. చండాలాత్తద్రవిణుండు 
చండాలబ్రాహ్మణుండు జగతిని సాక్షా 
చ్చండాలు(డు గాశిని వీం 
డుండిన నే ముండ మందు రుర్విదివిజుల్‌. 250 |॥ 


వ. ఇవ్విధంబునం గాశికానగరంబున భూతాక్రోశంబుగాం గన్నవారెల్లనుం దన్ను నిందింప 
విని విని వేసరి యొక్కనాం డర్ధరాత్రసమయంబున మహానందుం డానందకాననంబు 
వెడలి పౌరభీతుండై కాకభీతం బగు దివాంధంబునుంబోలె. జికాకు వడి 
పుణ్యదేశంబులు చొరనెలమి లేమి గుటుంబస సహితుండై _ కికటదేశమునకుం 
బోవువాండై, యటవీమార్గంబున. ॥251॥ 


తే. తాను నిల్లాలుంగొమ్మయుం దనయయుగము 
మొలల దీనారములజాళెములు వహించి 
సాతుంగూడి చనంగం దస్కరులు దాడి 
నలుగురం బట్టి ధన మెల్ల నొనిచికొండ్రు! |॥252॥ 


వ. ఒలిచికొని యాదొంగ లిట్టని వితర్కింతురు. |॥253॥ 


తే. ధనము హేరాళ మబ్బె నీతండు బళాయి 
వీడు ప్రాణాన కలిగిన వెదకి వెదకి 
మనల బరి మార్చు( గా కేల మనంగ నిచ్చు 
నితని వధియింత మని నిశ్చయింతు రవుడు. ॥254॥ 


వ. వధియింప నిశ్చయించి బ్రాహ్మణునిం జేరి కత్తి( దీటి యోయి విప్రుండ; నీవు 
కళత్రంబును నీతనయులును మీయిష్టదైవంబులం దలంచికొం డనుటయు. ॥255॥ 


తే. అంబురుహనేత్ర శ్రీవిశాలాక్షి దలచు 
బ్రాహ్మణుడు చిత్తమున విశ్వభర్తం దలంచు. 
దలంచయం బుత్రద్వయంబు సద్భక్తియుక్తి 
గంఠపీఠాగ్రకరిరాజు డుంఠిరాజు. ॥256॥ 


వ. వెండియు మహానందుం డాత్మగతంబున. ॥257॥ 


సీ. పొరిగింటిబ్రాహ్మణిం బుణ్యగేహిని నేల 
యపహరించితీం గన్ను లార్చి యార్చి? 
పడరానిబ్రాహ్మణపదవి భస్మంబుగా 
మధుమాంసముల కేల మరులుగొంటింణు 
బరమనాస్తికుండ నై పాషండవేషంబు 
ఘటియించుకొని యేల కోర్కి నైతిం 
జక్రపుష్కరిణిలో జండాలకుజుచే 
ధన మపారం బేల ధార గొంటి? 
తే. నాతతాయికి శరున కన్యాయరతికిం 
బాపబుద్ధికి విశ్వాసపాతకునకు 
నాకు నిది ప్రాప్త మని మహానందుం డుండు 
మస్తకము వాంచి కాంతారమధ్యభూమి. ||258|| 


చ. తలలు దెగంగ వేయుదురు తస్కరవీరులు వారి నల్వురన్‌ 
నలువురు జచ్చి యన్యజననంబునం గుక్కుటజాతిం బుట్టుటం 
గొలశులకోళ్లలో గలసి కోళ్లును నాలుగు నుండుంగాన య 
ప్పులుంగుల గూటం బెట్టుకొనిపోదురు కాశికి సార్థవాహకుల్‌. ॥ 259 ॥ 


సీ. రేపాడి మణికర్ణికాపయోవేణిక 
మజ్జనం బాడు నేమంబు మెజియ 
ముక్తిమంటపములో మునిజనంబు పఠింప 
విను నాదిమపురాణవిస్తరంబు 
విశ్వనాథునిదివ్యవేశ్శంబునకు జేయు 
మైత్రి మీందం బ్రదక్షిణత్రయంబు 


ద్వారభూములం జల్లు నీరాజనక్రియా 
దివ్యాన్నములం దిర్చు దేహయాత్ర 

తే. గోరి భజియించు నొకవేళం గొమరుసామిం 

నాల్గుజాలును సంజ్ఞాస్వనం బొనర్చు 

బ్రణవమంత్రంబు క్రేంకారపదము+ గూర్చు 

మిక్కుటం బగుగరిమతో గుక్కుటములు. ॥260॥ 


వ. ప్రాగ్థ్గన్మవాసనావశంబున నజ్ఞానతస్కరత్వంబు గలిగి యాకుక్కుటచతుష్కంబు 
ముక్తిమంటపంబు నాశ్రయించి మోక్షంబు వడయం గావున నమ్మంటపంబునకుం 
గుక్కుటమంటపంబను 'సంజ్ఞాంతరంబు సంభవించు నని శంభుండు విశ్వంభరునకు 
నావృత్తాంతం బానతిచ్చి. వీశ్వంభరుండును విశ్వేశ్వరలింగంబుతోడి సాంగత్యంబు 
వహించె నని చెప్పుటయు. ॥261॥ 


తే. కుంభసంభవు( డంబికాసంభవునకు 
బ్రణతుండై దేవతాయాత్రపదము దెలువు 
క్రమముతో నది మొదలుగా గాశియందు( 
దీర మాడంగ నర్హంబు దివిజవంద్య! ॥262॥ 


దేవతాయాత్రావిధానము 


వ. అనినం గుమారస్వామి చక్రపుష్కరిణితీర్ణంబున దేవర్షి పితృతర్పణంబు సేసి 
యాదిత్యాద్రాపదీ విష్ణు దండ పాణి మహేశ్వరడుంఠివినాయకజ్ఞానవాపినందికేశ్వరతారకేశ్వరకాలే॥ 
సేవించి విష్టువిశ్వేశ్వరుల నారాధించునది. అనంతరంబ ఓంకారలింగంబు 
మత్స్యో ద్‌ కృత్తివాసోలింగంబు రత్నేశ్వరుండు చంద్రేశ్వర కేదారేశ్వర కరవీరేశ్వర 
దక్షేశ్ననీ పాలీ పిశ్వర పశుపతిశ్వర గంగేశ్వర నర్మదేశ్వర గభస్తీశ్వర సరస్వతీశ్వర 
తారంశ్వరుల దర్శించునది. శైలశ్వర సంగమేశ్వర మందాకినీశ్వర మణికర్ణికేశ్వర 
కాపిలేశ్వర శుక్రేశ్వరేశ్వర వహ్నీశ్వర నకులేశ్వర భారభూలేశ్వర లాంగేల్రీశ్వర 
మ(ం)దాలసేశ్వర _తిలపర్లేశ్వర త్రిపురాంతకెశ్వర మనఃప్రక్తారెశ్వర ప్రితికేశ్వర ద్ద 
రాగస్తిశ్యర క పశ్వర త్రిసంధేశ్వర హాటకేశ్వర సీమావినాయకత్రిసం ధం 
విశాలాక్షీశ్వర రమేశ్వర ధర్మేశ్వర వినాయక వృద్ధాదిత్య చండిచండీశ్వర భవానీశ్వర 
పరాన్నేశ్వర వీరభద్రేశ్వర పంచవినాయకులం బూజించునది. ॥263॥ 


ర్‌ 


. యాత్రాక్రమం బిది యానందకానన 
వాస్తవ్యదేవతావర్గమునకు 
నిది కాశికాఖండ మిమ్మహాఖండంబు 
శ్రీమహాస్కాందవార్థికి నమృతము 
పఠియించినను దీని బ్రతిలిభీంచిన విన్న 
దానంబు చేసిన దారులోహ 
పాషాణపీఠికోపరిభాగమున నిల్పి 
గంధపుప్పముల నక్షతల( బూజ 
తే. సేసినను గాశికాభర్త శివుడు విశ్వ 
నాయకుండు లక్ష్మి యిచ్చు దీర్హాయు వొసంగుం 
బ్రాభవంబుం బ్రసాదించు భక్తతతికి 
శ్తీవిశాలాక్షి కృప సేయుం జింతితములు. ॥264॥ 


ఆశ్వాసాంతము 


శా. కర్ణాటక్షితీపాల మౌక్తికసభాగారాంతరాకల్పిత 
స్వర్ణస్నానగతిప్రసిద్ధకవిరాట్సంస్తుత్యచారిత్ర! దు 
గ్రారోరాశిగభీర! ప్రాహ్హముఖమధ్యాహ్నాపరాహ్లార్చితా 
పర్ణావల్లభ! రాజశేఖరమణీ! పంటాన్వయగ్రామణిీ! ॥265॥ 


క. హేమాద్రిధీర! ద్రాక్షా 
రామశ్రీభీమశంకరకృపాలక్ష్మి 
సామర్రీపరివర్థిత 
భూమాసామ్రాజ్యవిభవ! పుణ్యశ్లోకా! |266॥ 


మాలిని. వికచకములనేత్రా! నేమమాంబాసుపుత్రా! 
సకలనృపశరణ్యా! సంభృతాశేషపుణ్యా! 
మకరనిధిగభీరా! మానినీచిత్తచోరా! 
ప్రకటగుణతరంగా! రాయవేశ్యాభుజంగా! ॥267॥ 


గద్యము. ఇది శ్రిమత్కమలనాభపౌత్త మారయామాత్యపుత్త సుకవిజనవిధేయ 
కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతంబైన కాశీఖండంబునందు సప్తమాశ్వాసము 
సర్వము సంపూర్ణము. 


చ. వరకవిసత్స్రబంధములు బాలిశసంస్కృతి దుర్విదగ్ధతం 
బొరసిపొకాలసంస్కరణముంబొనరించుటదుష్కరంబ; య 
చ్చరిత మెజింగియుం బలమసాహసరితిం బొనర్చితిం బరి 
ష్కరణము నెద్దియే నెరసుగల్లిన సూరులు దెల్పుడీదయన్‌. 


క. నలపుష్వుకృష్ణదశమిన్‌ 
అలి. గాశఖండకృతి సలక్షణముగ ను 
త్సల వేంకటనరసింహా 
ర్యులు సంస్కరణంబొనర్చి రుద్దీప్తము గాన్‌. 


[1] 'జెట్టు వ్రేసినం జేటెం డక్షీణపుణ్య!” అని పూర్వముద్రితపుస్తకపాఠము. 


[2] అన్నింటికిని తీర్థంబు అని చేర్చంబడినది. 

[3] సారసోత్సలోదంచితసలిల సంభారరసాతల 

[4] “పురశాసన! మాకు ననుజ్ఞ గల్లినన్‌. అని తాళపత్రపుస్తకపాఠము. 

[5] 'వజ్రభూషణములు నాకు వలయు. దాల్ప' అని వ్రాతపుస్తకము. 

[6] 'నీతనికిని నెట్లు బిడ్డ నిచ్చితి (నదియున్‌) నాదిన్‌' అచ్చుపుస్తకము. 

[7] 'మును చంద్రు; యిలచంద్రుం .. రోహిణీదేవి నొకకొంత రోసి' అని వ్రాతపుస్తకము. 


[8] ఇచట గైవారశబ్దము  సంస్కృతసమాసఘటితమైయున్నది. ఇది 
సంస్కృతశబ్దముగూడ నని శబ్దరత్నాకరమునే నున్నదిగాని యచ్చకర్ణాటశబ్దముగం 
గర్లాటనిఘంటువులో నున్నది. ప్రాచినసంస్కృతనిఘంటుగ్రంథములలో నెక్కడ నీశబ్దము 
గనయడదు. కావున నిది దేశ్యమొండెం. గవివార(కవులకులుకులు) శబ్దతద్భవమొండెం 
గావలయు. ఈశబ్దము స్తుతిపరముగనే యటివమునను( గన్నడమునను 
వాడయుడుచున్నది. ఇట్లే శృంగారనైషధమునను 'మీకైవారదుర్చాషణం, బులకుం గాని' 
(ఆ-7. ప-89)యని ప్రయోగించియున్నాండు. శ్రీనాథుడు సంస్కృతశబ్దముగ భ్రమించె 
నని తోచుచున్నది. 


[9] “వీరంద టెం తొప్పి' అని వ్రా.ప్ర. 

[10] 'ప్రజ్వలింపంగరానిభంగి గా కొకభంగి. దజచుగానుండె వైతాళివహ్ని' అని 
అచ్చుపుస్తకము. 

[11] 'కొడొరుం గడవంగ జొచ్చి రుగ్రత మెజియన్‌ అని వ్రాతవుస్తకము. 

[12] క. “రావించె భృగుని” పాఠాంతరము. 


[13] 'నయపంథంపు బృహస్పతి చొప్పిఖుంగడే.” ఒక వ్రా.ప్ర. 
“చేదెజుంగండే' పూ. ము. ప్ర 


[14] “చక్రవాళపరిత సర్వసర్వంసహాి ప్రథితతీర్థములలో బెరుగుంగాశి 
యనుపూర్వముద్రితపుస్తకపాఠములో యతిభంగము. ఈపాఠ మిష్టమేని 
“చక్రవాక. పృథులతీర్థములలో బెరుంగు కాశి యని సవరించుకొనందగు. 


[15] “గంగలో జక్రపుష్కరిణీహ్రదంబున నఘమర్షణస్నాన మాచరించి 

నిలుచుండి కావించి నియతిమై గాయత్రి సంఖ యష్టోత్తరశతము గార 

బఠియించి యప్పుడు పత్రపుష్పములతో శివు నీలకంఠుని సేవ చేసి 
యంతరంగంబున నభవుని నిడుకొని శాంతచిత్తంబున సంధ్య వార్చి 

గి. యగ్నికార్యముం దీర్చి కౌమారి. గొల్చి" అని యొక mr బాఠాంతరము. 


[16] 'లందటును ద్రిశూలపాణు లందయును గిశో, రేందూత్తంసులు' అని పా. 
[17] వెడలవలయు 

[18] ప్రాకృత 

[19] 'అంగరొల్లె' లని శబ్దరత్నాకరము. 

[20] 'సారసత్తులు' అని శ. ర. 

[21] బొంతరకుడుములు 


[22] ఒక వ్రాతపవుస్తకమున దీనికి? బద్యాస్తరము:- 
మేలుగం గాశీనగరం 

బీలాగున భుక్తి గలిగె నీభోజన మే 

వేళం బుట్టదు? పుట్టని 

వేళం గినియంగ దగునె వేదవ్యాసా! 

మజీయొక ప్రతిలో 'కినియుటిదీ తగవె 


ఇంకొకదానిలో “వేళనునీకిదియె తగవు” యనియు నున్నది. 


[23] శీఘ్రచండీశుండున్‌ చిత్రగుప్తేశుండున్‌ నిర్దరాధీశుండున్‌ నిమ్నగేశుండు శుక్రేశుండున్‌ 
శక్రకూపంబు శ్రీదాదికాధీశుండున్‌ శ్రీఆదికేశేశుండున పిశాచేశుండున్‌ 


[24] కాశికాపురినున్న పుల్కసుని 
[25] మగ్గయుంోలె నిప్పుడు సమంచిత' ఇయ్యది విచార్యము. 


చెన్నపురి: వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌ వారి 'వావిళ్ళ' ప్రెస్సున ముద్రితము. 


